నవ్యాపం 3095 నొపొత్వ పరంపర - 6 


శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీతము 


గ 
నారాయణ శతకము 


రాఘవియ వ్యాఖ్యా సహితం 


వ్యాఖ్యాత 
శ్రీనూన్‌ కే.వి. రాఘవాచార్యులు 


(విశ్రాంతాంధ్రోపన్వాసకులు) 


సంపొదకులు 
శ్రీ చలా సొంబిరెడి, బి.ఎ. ఎల్‌ల్‌బి. 
ధా CD 


 SEVA SAMITHI 
(పచురణ 


వు 
శ్రి పావని సెవాసమితి 


'శీ సాయి నిలయము” - యస్‌.ఆర్‌.టి. 270, సనత్‌ నగర్‌ 
హైదరాబాద్‌ - 500 018. ఫోన్‌ : 3702898 


శ్రీ పావని సేవా సమితి ప్రచురణ నెం. 7 
సవ్యాఖ్యాన శతక సాహిత్య పరంపర - 6 


ప్రథమ ముద్రణము - 2002 ఏప్రియల్‌ ప్రతులు 1000 


SRINARAYANA SATAKAMU 


శ్రీ నారాయణ శతకము 
వ్యాఖ్యాత 
With commentary named 


Divine Blessings by 


Appreciation by 


Edited by 


Published & Rights reserved by - 


Title Page drawing 


Price 


Type setting at 


Printed at 


శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీతము 


శ్రీమాన్‌ కే.వి. రాఘవాచార్యులు 
"Raghaveeya Vyakhya” 


Sri Sri Sri Tridandi 001008 
Srimannarayana Ramanuja Jeeyar 
swamyli 


Mahakav:! - Sriman Utpala 
Satyanarayanacharya, Hyderabad. 


"Andhra Vyasa" Brahmasri Yeluripati 
Anantaramayya, Hyderabad. 


Sri CHALLA SAMBI REDDY, 84.. LL. 


Sri Pavani Seva Samithi (Reg) Sri Sal 
Nilayam - S.R.T. 270 Sanathnagar - 
Hyderabad - 500 018, Phone. 3702898. 


Gangadhar 

Rs. 50/- 

Fontline Graphics, Baglingampailly, 
Hyderabad 100 0౧44, Phone. 7660000. 
Sr Su Hun Pnnters, 


Hyderabad - 500 004, Phone. 3232316. 


Tridandi 
Chinna 
Srimannarayana 
Ramanuja 
Jeeyatr Swamy 


Jecyar Educational Trust, 
Sitanagaram - 522 501 
Guntur District (A.P.) 

Ph : (08645) 72929, 72353 
Dt: 10.4.02 


శ్రీమతే నారాయణాయ నమః 
అనేకానేక మంగళాశాసనములు! 


అతిగహనాలైన దార్మనిక మర్మాలను, ఉపాసనాప్రక్రియలను సాంప్రదాయిక 
సిద్దాన్తాలను సహితం సర్వజనహృదయంగమం చేయాలనే తలంపుతో ఆవిర్భవించిన 
అనర్హసాహిత్యమే స్తోత్రజాలం. అటువంటి స్తోత్ర లక్షణాలనే అనుసరించినా పద్యసంఖ్యా 
పరిమితిని బట్టి 'శతకాలు'గా పరిగణింపబడే స్మోత్రాలూ ఎన్నో ఉన్నాయి. తెలుగులో 
శతక వాజ్మయానికి ఒక ప్రత్యేకత ఉంది. లౌకిక - పారలౌకిక విషయాలను రెంటినీ 
సమస్కంధంగా శతక బద్దం చేయడం తెలుగులో చాలా (ప్రహతంగా ఉంది. 
సమాజస్వభావాన్ని అడుగడుగునా విశ్లేషించి నీతిని గరపే వేమన - సుమతీ శతకం 
లాంటి వాటినే కాక, పసితనంలోనే దైవచింతనతోపాటు హృదయమార్దవాన్ని కూడా 
రంగరించిపోసే కృష్ణశతకం లాంటివాటిని కూడా తెలుగింటి పిల్లలచే చదివించేవారు 
వెనుకటి గురువులు. 


శతకవాజ్మయానికికున్న సూటిగా హృదయంలోనికి (ప్రవేశింపగల సామర్థ్యాన్ని 
గుర్తించియే దాశరథి శతకంలాంటి భక్తజనహృదయార్తిని ఆవిష్కరించే శతకరాజాలు 


కూడా ఆవిర్భవించాయి తెలుగుభాషలో. తెలుగు జనుల హృదయాల్లో నిరంతరం 
ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ కోవకు చెందిన స్తోత్రలక్షణ లక్షితమైన నారాయణ 
శతకంలోని ప్రతి పద్యమూ మళ్ళీ మళ్ళీ పాఠకులను (ప్రేరించి చదివించే లక్షణం కలిగి 
ఉందనడం ఉపచారవచనం కాదు. 


ఇది అవడానికి శతకమే అయినా, ఎన్నో సాంప్రదాయిక మర్మాలను వ్యక్తపరచిన 
(గంథరాజం. ఇది వ్యాఖ్యాన సాపేక్షం కాకున్నా, వ్యాఖ్యానమూలంగా మరెన్నో అందాలు 
వెలికివచ్చ అవకాశం ఉన్నందున శ్రీమాన్‌ కె.వి. రాఘవాచార్యులవారు దానికి సంప్రదాయ 
వివరణ శైలితో కూడిన చక్కని వ్యాఖ్యను సంతరించి బంగారానికి తావిని చేకూర్చారు. 


రెండవపద్యంలో 'జనస్తబ్బుండ' అని ఉంది. దానికి పుట్టుకతోనే మర్యాదనెరుగని 
సోమరిని' అని శ్రీ ఆచార్యులవారు వివరించడాన్ని బట్టి - బహుశః ఇది 'జనిస్తబ్బుండ' అని 
అయి ఉండవచ్చని మేం భావిస్తున్నాం. ఈ పద్యంలోని వ్యాఖ్యలో ద్వ్యయమంశ్రార్థవివరణం 
చేశారు. ఈ పద్యంలోను తర్వాతి పద్యంలోను నారాయణ శబ్దార్థాన్ని సాంప్రదాయికంగా 
వివరించారు. ఇలాగే ప్రతిపద్యంలోను సాంప్రదాయిక వివరణలను - విడువకుండా 
చక్కటి వ్యాఖ్యను వెలయించి, ఈ శతకానికి సర్వ సృహణీయతను, ఉదాత్తతను 
దర్శింపజేశారు శ, రాఘవాచార్యులవారు. 


ఏరి కృషికి అనేక మంగళాశాసనపురస్కృతాభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి 
వ్యాఖ్యలతో చక్కటి శతకవాజ్మయాన్ని లోకానికి అందిస్తూన్న ప్రకాశకులకు కూడా అనేక 
మంగళాశాసనాలు చేస్తున్నాం. సంస్కారవంతమైన పాఠకల్‌ కం దాన్ని ఆదరించగలదని 


ఆశిస్తున్నాం, 


జై శ్రీమన్నారాయణ! 


(శీశీశీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి) 


సదాశయములుండటంవేరు 
పదిమందినికూడగట్టుకొని వాటి సాధనకు కృషి చేయటం వేరు 
సామర్థ్యము, దీక్ష నేర్చూ, ఓర్చు లేనిదే అది సాధ్యంకాదు 
ఇవన్నీ మూర్తీభవించి 
చేసిన ఉద్యోగానుభవం వినియోగించి 
శ్రీ పావని సేవా సమితి కార్యదర్శి అయి 
వయసు భారమనక 
సర్వకార్యక్రమాలకూ చక్కని రూపమిచ్చి 
జయావహముగా నడిపిస్తున్న మిత్రులు 
శీ గట్టుపల్లి చెంచు రామారావు గారికి 
(శ్రీ జి. సిహెచ్‌. రామారావు 
సప్తతి ప్రవేశ సందర్భములో 
- చల్లా సాంబిరెడ్డి 


శ్రీశో వ్యాల్‌ 


ముందునూట 


ఆంధ్రవాజ్మయంలో శతక సాహిత్యప్రక్రియ ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకున్నది. 
ఇష్టదైవతాన్ని భక్తితో స్తుతించిన సంస్కృత స్తోత్రాల పద్దతులు తెలుగు భక్తి శతకాలలో 
గోచరిస్తుంటాయి. శతకప్రక్రియ నాటికీ, నేటికి అనువాదంకాక, స్యోపజ్ఞకమై మకుట 
వృత్తసంఖ్యానియమితమై భాసిస్తున్నది. 


నారాయణ శతకం శార్జూల మత్తేభవృత్తాలతో, నూట ఐదు పద్యాలతో భక్తి 
రసభరితమైనది. వెల్లంకి తాతంభట్టు, కస్తూరి రంగకవిలాంటి లాక్షణికులు దిన్ని 
పేర్కొన్నండువల్ల ఇది ప్రాచీన మైన శతకం. వేదశా(స్తాలను బాగా విని, వ్యాసభాగవతాన్ని 
పలుసార్లు పఠించి, సంస్కృతస్తోత్రాలను పుక్కిట బట్టి, అంతకు ముందున్న శతకాల 
ఛాయను (గ్రహించి, శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందడానికి ఆర్తితో 
పద్యరచనాభ్యాసం చేసినట్టున్న శతకమిది. 


ఈ శతకంలోని పద్యాలు సప్రశీర్షికలుగా విభక్త మైనందువల్లనూ, శాబ్దికంగా ఏ కవి 
శైలితోనూ సామ్యంలేనందువల్లనూ, గహనమైన శాస్రార్ధాలను లలితమైన అలతి పదాలలో 
ప్రకటిస్తున్నందువల్లనూ కావ్యకళాభిజ్ఞత స్సురిస్తున్నది. 

శతకం జగత్కారణుడైన పర(బ్రహ్మతత్యాన్ని, స్వరూపగుణవిభూతులనూ, 
దశావతారాలనూ అద్భుతంగా ఆవిష్కరిస్తున్నది. నారాయణుని నామం మంత్రరాజమని, 
తిరుమం(త్రమనీ, అదిరహస్యమహిమను పాటిస్తుందనీ, (శ్రుతి కళాసిద్దాంతమని “హరుని 
న్న(ద్రిజ నాంజనేయుని” మొదలైన భక్తులనెందరినో ఎడబాయకుంటుందని 
'నామప్రభావదశకం' విశదీకరిస్తుంది. పరత్వ, సౌలభ్యాలను (ప్రకటించిన శ్రీ కృష్ణభగవానుని 
లీలలను హృద్యంగా చిత్రించడానికి 'కృష్ణావతారవింశతి' (ప్రత్యేకింపబడింది. భక్తి 
రూపాపన్నజ్ఞానోపాసనతో గమ్యమైనది మోక్షం కాబట్టి ' జ్ఞానవింశతి', “మోక్షవింశతి' అనే 
వేర్వేరు శీర్షికలతో నారాయణుని విభవైశ్వర్యాలను విలక్షణంగా విశ్లేషిస్తూ ప్రదర్శిస్తున్న 
పద్య శతక మిది. 


ద్విత్వ నకార సంధులు, కారక సంధులు, వైరి సమాస పదాలు సాధారణంగా 
నాటికావ్యభాషాప్రవాహంలో దొర్హినవే అనడం వింతకాదు. ((ధ్రువు - దీవ్యత్‌), (పెను - 
సేవించు) యతి మైత్రి భంగమైనందువల్ల '28' వ పద్యంలోని మూడవపాదమూ, '94' 
వ పద్యంలోని రెండవపాదమూ, ప్రామాదికంగా జారినట్టు కనిపిస్తున్నది. 


చిత్త శుద్దికల భాగవతోత్తము లెవ్వరూ ప్రాపంచిక భోగాలకోసం ఆరాటపడరు. 
కీర్తికోసం కక్కుర్తిపడరు. నిజనామోద్దాటనం చేసుకోరు, 


భగవద్బంధువు “నరహరి తనోర్టాస దాసస్య దాసః”అనే కాక 'దాసి' పదంతో తనలో 
(స్తెణాన్ని జాగరితం చేసి, మధుర భక్తి స్పోరకంగా వర్తిస్తూ కవిలోక మూర్దన్యుడవుతాడు. 


నారాయణ శతకం బమ్మెరపోతన రచితమని జన్మశ్రుతి. శతకంలో కవిపేరు 
కానరానందువల్ల పండితులు, పరిశోధకులు పోతన రచన కాదంటారు. 


“ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజపాండిత్య 
పోతనామాత్య ప్రణీతం బైన నారాయణ శతకము సంపూర్ణము” అనే శతకాంతగద్యం, 
రెండు పాతకాగితపు వ్రాత ప్రతులలో కనబడుతుందట. తాళపత్ర (గ్రంథాలలో మాత్రం 
లేదట. (గ్రంథాంతంలో ఈ గద్యను వ్రాసినసిరా వేరుగా కనబడినందువల్ల, ఇది 
పోతనశతకమని విశ్వసించిన వారెవ్వరో తర్వాత దీన్ని చేర్చియుంటారని ఊహించారు. 
పోతనగారికి ప్రియమైన అనుప్రాసాలంకారాలు గాని, భాగవతపద్య భావరచనా 
సౌందర్యంగాని, నారాయణశతకంలో కనబడనందువల్లనూ ఇది పోతన రచన కాదన్నారు. 


పోతరాజుగారు గోదావరికి పోయి చంద్రగ్రహణ సమయాన పట్టు స్నానం చేసి ధ్యాన 
మగ్నుడైనప్పుడు కాంతాసమేతుడైన ఒకరాజ పుత్రుడు సాక్షాత్కరించి, తాను 
శ్రిరామచం(ద్రుడననీ, తన పేర శ్రీమహాభాగవతాన్ని తెలుగు చేయుమనీ, భవబంధాలు 
తెగుతాయనీ ఆనతిచ్చాడు. వెంటనే పోతన ఆశ్చర్య పడి ఇలా అన్నాడు. 


“పలికెడిది భాగవతమ(ట 

పలికించెడి వాడు రామభద్రుండ(ట నే 

బలికిన భవ హరమగున(ట 

పలికెద వేరొండుగాథ పలుకగనేలా ” (భాగవతం. 1-16) అని. 


పర్వదివసాల్లో గోదావరికి పోయి అవశ్యంగాస్నానం చేయడం ఆచారం. “ధర్మ పురి 


లక్ష్మీనాథనారాయణా” (97ప.) అని ఈ శతకంలో ఉంది. కరీంనగరం జిల్లాలో ఉన్న 
ధర్మపురి గోదావరీ తీరాన ఉంది. ఆదిలక్ష్మి నృసింహక్షేత్రం. బమ్మెరకు తక్కిన 
తర్థక్షేత్రాలకంటె దగ్గరి క్షేత్రం ధర్మపురి. తాను తరచుగా పోయి తీర్ణమాడి, స్వామి 
దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నందువల్ల, తన శతకంలో ఆస్యామిని విధిగా 
స్మరించాలనుకొన్నాడేమో!!కానీ 'నృసింహ'పదం 'చ(ట్రం' లో ఇముడలేదు. కాబట్టి, 
'లక్ష్మీనాథ' పదాన్ని పర్యాయంగా (ప్రయోగించి ఉంటాడు. 

సాహిత్య పరిశీలకులు 'ధర్మపురిలో ఉండే స్వామిమిద ఎవరో (వ్రాసిన శతక మిది' 
అన్నారు. 

'సోతనకు '(బ్రహ్మ' యన్నచో చాలదు “తలవాకిట వాణిగలపోడిమి చే వాడిమి కెక్కిన 


నలుమొగంబుల తక్కరి గొంటు” అని బ్రహ్మాండముగ విస్తరించి చెప్పిననే యీతనికి 
తృప్తి” అని పుట్టపర్తి నారాయణాచార్యులుగా రన్నమాట నిజమె, 


నారాయణ శతకంలో పరబ్రహ్మను గూర్చి “బ్రహ్మాండావలిలోన సత్వగుణివై 
బాహ్యంబునందాదిమబ్రహ్మాఖ్యంబరతత్త్య బోధములకున్‌ భవ్యాధినాథుండవై”(9) అన్న 
పద్యం గమనియం. 


ఏదేమైనా, నారాయణశతకం పోతన రచించాడనియే (ప్రతీతికదా! “భక్తి జ్ఞాన 
వైరాగ్యములు ఈశతకమున బీజరూపముననున్నవి...... పోతన భాగవతాం(ధ్రీకరణకు 
పూర్వము దినిని చెప్పెనని ఊహింపవచ్చును” అన్నారు 'స్వామి శివశంకరస్యామి' వారు. 

వాస్తవంగా, ఈ శతకరచనలో పొడసూపిన భావసౌందర్యం భాగవత రచనలో 
పరిపుష్టి చెందిన దనడం సమంజసం. 


నీతి భక్తి భావబోధకాలైన శతకాలు బాలబాలికలను విజ్ఞాన వంతులుగా చేయడానికి 
అధికంగా ఉపయోగపడుతాయి. వేదశా(గ్రేతిహాస పురాణాల సారాంశాలను 
సంగ్రహించుకున్న శతకాల సౌరభాన్ని పలుదెసల (ప్రసరింప జేసే వ్యాఖ్యానాలను 
(వ్రాయించి, నేటి యువకుల, భావిపౌరుల హృదయాలను జ్ఞాన గంధవిలసితాలు గా 
జేయడానికి ఉద్యమించిన శ్రీపావని సేవాసమితి అధ్యక్షులైన చల్లా సాంబిరెడ్డిగారు 
సర్వదా సర్వథా అభినందనీయులు. శ్రీపావని సేవాసమితి పాలకవర్గ సభ్యులు బహుధా 
(ప్రశంసనీయులు. 


నారాయణ శతకానికి వ్యాఖ్యానం రచించే అవకాశం నాకు కలిగించిన శ్రీ చల్లా 
సాంబిరెడ్డిగారికి ప్రత్యేకంగా నాహార్ణిక ధన్యవాదాలు. 

ఈ వ్యాఖ్యను వ్రాయడానికి (పేరకులైన సహృదయులూ, విద్వత్కవులూ అయిన 
శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్యుల వారికి సప్రశ్రయ నమస్సుమాంజలులు. 

శతక వ్యాఖ్యా పరంపరను పర్యవేక్షిస్తున్న పాండిత్యపాథోనిధులూ, ఆంధ్రవ్యాస 
బిరుదాంచితులూ అయిన (బ్రహ్మశ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య గారికి నా 
హృదయపూర్వకాభివాదాలు. 

రాఘవీయేతి వ్యాఖ్యేయం ప్రణీతా౭జ్ఞానినా మయా! 

సౌగుణ్యం యది తత్సర్వ మాచార్యకరుణాఫలమ్‌॥ 


భాగవత చరణ రేణువు 
కలి రాఘవాచార్యులు 
ఇం(ద్రకుటీర్‌ 
2-1-45, పాట్‌ నం.101 
నల్లకుంట, హైదరాబాదు - 44 
చిత్రభాను శ్రీరామనవమి, 
21-4-2002. 


ఒక్క నూట 


శ్రీకృష్ణానుచింతనులు, పరమ ధారి కులు అయిన శ్రీ చల్లా సాంబిరెడ్డి మహోదయులు 
శ్రీ పావని సేవా సమితి పక్షాన భాగవత సుధాలహరి ప్రచురణ పరంపరలో తొలుతగా 
పోతనగారి గజేంద్రమోక్ష స్తనాన్ని విపుల వ్యాఖ్యాన సహితంగా ప్రచురించి ధన్యులయినారు. 
వారి సవ్యాఖ్యాన శతక యోజనలో కూడా పోతనగారి శ్రీనారాయణ శతకాన్ని చేర్చి, 
ఈనాడింత అద్భుతమైన వ్యాఖ్య వెలయింపజేయడం ద్వారా ఆ మహాత్ముని కీర్తిని 
దశదిశావ్యాప్తం చేసి అగణ్య పుణ్యులయినారు. తమ వదాన్యతకు, మాన్యతకు సాఫల్యం 
చేకూర్చుకొన్నారు. వారి శతక ప్రకాశన యోజన ఈ శతకవ్యాఖ్యతో పూర్తిగా సఫలమైనట్టుగా 
భాఎస్తున్నాను. 

పోతనగారు శ్రీ కైవల్య పదంబు చేరుకొనడానికే మహానందాంగనాడింభకుడైన 
శ్రీకృష్ణ భగవానుణ్ని వేడుకొని శ్రీమదాంధ్ర భాగవత మకరందాన్ని మనకందజేశారు. ఆ 
భక్తాగ్రగణ్యుడు తానాశించిన (శ్రుతిశిరో భూషణములైన శ్రీకృష్ణుని శుభచరణాల 
సన్నిధికి చేరుకొన్నాడనడంలోను, దివ్య సూరులలో ఒకడై విరాజిల్లుతున్నాడనడంలోను 
సందేహం లేదు. భగవచ్చరణ సన్నిధికి చేరిన పరమభక్తుని ఆశిస్సులు మరింత 
శక్తిమంతములు, అమోఘము లవుతాయని శా(స్త్ర (గంధాలు చెబుతున్నాయి. కాబట్టి 
ప్రచురణకర్త అయిన శ్రీ సాంబిరెడ్డి గారిపైన, శ్రీ నారాయణ శతక వ్యాఖ్యాత అయిన 
శ్రీ రాఘవాచార్యులగారిపైన పోతనగారి ఆశీర్వర్షం తప్పకుండా కురుస్తుందని నేను 
విశ్వసిస్తున్నాను. 

శ్రీమాన్‌ కె.వి. రాఘవాచార్య మహోదయులు శ్రీమద్వేదాంత దెశికుల వారి పాదుకా 
సహ(స్రమనే ఉదంథానికి అనిదంపూర్వమైన విసృత వ్యాఖ్య వెలయించిన ఉద్దండ 
పండితులు. సంస్కృతాంధ్ర ద్రావిడాంగ్రభాషలలో నిష్ణాతులు. (శుతి స్మృతి పురాణేతి 
హాసకావ్యశా(స్త ప్రపంచాన్ని పుక్కిటబట్టిన సాహిత్య పాధోనిధి కుంభసంభవులు. అయినా 
నిగర్విచూడామణులు. శీల సమున్నతులైన సుగమ్యులు. పటాటోప మెరుగని పండిత 
ప్రకాండులు. ఇట్టి మహనీయుడు పోతన కృత శ్రీ నారాయణ శతకానికి వ్యాఖ్యాత 
కావడం నా మటుకు నాకు హార్దిక ప్రసన్నతను చేకూర్చింది. 

ఇక ఈ శతక వ్యాఖ్యా సమాఖ్యను గూర్చి నేనేమి చెప్పగలను? 

బహుజ్జతా ధురంధరులైన శ్రీమాన్‌ రాఘవాచార్యవర్యులు (ప్రాచిన పండితుల 
అగాధవివేచనను, వారి తత్త్యజ్ఞానాన్ని సందర్భానుసారంగా తమ వ్యాఖ్యానంలో 


ఏంటి ఆంధ్ర భక్తి శతకవాజ్మయక్షేత్రాన్ని సుసమృద్దమూ కృతార్థమూ చేశారనడంలో 
అత్యుక్తి లేదు. ఈ శతకంలోని ప్రతిపద్య వ్యాఖ్యానమూ ఈ విషయాన్నే నిరూపిస్తున్నది. 
ఒక్కొక్క పద్యానికి (శ్రుతి పురాణశాస్ర్రాలంకార సమన్వితంగా సమకూర్చిన ఈ వ్యాఖ్య 
ఒక సుందర సువర్ల శృంఖల, అనేక నూతన విశేషాలను ఉటంకించి ఎద్వజ్ఞన హృదయాలలో 
పరితోషం సముత్పన్నం చేయడమే వ్యాఖ్యాతృ చూడాంత సాఫల్య మవుతుంది. పాఠకుల 
హృదయాలలో విశ్వాసాన్ని పాదుకొల్సే గురుతరభారం వ్యాఖ్యాత మోదనే ఉంటుంది. 
ఈ రెంటిని తత్తాభినివేశంతో సామర్హ్యవంతంగా ఈ (గ్రంథకర్త నిర్వహించారు. 

శ్రీమాన్‌ రాఘవాచార్యులుగారు శ్రీ వైష్ణవ సంప్రదాయ వేత్తలు. భక్తి జ్ఞాన వైరాగ్య 
సంపన్నులు. భగవన్నిష్టాపరులు. ఈ వ్యాఖ్యాన కార్యాన్ని భగవత్సేవగా భావించి శ్రీమన్నారాయణ 
చరణారవిందాలకు నివేదించి కార్యసిద్దిని పొందారు. సత్పురుషులు తమ కార్యసిద్ధికి 
భగవదను[గ్రహమే కారణమనుకొంటారు. కాని, తమ బుద్ది వైదగ్యమని భావింపరు. ఈ 
విషయమే వారి మున్నుడిలో పలుకుబడిలో, నడవడిలో కూడ కానవస్తుంది. 

శ్రీమాన్‌ రాఘవాచార్యులు గారు కేవలం సాహిత్య రంగంలోనే కాక, సాంసారిక 
రంగంలో కూడా శీల సమున్నతులై ఆదర్శనీయులైనారు. వారి కుమారుడు శ్రీ కె.వి. 
రమణ ఐ.ఎ.ఎస్‌. మహోదయులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ప్రఖ్యాతి కెక్కిన ఆఫీసరు. 
అయినా, ఆయన తండ్రిని చూడగానే పాదాభివందనం చేయక మానరు. ఇక ఏరి 
అనుజులు తండ్రిని సేవించినట్టుగా వీరిని సేవించడం నేనెరుగుదును. ఒకానొక 
సాహిత్య సభలో ఈ సాధుశీలిని గూర్చి నేనప్రయత్నంగా చెప్పిన పద్యం ఇప్పటికీ 
గుర్తున్నది. 

జననుత వర్తనుల్‌ పరమ సాధువులిద్దరు అ(గ్రజన్మునిన్‌ 

జనకునిగాగ కొల్బు సహ జన్ముల పేర్మిని ఉగ్గడింతునా? 

అనుజుని పుత్రుగా దలచు అ(గ్రజు కూర్మిని (ప్రస్తుతింతునా? 

పనుపడుగాత! రాఘవుని భ్రాత్సత సర్వజనమ్ములందునన్‌ 

తొలిసారిగా శ్రీనారాయణ శతకాన్ని సుందర వ్యాఖ్యా సమంచితం చేసి అటు 
భగవంతుబ్ని, ఇటు భక్తుడైన పోతన గారిని సంతుష్టిపరిచే మహాభాగ్యం శ్రీ రాఘవాచార్యుల . 
వారికి దక్కింది. ఈ కారణంచేత కూడా వీరు సత్కర్ములు - సాధుకర్ములు అయినారు. 
శతక జగత్తులో ఈ శ్రీ నారాయణ శతకం సమ్మాననియమైన స్టానాన్ని పాందడం 
సత్యం. శ్రీ చల్లా సాంబిరెడ్డిగారి సదాశయాలు జయ'ప్రదాలు కావడమూ తథ్యం. 


ఉత్సల సత్యనారాయణాచార 


నారాయణ రాఘవియం 


ఆం(ధ్రన్వాస, కవికులరత్నదీప, వైదికాగనూలంకార, పురాణ పరమేష్టి, కవికుల 
వతంస, భాషాప్రవీణ, ఏలూరిపాటి అనంతరామయ్య ఎం.ఏ. తెలుగు, ఎం.ఏ సంస్కృతము, 
బి.ఇడి., రిటైర్డ్‌ గుంటూరు సంస్కృ తకళాశాల ప్రిన్సిపాల్‌. డీన్‌ఆఫ్‌ ఓరియంటల్‌ ల్యాంగ్వేజెస్‌, 
నాగార్జున విశ్వవిద్యాలయము, _అనంతసాహితి కార్యదర్శి, 16-1-24/6/సి/1 శ్రీసాయి 
ఎపార్ట్‌మెంట్స్‌, కమ్యూనిటీహాలు వద్ద, సైదాబాద్‌ కాలనీ, హైదరాబాద్‌ - 500 059, ఫోన్‌ నెం. 
4072913 తేది 26.03.02 


మ. ధరసింహాసనమై, నభంబుగొడుగై, తద్దేవతల్‌ భృత్యులై, 
పరమామ్నాయము లెల్ల వందిగణమై, (బహ్మాండమాకారమై, 
సిరి భార్యామణియై విరించికొడుకై, శ్రీగంగ సత్పుత్రియై, 
వరుసన్నీ ఘన రాజసంబు నిజమై వర్దిల్లు నారాయణా, 
సుమారు అరవై సంవత్సరాల (క్రితం తెలుగువారిలో అక్షరాస్యులలో ఈ పద్యం రాని 
వాడు ఉండేవాడు కాదు. 
అయితే, 'తల్లీ నిన్ను దలంచి” పద్యంలాగానే, ఇదికూడా తెలుగు వారికి మిక్కిలి 
ఇష్టమైన పోతనామాత్యుడు వ్రాసినది అని చదివే వారికికాని, దీనిని చెప్పేవారికి కాని, 
చాలామందికి తెలిసి ఉండక పోవచ్చు. 'తల్లీ నిన్ను దలంచి' అన్నపద్యం ఎంత సూటిగా 
చదువరి హృదయాన్ని చదువులమ్మకు తెలియచేస్తుందో, ధరసింహాసనమై అన్న పద్యం 
అంత స్పష్టంగా పరమాత్మ(పాభవాన్ని వర్ణిస్తుంది. ఇంతకూ, ఈ పద్యం నారాయణ 
శతకంలోనిది. ఈ శతకం లోని పద్యాలు భాగవతంలోని పద్యాలంత ప్రౌఢముగా 
ఉండని కారణముచేత, ఇది పోతన ్రాసినదా కాదా అనే విషయంలో చాలా 
తర్జనభర్జనలు జరిగాయి. ఎమైనా నారాయణశతకం పోతన (వాసినదే అనిన (ప్రజల 
హృదయాన్ని బట్టి, శ్రీచల్దా సాంబిరెడ్డిగారు అధ్యక్షులుగాగల శ్రీ పావని సేవాసమితి 
వారు తాము ప్రచురించ దలచిన సవ్యాఖ్యాన దశశతకాలలో దీనిని చేర్చారు. మిగిలిన 
శతకాలకు లాగానే దీనికి ఉభయ వేదాంత (ప్రవర్తక శ్రీమాన్‌ శ్రీమదిత్యాది 
కే.ఏ.రాఘవాచార్యులవారు వ్యాఖ్యాతగా లభించటం "సేవాసమితి చిత్తశుద్ధికి ఫలం. 
శ్రీ రాఘవాచార్యుల వారు సంస్కృతాంధ్ర (ద్రావిడాది భాషలలో నిష్ణాతులు. భాషా 
సాహిత్య వ్యాకరణాలంకారాది విషయాలలోనే కాక భక్తివేదాంత భగవత్‌ కాలక్షేప 
(ప్రామాణిక (గ్రంథ పరిశిలనములలో నిపుణులు. ఈ వ్యాఖ్యలో ప్రతిపదార్హ భావ - 


విశేషాంశ వివరణములు ఉన్నవి. ఈ విశేషాంశ వివరణములో అయాశతకముల 
ప్రత్యేకతను కవి హృదయమును కనుగొనుటలో వ్యాఖ్యాతకు గల పాండిత్యానుభవములను 
పురస్కరించుకొని తారతమ్యములు కన్సింపవచ్చును. శ్రీనారాయణ శతకము శతక కర్త 
దృష్టిని బట్టి భాషాసాహిత్యాది విషయములకే కాక, తాత్త్విక విషయములకును 
ప్రాధాన్యమిచ్చిన శతకం. (ప్రతిపాద్య విషయమేది అయినా కవి ఇట్టి దృక్‌పథము 
కలవాడైనప్తుడే కావ్యము గంభీరమైచర్వణ ప్రౌడులకు సంతోషం ఇనుమడింప జేస్తుంది. 
వ్యాఖ్యాత పాండిత్యానుభవాదులను బట్టి కవి ఇంత ఉద్దేశించినాడా అని కూడా 
ఆయాతావులలో వ్యాఖ్యానము ఐఎస్మయం కలిగిస్తుంది. కవిః కరోతి కావ్యా వ్యాఖ్యాతావేత్తి 
తద్రసం అనిన దానిని బట్టి సమర్జ్హుడైన కవి తనకు గల ప్రతిభా వ్యుత్పత్త్యభ్యాసముల 
'ప్రాచుర్యాన్నిబట్టి అలవోకగా అప్రయత్నసిద్దముగా అనేక విషయములు నిక్షిప్తములు 
అయ్యేటట్టుగా అందమైన కవిత్వం చెప్పవచ్చు. వ్యాఖ్యాత వివరించిన విషయాలు 
ఒక్కొక్కపుడు కనిక కోడా విస్మయానందములు కలిగించవచ్చు. అట్టి వ్యాఖ్యాత జక 
రచనకు లభించటం ఆ రచయితా ఆభాషా దాని చదువరులూ చేసుకొన్న అదృష్టం. ఈ 
దృష్టితో చూచినప్పుడు, ఈ వ్యాఖ్యాత, నిస్పందేహముగా, అట్టి కోటికి ఎక్కదగినవారు. 
ఈ మాటకు ఈశతకములోని ప్రతిపద్యవ్యాఖ్యానమూ ఉదాహరణమే అయినప్పటికీ, 
మొదటి పద్య వ్యాఖ్యానము వంటివి ప్రత్యేకించి పెర్కొనదగినవి. దానిలో శ్రీశబ్దమునకు, 
నారాయణ శబ్దమునకూ, ఆయన కళ్యాణ గుణగణములకు, రెండవ పద్య వ్యాఖ్యలోను, 
చేసిన వివరణము ప్రత్యేకించి పేర్కొనదగిననీ. మూడవ పద్య వ్యాఖ్యానములో దాస్య 
వివరణం వంటివి చాలా ఉపయోగకరమైనవి. ఐదవ పద్యంలో విద్యలకు చేసిన 
వ్యాఖ్యానం విజ్ఞాన విలసితమైనది. పరబ్రహ్మ స్వరూపము తెలియని ధర్మరహాతమైన 
పాండిత్యం పనికి రాని కుక్క తోకవంటిది. అని చెప్పటమూ, దానికి చేసిన వివరణమూ 
ఆచార్యులవారి అనేక సంవత్సరముల బోధనానుభవానికి ఫలం. ఈశ్వర సంహిత, 
శంకరాచార్యోక్తులు మొదలైనవి (ప్రామాణికములుగా స్వీకరించటం వారి లోకజ్ఞతకు 
నిదర్శనం. ఇందులోని అవతార దశక వ్యాఖ్యానం మరీముచ్చటగా ఉన్నది. త్రివిక్రమత్వానికి 
వారు చెప్పిన నిరుక్తి ప్రశంసనీయమైనది. షడూర్ములకు పదిహేడవ పద్య వ్యాఖ్యలో 
వారిచ్చిన వివరణం. కేవల సాహిత్యగాండ్రకు తెలిసేది కాదు. దశావతారాలేకాక 
భగవంతుని అనేక అవతారాల (ప్రశంస పురాణలలోనేకాదు, వేదాలలో కూడా స్పష్టముగా 
ఉన్నదని ఘంటా పథముగా చెప్పారు. ఆచార్యులవారు తాము (ప్రతిపాదించ వలసిన 
విషయానికి సమర్హకంగా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రాచిన వ్యాఖ్యలు 
- వీటినే కాక అంతగా (ప్రచారంలో లేని తెలుగు రచనలనుకూడా వినియోగించుకొన్నారు. 


ఇది వారి నిరంతర గ్రంథానుశీలనాభ్యాసాన్ని తెలియచేస్తుంది. అకాండతాడవంకాకుం౦డా 
సందర్భము దొరికి నప్పుడల్లా సాంప్రదాయిక విషయాలను వారు వివరించిన తీరు 
ముచ్చట గొలుపుతున్నది. ఇందుకు నామప్రభావ దశకమంతా ఉదాహరించదగినదే. 
అందులోనూ నారాయణ శబ్దార్థ విషయం. వీరి వ్యాఖ్యద్వారా మనకందించిన రత్నాలలో 
అష్టాక్షరాది వేణు గోపాలాష్ట్రకం ఒకటి. దివ్య రూపదశకం, నామ(ప్రభావదశకం, కృష్ణావతార 
వింశతి, జ్ఞానవింశతి ఆచార్యులవారి వ్యాఖ్యానశక్తికి నికషోపలాలు. ఎనభై రెండవ 
పద్యానికి వ్రాసిన వ్యాఖ్యలో ఆచార్యులవారు ఇచ్చిన ఉదాహరణలు రక్తి విరక్తి వాజ శ్యయాలలో 
వారికి గల నైపుణ్యానికి నిదర్శనాలు. ఎనభై ఐదవ పద్యం వ్యాఖ్యలో పెరు చెప్పకుండా 
కాకాయ కంకాయచ యోది తేష్టం, దాశాయ కీశాయచ, రాక్షసాయ - అని ఉదాహరించటం 
వారు విశ్వ గుణాదర్మాది చంపువులు బాగాపరిశిలించారనటానికి ఉదాహరణం. ఒక్క 
భగత్‌గుణ దర్పణం క్షుఖ్మంగా చదివితేచాలు, సమస్త వేదోపనిషత్‌ శాస్త్రపురాణేతి 
హాసాంగ భాష్యాదుల పాండిత్యం కరతలామలకం అవుతుంది. ఈ రాఘవీయ వ్యాఖ్య 
బహువిషయ సంభరితమైనది. కడచిన కాలంలో గురువులవద్ద సంస్కృత కావ్యాదులు 
చదివేటప్పుడు వ్యాఖ్య ముఖ్యముగా మల్లినాథ వాఖ్య కూడా చదివించి, బోధించి, 
కంఠస్టము చేయించేవారు. దానితో పంచ కావ్యములు చదివితే చాలు, షట్సాస్రములు 
చదివితే కలిగే జ్ఞానము, సాహిత్యానికి సంబంధించినంతవరకు లభించేది. శ్రీపావని 
సేవాసమితి వారి పుణ్యమా అని శ్రీనారాయణశతకానికి అట్టి ఉత్తమ వ్యాఖ్య లభించింది. 
దీనిలో ధర్మ భక్తి జ్ఞాన వైరాగ్య సాహిత్య వ్యాకరణాలంకార ఛందోవిశేషాలకు అవసరమైన 
మేరకు చక్కని సమర్హమైన సప్రమాణమైన వివరణము ఉన్నది. ఈ (గ్రంథము 
వ్యాఖ్యానముతో సహ తెలుగు ఎం.ఏ తరగతి వారికి పాఠ్యగ్రంథముగా నిర్లయిస్తి 
ఆవద్యార్భులకు అనేక విషయాలలో పాండిత్యం అలవడుతుంది. దీనిని 
వ్రాయించినందుకూ, (వాసినందుకూ శ్రీపావని సేవాసమితి వారినీ, శ్రీరాఘవాచార్యుల 
వారినీ అభినందిస్తున్నాను. శ్రీఆచార్యుల వారు పరిణతమైన వయస్సులో ఉన్నారు. వారి 
జ్ఞానం వృథాకారాదు. వారు ఇలా తమకు ఇష్టమైన (గ్రంథముల సై ఓపక ఉన్నంతవరకు 
నిమిషం పోనివ్వకుండా వ్యాఖ్యలు వ్రాస్తే లోకానికి అందించేవారు ఉన్నారు. నాదిపూచీ. 
భగవానుడు వారికి అట్టసంకల్పం కలిగించుగాక. 


ఏలూరిపాటి అనంతరామయ్య 


నూనూట 


శ్రీపావని సేవాసమితి చేపట్టిన సవ్యాఖ్యాన శతక ప్రచురణ పరంపరలో శ్రీ 
నారాయణ శతకము ఆరవది. 

మా మొదటి ప్రచురణ “మహాకవి” శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యవారి 
గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్యతో శ్రీ కృష్ణశతకము వెలువడి పలువురి (ప్రశంసలందు 
కొంది. ఇప్పుడు మరికొన్ని విశేషాంశాలతో పరివర్హిత సంస్కరణ ము(ద్రణగా 
వెలువడుతోంది. ద్వితీయ ప్రచురణ భక్త రామదాసు ప్రణీతము - దాశరథి శతకము, 
ఆచార్య యం. కులశేఖరరావు గారి మనసోల్లాస వ్యాఖ్యతో (ప్రచురితమై, ద్వితీయ 
ముద్రణ అయినది. తృతీయ ప్రచురణ - యథావాక్కుల అన్నమయ్య ప్రణీతము 
“సర్వేశ్వర శతకము” డా॥ముదిగొండ ఎరభద్రయ్యగారి వ్యాఖ్యతో వెలువడి, ద్వితీయ 
ముద్రణ జరుగుతోంది. చతుర్ణ ప్రచురణ 'ఆంధ్రవ్యాస' బ్రహ్మశ్రీ ఏలూరిపాటి 
అనంతరామయ్యగారి వివేకానందినీ వ్యాఖ్యతో శ్రీ బద్దెన కవి ప్రణీతము - సుమతి 
శతకము వెలువడి, జనబాహుళ్యములోనికి చొచ్చుకొని పోయి, ద్వితియ ముద్రణ 
అయినది. మా పంచమ ప్రచురణ ధర్మపురి శ్రీ శేషప్పకవి ప్రణీతము శ్రీ నరసింహశతకము 
- జనప్రియ వ్యాఖ్యతో విద్వాన్‌, శ్రీ కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గారిచే వ్యాఖ్య వ్రాయబడి, 
మార్చి 2002 లో పాఠకులకు అందించినాము. 

ఇప్పుడు మో ముందుకు వచ్చిన మా షష్ట ప్రచురణ శ్రీ బమ్మెర పోతనామాత్య 
ప్రణీతము - శ్రీనారాయణ శతకము. దీన్ని రాఘవీయ వ్యాఖ్యాసహితంగా అందించిన 
శ్రీమాన్‌ కె.వి.రాఘవాచార్యులు గారు పరమ వైష్ణవాచార్యులు. నిష్టాగరిష్టులు. వేద శాస్త్ర 
పురాణ కావ్య నాటకాలంకారాది బహుశాస్త్ర పారంగతులు. వారి కలం నుండి ఈ వ్యాఖ్య 
లభించటం శ్రీపావని సేవాసమితి అదృష్టంగా భావిస్తున్నాము. వారికి శ్రీ పావని సేవా 
సమితి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకొంటున్నది. 

మరినాలుగు శతకాలు మోకు అందించాలనే మా ప్రయత్నము త్వరలో 
సఫలమౌతుందని మా ఆకాంక్ష. అవి డా॥ రవ్వా శ్రీహరి గారి వ్యాఖ్యతో భర్తృహరి 
(నీతిశతకము); 'ఆంధ్రవ్యాస' శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారి వ్యాఖ్యతో 
శ్రీ కాళహస్తీశ్వర శతకము; డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డిగారి వ్యాఖ్యతో వేమన శతకము; 
డా॥ తిరుమల శ్రీనివాసాచారి గారి వ్యాఖ్యతో భాస్కర శతకము. 

మా (ప్రచురణల నుండి శ్రీకృష్ణశతకము; దాశరథి శతకము; మరియు సుమతి 


శతకాలను ఆంధ్రప్రదేశ్‌లోని గ్రంథాలయాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ లైబ్రరీస్‌, హైదరాబాద్‌ 
వారి ఆర్డర్స్‌ ప్రకారం పంపటము జరిగినది. ఇది మాకెంతో ్రోత్సాహాన్నిచ్చింది. 
మిగతాశతకాలకు కూడ వారి (ప్రోత్సాహము లభించగలదని ఆకాంక్షిస్తున్నాము. 

సవ్యాఖ్యాన శతక సాహిత్య ప్రచురణతోపాటు, భాగవతములోని కొన్ని ముఖ్య 
ఘట్టాలకు వ్యాఖ్యలు (వాయిస్తున్నాము. ఈ దిశలో “శ్రీమద్భాగవత సుధాలహరి” 
అనుపేర శ్రీబమ్మెరపోతనామాత్య ప్రణీతము - గజేంద్రమోక్షము - (సంస్కృత 
మూలసహితము) 'మహాకవి' - శ్రీమాన్‌ ఉత్సల సత్యనారాయణాచార్య వారి గోపనయ 
నోత్సలార్చిత వ్యాఖ్యతో వెలువడి - పండిత (ప్రశంసలందుకొని - ద్వితీయ ప్రచురణ 
జరుగబోతోంది. ఈ పుస్తకాన్ని కూడ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లా గ్రంథాలయాలకు, 
మరొకొన్ని ముఖ్య(గ్రంథాలయాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ లైబ్రరీస్‌ వారి ఆర్డర్స్‌ ప్రకారం 
పంపటం జరిగింది. ఈ పరంపరలో (ప్రొఫెసర్‌ యస్‌. లక్ష్మణమూర్తిగారు, వరంగల్‌వారి 
వ్యాఖ్యతో 'రుక్మిణి కళ్యాణము”, మహాకవి శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్య వారి 
కలం నుండి మరొక గోపీనయనోత్సలార్శిత వ్యాఖ్యతో “భక్తప్రహ్లాద” (ప్రచురించాలనే 
మా ఆకాంక్ష త్వరలో నెరవేరగలదని ఆశిస్తున్నాము. 

బడి - గుడి అనే మా నినాదంలో 'బడి'కి సంబంధించినంతవరకు బాలబాలికలలో 
శతక పఠన (ప్రోత్సహించటానికి శ్రీపావని సేవాసమితి ప్రాధాన్యము నిచ్చినది. ఇంతవరకు 
ఈ జంట నగరాలలో శ్రీకృష్ణశతకము, సుమతి శతకము, వేమన శతకాలలో పోటీలు 
నిర్వహించి వేలాది విద్యార్జీనీ విద్యార్థులకు ప్రోత్సాహన్నిచ్చింది. ఇతర జిల్లాలలోకూడ 
కొన్ని చోట్ల ఈ పఠన పోటీలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరము (2002)లో 
రెండుశతకాలలో ఒకే సారి పోటీలు నిర్వహిస్తున్నాము. అవి శ్రీకృష్ణశతకము; 
దాశరథిశతకములు. పద్యానికి పది రూపాయలు ప్రథమ బహుమతిగా ఎద్యార్జులకు 
ఇచ్చి, ఈ పోటీలకు ఒక అర్థవంతమైన సంప్రదాయాన్ని నెలకొల్పటం జరిగినది. ఈ 
పోటీల నిర్వహణలో ముఖ్యపాత్ర సాధన సాహితి స్రవంతి సంస్థ నిర్వహించినది. పోతే 
గుడి విషయం. శ్రీకృష్ణశతకము నుండి ఎంపిక చేసిన 50 పద్యాలను 'మహాకవి' ఉత్సల 
సత్యనారాయణాచార్యుల వారి వ్యాఖ్యతో 'గానమాధురి' చిత్తూరు శ్రీమతి రేవతీ 
రత్నస్వామిగారి గానంతో ఆడియో క్యాసెట్‌ చేశాము. అలానే దాశరథి శతకమునుండి 
ఎంపిక చేసిన 37 పద్యాలను 'మహాకవి' శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్యుల వారి 
ఉపోద్దాతముతో, బందరు శ్రీ సుందరకాండమూర్తిగారి గానంతో మరొక క్యాసెట్‌ 
విడుదలైంది. ఈ రెండు క్యాసెట్స్‌ భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి సన్నిధిలో 
సెప్టెంబరు - 2001లో ఆపష్కరింపబడినవి. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య దేవాలయాలకు 


ఈ రెండుక్యాసెట్స్‌ ఉచితముగా ఇవ్వటానికి నిశ్చయించి ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ 
ధర్మాదాయశాఖ కమోషనర్‌ వారి సహకారము కోరినాము. వారు దయతో అంగీకరించి 
1200 క్యాసెట్స్‌ దేవాలయాలకు పంపిణీ చేయటానికి సహకరించారు. వారికి 
మాధన్యవాదములు తెలుపుకొంటున్నాము. 

శ్రీనారాయణ శతకానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ 
జియర్‌ స్వామి వారు అత్యంత అనుగ్రహముతో తమ మంగళాశాసనములను మాకు 
లభింపజేశారు. ఇది మా అదృష్టము, మా ఈ శతకసాహిత్య సవ్యాఖ్యాన ప్రచురణకు 
శ్రీరామరక్ష. వారికి మా సాష్టాంగ నమస్కారములు. 

మనము అనేక సందర్భాలలో అనేకమైన బహుమతులను మన (పేమ పాత్రులకు 
అందజేస్తుంటాము. రకరకాల వస్తువులరూపంలో ఇచ్చే బహుమతులు చూడటానికో, 
వాడటానికో మాత్రమే పనికి వస్తాయి. ఇలాంటి ఉత్తమ భావాలుగల మిక్కిలి విలువైన 
తక్కువ ఖరీదులో లభించే అందమైన పుస్తకాలు బహూకరిస్తే కంటికి ఇంపుగా 
ఉంటాయి. చదివినప్పుడూ మనిషిని ఉన్నతస్థితికి తీసుకొని వెళ్తుతుంటాయి. ఈ 
అలవాటు మనం ఇంకా పెంచుకోవాలి. 


పరమ భాగవత రసికులై, శి కృష్ణైక జీవనులై 


లై, పరిణత ప్రజ్ఞులైన “మహాకవి” శ్రీమాన్‌ 
ఉత్సల సత్యనారాయణాచార్యవారు - ఈ పుస్తకానికి 'ఒక్కమాటి అనుగ్రహించారు. ఆ 
మహా విద్వాంసునికి సర్వదా కృతజ్ఞులము. 

ఈ పుస్తకానికి నారాయణ రాఘవీయం” అనుగ్రహించిన ఆంధ్రవ్యాస, కవికుల 
రత్నదిప, వైదికాగమాలంకార, పురాణపరమెష్టి కఎకుల వతంస, శీ, ఏలూరిపాటి 
అనంతరామయ్య మహోదయులకు కృతజ్ఞతలను తెలుపుకొంటున్నాము. 

ఈ పుస్తకానికి మమిఖుప త్రాలంక కరణ కావించిన (ప్రఖ్యాత ట(త్రకారులు శ్రి ల్లి గంగాధర్‌ 
గారికి; ముచ్చటగా టైప్‌ చేసిన ఫాంట్‌లైన్‌ గ్రాఫిక్స్‌ అధినేత్రి శ్రీమతి సర్మలగారికి, 
సుందరముగా ముద్రించిన శ్రీసాయిరాం ప్రింటర్స్‌ అధినేత శ్రినాగేశ్యరరావుగారికి, 
మె(తులకు, | (శ్రేయోభిలాషులకు వొ కృతజ్ఞతలు. 

జి.సహెచ్‌.రామారావు 
కార్యదర్శి 
శ్రీసాయి నిలయము శ్రీపావనీ సేవాసమితి. 
ఎస్‌.ఆర్‌.టి.270, సనత్‌నగర్‌, 
హైదరాబాద్‌ - 500 018. ఫోన్‌.3702893. 


శ్రి 
నారాయణ శతకము 


శ్రీ రామానుణిపాణిపంకజమృదు శ్రీతజ్ఞపాదాబ్ద, శృం 


గారాకారశరీర, చారుకరుణాగంభీర, సద్భక్త మం 
దా, రాంభోరుహపత్రలోచన, కళాధారోరుసంపత్సుధా 
పాఠావారవిహార, నాదురితముల్‌ భంజింపు నారాయణా॥ 1 
అర్థం: శ్రీ... పాదాబ్ద! శ్రీ = లక్ష్మీదేవి అనే; రామామణి = నారీరత్నంయొక్క; పాణి 
పంకజ = పద్మాలవంటి హస్తాల యొక్క; మృదుశ్రీతజ్ఞ = మార్టవశోభనెరిగిన; పాద + 
అబ్బ = పాదపద్మాలుగల వాడా! శృంగార + ఆకారశరీర = శృంగారమైన అవయవాలుగల 
శరీరము కలవాడా! చారుకరుణాగంభీర = అందమైన, అగాధమైన దయగలవాడా! సద్భక్త 
మందార = చక్కనిభక్తి కలవారికోరికలనీడేర్చే కల్పవృక్షరాజమా! అంభస్‌+ రుహప(త్రలోచన 
కమలదళనయన! కళా-నిహార! కళా = కళలకు; ఆధార = జీవనాడియైన; ఉరుసంపత్‌ 
గొప్పవిభూతితో; సుధాపారావార = అమృతమయమైన సముద్రమందు; విహార = 


|| 


lt 


ఉల్లాసంగా విలసిల్లువాడా! నారాయణా = ఓ పరమాత్మా! నా దురితముల్‌ = నేను 
చేసిన పాపాలను; భంజింపుము = తెగనరకుము. 
తాత్సర్యం : శ్రీదేవి, తన కేల్ణమ్ములచే మృదువుగా పాదకమలసేవ చేసే 
దివ్యమంగళ విగ్రహా! అపారదయాష్రహృదయా! ఆశ్రితజన మందారా! 
పద్మదళాయతాక్షా! కళలకాధారమైన గొప్ప ఐశ్వర్యంతో సుధాజలధిలో స్వేచ్చగా 
విహరించే ఓ నారాయణా! నన్ను పాపబంధాలనుంచి విముక్తుణ్ణి చేయవయ్యా! 
వ్యాఖ్య : భవబంధవిమోచనమే ఈ శతకరచనోద్దేశం. 
శ్రీదేవి రామామణి. లక్ష్మీదేవి మాహాత్యాన్ని “శ్రీ” శబ్దం (ప్రకటిస్తుంది. 
అందరిచే ఆశ్రయింపబడుతుంది శ్రీదేవి. 
తాను నారాయణుణ్న ఆ(శ్రయిస్తుంది. 
ఆ(శితుల మాటలను తాను ఎంటుంది. 
ఆ(శ్రితుల ఆర్తిని తన వల్లభునికి వివరిస్తుంది. 
దోషాలను పోగొడుతుంది. 
విశ్వమంతటా రమణీయగుణాలతో వ్యాపించి ఉంటుంది. 


రాలా తలుగు 


2 నారాయణ శతకం 


“తదిహ భవతీం శ్రీరితి విదుః” అందువల్ల నిన్ను “శ్రీ అన్నారు, అని 
శబ్దానికి ఆరు రకాలుగా వ్యుత్పత్తి చెప్పబడింది. 


నీ 


Sw 


నారాయణుణ్ని ఆశ్రయించి తాను స్వరూపలాభాన్ని పాందడం, తన వల్ల 
ఆయనకు స్వరూప సిద్ది కలుగడమే శ్రీ శబ్దానికి ముఖ్యార్హం. కాబట్టి “నారీణాముత్తమా 
వధూ?” (రా) అన్నట్లు శ్రీదేవి ఇంతులలో ఒజ్జ బంతి. 

నారాయణుని పాదాబ్దాలు పాలేటి రాచూలి పట్టుకొమ్మలు. 

శ్రీదేవి పద్మప్రియ, పద్మాలయ, పద్మముఖి, పద్మాక్షి, పద్మనాభ ప్రియ, వేయేల? 
ఆమె పద్మయే అన (శ్రుతి స్మృతులు కీర్తిస్తున్నాయి. శ్రీదేవి స్వరూపంలో 
చంద్రునిలాగా మృదుశీతముగ్రత్వగుణాలూ, అమృతం లాగా మాధుర్య గుణమూ, 
కల్పతరువు లాగా బౌదార్యగుణమూ శోభించడం అనితర సాధారణ విషయం. 

“పాదారుంతుద మేవ పంకజరజశ్ళేటీ భృశాలోకితై 

రంగమ్లాని రథాంబ! సాహసవిధౌ లీలారవింద[గ్రహః”(శ్రీగుణరత్న కోశం - 42) 

లక్ష్మీదేవి నివసించే పద్మమందలి పరాగం ఆమె పాదతలాలకు కంటకా(గం లాగా 
బాధ పెడుతుందట. చెలికత్తెల చూపులు సోకితే ఆమె శరీరం వాడిపోతుందట. 
ఆమె చేతిలో విలాసంగా ధరించిన లీలారవిందమే సాహసంతో పెద్ద బరువును 
మోసినట్టు ఆమెకు అనిపిస్తుందట. అంతసౌకుమార్యంగల శ్రిదేవి కరకమలాల 
మార్తవశోభ ఎంతటిదో నారాయణుని చరణకమలాలకే తెలుస్తుంది. 

“కమనీయరూపరేఖా, రమణీయత జాలనొప్తు రమణీమణి య 

కృమలాలయ తన మృదుకర, కమలంబుల విభుని పాదకమలములొత్తన్‌” 
(ఆం.భాగ.2 స్కం.232) 

శ్రీదేవి ఎంతో మృదువుగా పాదసంవహనం చేసినా, అతిసుకుమారంగా ఉండే 
నారాయణుని పాదకమలాలు కంది పోతుంటాయి; 

“మలర్మగళ్‌ కైవరుళ్మలర్‌ పొనిల్‌ కిలన్టన” అని ఆళ్యార్లశ్రీసూక్తి 

“రసోవైసః” “సర్వగంధః సర్వరసః” (ఉపనిషద్వాణి) 

నారాయణుడు సర్వరసస్వరూపుడు. శ్రీదేవి శృంగారరసాధిదేవత. కాబట్టి పరస్పరం 
ఉజ్జ్యలించే ప్రణయభావాన్నీ, నిరంకుశైశ్యర్యాన్నీ. నిరవధి కానందాన్నీ (ప్రకటించే, 
శుభాశ్రయమైన, అ(ప్రాకృతశరీరం కలవాడు శ్రీమన్నారాయణుడు. 

నారాయణుడు ఒక్కడే పురుషోత్తముడు. ఇతరజగత్తంతా (స్తీ ప్రాయమే. కాబట్టి 
ఉసాయాన్నీ, ఉపేయాన్నీ - అంటే, భగవద్రతిని పొందడానికి సాధనాన్ని, పొందదగిన 


రాఘవియవ్యాఖ్య 3 


ఫలాన్ని - నిస్సంశయంగా వెల్లడించేది నారాయణుని స్వరూపం. అహంకారాన్ని 
నిరసించే దాస్య (మధుర) భక్తియే చేతనులు - జీవాత్మలు - ఉజ్జీవించడానికి 
హేతువని శేష శేషిత్వాన్ని స్వాభావికంగా (ప్రదర్శించే సౌశీల్య, సౌందర్యమూర్తి 
శ్రీమన్నారాయణుడు. 

“లక్ష్మ్యా సహ హృషీకేశో దేవ్యా కారుణ్యరూపయా;। 

రక్షకః సర్వసిద్దాంతే, వేదాంతే౬పి చ గీయతే॥ 

దంపతులలో ఏ ఒక్కరినో ఎప్పుడూ ప్రార్థించరాదు. సీతాదేవినొక్కరినే కోరి 
రావణుడు నశించాడు. ఒక్కరామదేవుణ్ని కోరి శూర్పణఖ (వికృతి) సుప్పనాతి 
అయిందికదా! అందువల్ల, కారుణ్యరూపిణియైన లక్ష్మీదేవితో కూడియున్న 
నారాయణుడే రక్షకుడని సర్యోపనిషత్సిద్దాంతం. 

రూపాన్ని చూస్తే గానీ గుణమేర్పడదు. దయకు (ప్రథమోత్సత్తి స్థానమైన 
పాదాబ్దాల ప్రశంస తర్వాత, దయాగుణప్రశంస లక్షణంగా ఉంది. దయనిలిచి ఉండే 
స్థానం అంతరంగం.హేయగుణ మొక్కటీలేని అనంతకల్యాణగుణాలచే పరిపూర్ణుడు 
నారాయణుడు. దయాగుణమే లేకపోతే, ఇతర గుణాలకు విలువలేదు కదా! 
గుణాలన్నింటికీ దయాగుణ సహకారం అత్యావశ్యకం. 

జ్ఞానంచేత కృత్యాకృత్యాలనూ, వాటివల్ల కలిగే ఫలాలనూ తెలుసు కోవచ్చు. 
శక్తిచే అపరాధులను దండించనూ వచ్చు. కరుణ ఎంతో గంభీరంగా ఉన్నందువల్ల 
ఆ జ్ఞాన శక్ష్యాదిగుణాలు అందులో మునిగి పోయి, వాటిఫలంకూడా లభింపకుండడం 
చారుత్వం. శ్రీవేదాంతదేశికులు 'దయ'ను పరహితచింతనగా నిష్కర్షించారు. 

దయాగుణం 'గంభీరి శబ్దప్రయోగం వల్ల మహాసముద్రమనీ, దానిలోనికి దిగడం 
సాధ్యం కాదని తెలుస్తుంది. దయకు గట్టువలె ఉన్న భగవంతుణ్ని త్రికరణశుద్దిగా 
నమ్మి ధ్యానిస్తే తాపత్రయం నశిస్తుంది. ఇహపరసుఖాలు కలుగుతాయి. 

గట్టు మోదనే కదా చెట్టు ఉంటుంది. ఆకాశగంగాతీరాన వెలసిన ఇంద్రుని 
నందనోద్యానవనంలోనే మందారం, పారిజాతం, సంతానం, కల్పం, హరిచందనం 
అనే పేర్టుగల చెట్టు ఉంటాయి. ఆ దేవ తరువులు తమ నిడకు చేరిన 
వారికోరికలను, తలచినదే తడవుగా, సిద్దింపజేస్తాయి. 

“వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టత్యేకణ' (నారాయణోపనిషత్‌) 

“నివాసవృక్షః సాధూనా మాపన్నానాం పరాగతిః” (రామాయణం) 

“వరుణో వారుణో వృక్షః' (వ.స.నామం) 

“సమా(్రితాత్‌ బ్రహ్మతరో రనంతాత్‌ నిస్సంశయ: పక్వఫల(ప్రవాతః" 


4 నారాయణ శతకం 


ఇలా (శ్రుతిసృతీతిహాసపురాణాలు భగవంతుణ్ని వృక్షంగా వర్ణించాయి. తనను 
నీడలాగా అనువర్తించే వారికి, తన సర్వస్వాన్ని ఇచ్చి, వారి అపరాధాలను సహిస్తూ 
వారిని వరించే పరబ్రహ్మను వృక్షమని కీర్తించాయి. ఆయన సాధువులు ఉజ్జీవింపదగిన 
వృక్షం. ఆపన్నులకు శరణం. 

బ్రహ్మమనే తరువును ఆశ్రయించిన వారి ఒడిలో పక్వమైన ఫలం పడితిరుతుంది. 

సర్వకాల సర్వావస్థ్రల్గ్లోనూ భగవద్ద్యానమగ్నులైన జనులు సద్భక్తులు. వారిపాలిట 
మాధవుడు మందారతరువు. భక్తుల ధ్యానోపాసనలవల్ల వారి సకలకర్మలు, సర్వపాపాలు 
అగ్గి బడిన దూదిలాగా బుగ్గి అవుతాయి. (ప్రారబ్దకర్మ అనుభవించక నశించదు కదా! 

“తదా విద్యాన్‌ పుణ్య పాపే విధూయ, నిరంజనః పరమం సామ్యముపైతి దివ్యమ” 
(ఉపనిషత్యూక్తి 

“తేషా మహం సముద్దర్హా మృత్యుసంసారసాగరాత్‌, భవామి” (భ.గీ.12-7) 

దాయాదులకు ఆస్తి చెందేరీతిగా, మముక్షువులైన సద్భక్తుల పుణ్యం వారి 
మిత్రులకు, పాపం వారి శత్రువులకు చెందుతుంది. ఇలాగా సద్భక్తులు పరిశుద్దులై, 
గుణాష్టకావిర్భావంవల్ల భగవంతునితో సమాన ధర్మాన్ని పొందుతారు. నారాయణుడు 
అవ్యాజాను(గ్రహంతో మోక్షఫలాన్ని (ప్రసాదిస్తాడని సారాంశం. 

తరువును తలచిన వెంటనే పత్ర పుష్పాలు స్పురించడం నైసర్గికం. కరుణ ఎంత 
గంభీర మైనదో అంభోరుహ పత్రం అంత విశాలమైనది. “పద్మకోశ ప్రతీకాశం 
హృదయం” అన్నట్లు పుండరీక సదృశం హృదయమైతే పుండరీక దళ సద్బశాలు 
నయనాలు. హృద్గతాభిప్రాయాన్ని ముఖంమీద చమకింపజేసేవి లోచనాలేకదా! 
పుండరీకాక్ష” నామం నారాయణునికి భాగధేయం. ఆనామసంకీర్తనం నరునికి 
పాథేయం. ఆయనకు రుచి, మనకు శుచి. 

“కప్యాసం పురతరిక మవ మక్షిణీ” అనే ఛాందోగ్యోపనిషద్వాక్యానికి 
“గంభీరాంభస్పముద్భూత సుమృష్టనాళ రవికరవికసిత పుండరీక దళామలాయతేక్షణః'” అని 
“వేదార్థసంగ్రహం”లో వివరణ ఇచ్చారు భగవద్రామానుజులు. 

పుండరీకం సితాంభోజం' అని అమరకోశమందు అనుశిష్టం. శబరస్వామి వారు 
'రక్తాంభోజ' మని (శ్రుత్యర్ణాన్ని వివరించారు. కాబట్టి 'పుండరీకాక్షుడు' అంటే 
తెల్లదామరల వంటి కన్నులు కలవాడు అని కాదు. కెందామరలవంటి కన్నులు 
కలవాడు అనే అర్జాన్నే పెద్దలు నిర్ణయించారు. 

'అంభోరుహ పత్రలోచన' నామం శ్రీమన్నారాయణుని సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ 
సౌలభ్య వాత్సల్యాలను ఉద్బోధిస్తూ భక్తులను అనితర సామాన్యంగా కటాక్షిస్తుంది. 


రాఘవీయవ్యాఖ్య 5 


“ఏకైకశో౬౦గాని ధియా౬నుభావయే త్పాదాది”, (భాగ.2-1-13) “మానవా 
మౌళితోవర్గ్యా దేవాశ్ళరణతః పునః” 

'మనుష్యులను వర్ణిస్తే శిరస్సు నుంచి ఆరంభించాలి. భగవంతుణ్ణి వర్ణిస్త 
పాదాలనుంచి ఆరంభించాలి” అనే పద్దతిని బట్టి ఈ శతకకవి, చరణాలు 
మొదలుకొని చక్షుఃపర్యంతం వర్ణించాడు. 

తర్వాత “కారణం తు ధ్యేయః” అన్నట్టు విశాయమాన పరాగంగల పద్మం 
నాభియందుండే మూలరూసాన్ని కళాధారోరుసంపత్సుధా పారావారవిహార అని 
స్తుతించాడు. 

“అసద్యా ఇదమ([గ్ర ఆసీత్‌. తతో వై సదజాయత” శ్రుతి. 'అసత్‌. అంటే 
కారణావస్ట. ప్రళభయంలో జడాజడ (ప్రపంచాన్ని (ప్రకృతిని - సూక్ష్మంగా నేల, నరు. 
నిప్పు అనే నామరూపవిభేదం లేకుండా, భగవంతుడు తనలో భద్రపరచి ఉంచిన 
దశ, 

'సతో అంటే కార్యావస్ట. సూక్ష్మరూపంగా నామరూపరహితాలై తనలో లీనమై 
ఉన్న చిదచిత్తులకు బహుత్యాన్ని కల్పించి, 'నామరూపాలనేర్పరచి, తాను వాటిలో 
అంతర్యామియై ఉండిన దశ. ఇదే సృష్టి సదసద్రూపాలు - స్తూల సూక్ష్మరూపాలు 
- రెండూ భగవంతునికి ఉన్నాయి. అవ్యక్తరూపంతో అన్నింటినీ భరించిన భగవానుడే, 
స్తూల చిదచిత్తులతో కూడి జగద్రూపంగా వ్యక్త మవుతాడు. అందువల్ల 'సర్వ ' 
శబ్దవాచ్యుడు “సర్వః.(ఏ.స.నా) 

“కళా ముహూర్తాః కాష్టాశ్సాహోరాత్రాశ్చ సర్వశః” (తై.ఉప) 

కళలు, ముహూర్తాలు, కాష్టలు అనే విభాగం కలిగిన కాలం భగవంతుని అధీనమై 
ఉంది. “అహమేవాక్షయః కాలః (భ.గీ.10-33) 

నాశరహితమైన కళాముహురాదిమయకాలమూ భగవానుడే కదా! 

సృజనాత్మకమే కళ. కళలు పదహారు. 

“కళాశ్ళ పంచభూతాని జ్ఞానకర్మెంద్రియాణి చ। 

పంచ పంచ మన్ఫ్ళేతి షోడశోక్తా మహర్షిభిః॥” 

జ్ఞానేంద్రియాలు 5. కర్మేంద్రియాలు 5. మనస్సు1. (నింగి, గాలి, నిప్పు, నీరు, 
నేల) భూతాలు 5. మొత్తం పదహారు 16. 

“జగృహ పౌరుషం రూపం భగవాన్మహదాదిభిః। 

సంభూతం షోడశ కళ మాదౌ లోకసిసృక్షయా॥ (భా.గ.1.31) 


6 నారాయణ శతకం 


లోకాలను నృష్టించాలనే సంకల్పంతో నారాయణుడు మహదహం 
కారతత్త్యసముదాయంతో కూడిన షోడశకళలతో పురుష రూపాన్ని స్వీకరించాడు. 
“కళాస్సర్వ హరేరేవ” (భాగ.1.3.27) సర్వ్యకళలు శ్రీహరివే. కళాధారమైనది కారణదశ. 
కారణం లేనిదే కార్యం ఆవిష్కరింపబడదు. నారాయణుడు సత్య సంకల్పుడు, 
అంటే ఫలించే కోరికకలవాడు. ఇచ్చాశక్తియే గొప్ప సంపద. ఇచ్చయే (క్రియాశక్తికి 
మూలం. 

“ఇచ్చా త ఏవ తవ విశ్వపదార్థసత్తా'. (వైస్తు 

“ఇచ్చా గృహీతో ఒభిమతోరుదేహః” (వి.పు.) 

భగవంతుడు తన సంకల్పంచేతనే గొప్పరూప సంపత్తును స్వీకరిస్తాడు.చేతనా 
చేతనరూపజగత్తును తనలోనే ఇముడ్భుకొంటాడు. 

“అంభస్యపారే” (అపారే అంభసి.) (నారా.ఉప) 

“ఎకస్తిష్టతి విశ్వాత్మా స తు నారాయణ(ప్రభుః” 

ప్రళయకాలంలో బ్రహ్మరుద్రులుగానీ, చంద్రసూర్యులుగానీ, భూమ్యాకాశాలుకానీ 
ఏవీ లేవని (శ్రుతి. సకల(ప్రపంచం ఏకార్లవమైనప్పుడు అందు నారాయణుడొక్కడే 
సమాధిరూపమైన యోగనిద్రలో జగద్రక్షణచింత చేస్తుంటాడు. 

ఈ విషయాన్నే పొదవి పొట్టం కట్టి పోతన ఇచ్చాడు. 

“మహదహంకార తన్మాత్రసంయుక్తు(డై 

చారుషోడశ కళాసహితు(డగుచు.!...... 

“మానితోదారజలరాశిమధ్యమునను, యోగనిద్రావిలాసిమై యొప్పుచుండు"॥ 

(భాగ 1-60) సుధాపారావార విహారుడు నారాయణుడేకదా! 

“ఆపో నారా ఇతి (ప్రోక్తా ఆపో వై నరసూనవః। 

తావదస్వాయనం పూర్వం తేన నారాయణః స్మృతః" 

నీటికి నారము లని పేరు. నీరు నరుని వల్ల జనించింది. నారములు స్థానంగా 
కలవాడు నారాయణుడని మనుస్మృతి విశదపరచంది. 

“నరాజ్ఞాతాని తత్తాని నారాణీతి తతో విదుః 

తాన్యేవ చాయనం నిత్యం తేన నారాయణః స్మృతః” (పాద్మం) 

నరునిచే కలిగిన తత్వాలు నారములు. అవి స్థానంగా కలవాడు నారాయణుడని 
మహాభారతంకూడా నిర్వచించింది. 

రిజ్‌ - క్షయే' అనే ధాతునిష్పన్నం 'ర' నాశంలేని నిత్యవస్తువుఅని 'నర'శబ్దార్థం. 
సమూహార్థంలో 'అణ్‌'ప్రత్యయం చేరగా ఆదివృద్ది. నరసమూహం 'నార'శబ్దం. 


రాఘవీయవ్యాఖ్య 9 


నారములకా(శ్రయమైనవాడు. (షష్టీతత్సురుషు నారములు ఆశయంగా కలవాడు 
(బహు బ్రిహి). 

నారాయణ, వాసుదేవ, విష్ణు శబ్దాలు వ్యాపకమంత్రాలు. అందులోనూ “పూర్వపదాత్‌ 
సంజ్ఞాయా మగః "అని ణత్వం. కాబట్టి 'నారాయణ' శబ్దం సంజ్ఞావాచకం. మిగిలినవి 
సంజ్ఞావాచకాలు కావు. నారాయణమం(తం అష్టాక్షరి. నౌ=౦, రా౭2 య=1, అజర్‌ 
మొత్తం శి. 

“యస్మాన్నాణీయో న జ్యాయోజస్తి కళ్ళిత్‌”. ఎవనికంటె సూక్ష్మవస్తువు గానీ, 
గొప్పవస్తువు గానీ లేదో అతడు నారాయణుడన్నది వేదవాణి. 

ఈ శతకకవి 'నారాయణ' పదాన్ని మకుటంగా స్వీకరించి స్తుతింప ఆరంభించాడు. 
ఎందుకు? “నా దురితముల్‌ భంజింపు'మంటున్నాడు కదా! 'దురితం' అంటే 
నింద్యమైన కర్మ - పాపం. తెలిసో తెలియకో పాపపుణ్యకార్యాలను చేయకుండా 
జీవించలేడు మానవుడు. పాపం దుఃఖాన్ని , పుణ్యం సుఖాన్ని కలిగిస్తుంది. 

“సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మనుగచ్చత:ః” అన్నట్లు సోయేవాని వెంట 
పుణ్యపాపకర్మలు కూడా పోతాయి. కర్మలున్నన్ని నాళ్ళు జన్మ తప్పుదు. 3 కర్మలేని 
వానికే మరోజన్మ ఉండదు. మోక్షఫలం లభిస్తుంది. 

అద్దానికి (క్రమ్మిన దుమ్మును, మురికిని తొలగించడమే చేయవలసిన పని. కాని, 
ప్రతిఫలనశక్తిని కూర్చడం కాదు. పాపపుణ్యాలను తొలగిస్తే ముక్తి తనంత తాను 
వచ్చితీరుతుంది. మరి దురితాలు తొలగిపోయేదెలా? 

“ముహూర్త మపి యో ధ్యాయన్‌ నారాయణమనామయమ్‌ 

సోపి సిద్దిమవావ్నోతి కింపునస్తత్సరాయణః॥ 

ప్రధాన పురుషేశ్వరుడైన నారాయణుణ్న ఒక్క ముహూర్త కాలం (48 
నిమిషాలు) ధ్యానించినా కర్మబంధం తెగిపోయి. సిద్దినిపొందుతాడు. ఇక నారాయణుడే 
పొందదగిన వాడని ఆసక్తుడై ఉండే వ్యక్తికి లభించే భాగ్యమేమని చెప్పేది? 

“యదర్ధ్హ మంభోధి రమంథ్య బంధి చ” (స్తోత్రరత్నం) 

ఎవరిని పొందడానికి నారాయణుడు సముద్రాన్ని మధించాడో, సేతు బంధం 
చేశాడో, ఎవరిపైన వ్యామోహంతో ఇల్లరికమైన వసతి నేర్పరచుకొన్నాడో ఆ 
శ్రీరామామణి యొక్క పతిపారార్థ్యంతో శతక మారంభమయింది. 

శకారం లక్ష్మి. అగ్ని బీజమైన రేఫం సంపత్కరం. ఈ కారం ఆనందార్థకం. 
నాదం సర్వేశ్వరుడు. బిందువు దుఃఖహరం. మంగళదీపరేఖయైన లక్ష్మీదేవి యొక్క 


బీజాక్షరం 'శ్రీ' శబ్దం. 


8 నారాయణ శతకం 


శ్రియః పతిత్య్వ దయాళుత్య ఆశ్రితమందారత్వ పుండరీకాక్షత్వ విశ్వాత్మ 
కత్వాదులచేత సర్వదేవతాసార్వభౌమత్వంగల నారాయణుని స్తుతిశతకకృతి ముఖాన 
శ్రీశబ్దం తిలకంగా అలంకృతం. 
మ. కడకుంబాయక వేయునోళ్ళుగల యాకాకోదరాదీశు(డున్‌ 
గడముట్ట న్వినుతింపలేక నిగుడన్‌ గ్రాలంగ నొప్పారు మి 
మ్మడరన్‌ సన్నుతిసేయ నాదు వశమే; యజ్ఞాని, లోభాత్ముండన్‌ 
జడు(డ న్నజ్ఞు(డ, నైక జిహ్వు(డ, జనస్తబ్దుండ,నారాయణా॥ 2 
అర్థం : ఓ నారాయణా! వేయినోళ్ళుగల; ఆకాకోదర+అధీశుడున్‌=కాకి పొట్టవంటి 
మెత్తని కడుపున్న పాములకు దొరయైన ఆదిశేషుడుకూడా; కడముట్టన్‌=సంపూర్ల్ణంగా; 
వినుతింపలేక = స్తుతింపజాలక; కడకున్‌ = చివరకు; పాయక = వదలిపెట్టక; 
నిగుడన్‌'క్రాలంగన్‌ఒప్పారు = చాగిలపడి చుట్టగా తిరిగి పడుకగా ఒప్పియున్న; మిమ్ము; 
అడరన్‌ = అతిశయంగా; సన్నుతి సేయ = స్తోత్రం చేయడానికి; అజ్ఞాని = శాస్త్ర విషయాలు 
తెలియని వాడను; లోభాత్ముండన్‌ = లుబ్బుడను; జడుండన్‌ = చైతన్యంలేని మొద్దును; 
అజ్ఞుడన్‌ = మూర్చుడను; న+ఏకజిహ్వుండ = వదరుబోతును; జనస్తబ్బుండ = పుట్టుకతోనే 
మర్యాదనెరుగని సోమరిని; నాదు వశమే = నాకుశక్యమవునా? 
తా: ఓనారాయణా! వేయినోళ్ళున్న ఆదిశేషుడుకూడా మిమ్ము సమగ్రంగా 
స్తుతింపజాలలేదు. మిమ్మువిడిచి మనజాలనూ లేదు. తుదకు తన దేహాన్ని మోకు 
సెజ్జగా అర్పించుకొన్నాడు. ఇక శాస్త్రజ్ఞానంలేని, పేరాసగల, జడుడనూ, మూర్చ్జుడనూ, 
ఒక్క నాలుకున్నా బాగా వదరుబోతును స్తబ్బుడనైన నేను మిమ్ము బాగా 
స్యోతంచేయజాలుదునా? 
వ్యాఖ్య : అనంతగుణసముద్రుడైన నారాయణుణ్ని స్తుతింప శక్యం కాదు. 
నారాయణుడు స్వరూపంతోనూ, గుణాలతోనూ నిస్సమాభ్యధికుడు. “బృహత్వం చ 
స్వరూపేణ గుబైళ్ళ” (శ్రీభాష్యం). పరబ్రహ్మవాచ్యుడు. 
“సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ”. సత్యం, జ్ఞానం మొదలుకొని అనేకకల్యాణ 
గుణాలు కలవాడు పరబ్రహ్మ అని ఉపనిషద్వాణి. 
భగవంతుని స్వరూపస్వభావాలను మనసార అనుభవించి నోరార ప్రకటించడమే 
నుతి. “యద్ది మనసా ధ్యాయతి, తద్వాచా వదతి” (శ్రుతి) ప్రతికార్యానికి మొదట 
గుణఎళిష్టమైన 'సంకల్సం' ముఖ్యాచారమయింది. 
సర్సరాజైన ఆదిశేషుడు సహ(స్రఫణామణిమండలమండితుడు. 


రాఘవియవ్యాఖ్య 9 


ఆయనకు దశశతపాణిపాదవదనాక్షిముఖుడైన భగవంతుణ్ని స్తుతించాలనే సంకల్పం 
కలిగింది. ఆయనకున్న వేయినోళ్ళలో ఒక్కొక్కనోరు, భగవద్దుణాలలో ఒక్కొక్క 
గుణాన్ని మాత్రమే అనుసంధించి ఆనందించింది. మనకు రెండు కన్నులున్నా చూపు 
ఒక్కటే అయినట్టు, సహస్రఫణికి రెండేసి నాలుకలున్నా రుచి ఒక్కటే. శేషుని 
వేయినోళ్ళు, “ఈ గుణమందే నాకు రుచి మెండు” అని గుణపక్షపాతంతో 
పరస్పరం కలహిస్తూ వేయిగుణాలను మాత్రమే అనుసంధించడంతో విశ్రమించాయి. 

“యథా రత్నాని జలధే సంఖ్యేయాని పుత్రక! 

తథా గుణా హ్యనంతన్యా ప్యసంఖ్యేయా మహాత్మనః” 

సముద్రం అనేక రత్నాలకు ఆకరంకదా! అలాగే భగవంతుడు, జ్ఞాన బలైశ్చర్య 
వీర్యశక్తి తేజస్సాశీల్య వాత్సల్య మార్దవార్డవసౌహార్ద సామ్యకారుణ్య మాధుర్య 
గాంభీర్యౌదార్య చాతుర్య స్టైర్య ధైర్య శౌర్య సరాక్రమాదికల్యాణ గుణాలు లెక్కకు 
మిక్కిలిగా కలవాడు అని మత్స్య పురాణం నొక్కి చెబుతుంది. 

“సంఖ్యాతుం నైవ శక్యంతే గుణా దోషాశ్ళశార్‌జిణు 

ఆనంత్యాత్‌ (ప్రథమో రాశిః, అభావాదేవ పశ్సిమః॥” 

సర్వేశ్యరునికి కల్యాణ గుణాలు అనంతంగా ఉన్నాయి; హేయ గుణాలు లేనే 
లేవు. కాబట్టి ఆయన గుణదోషాలను లెక్కింపనెవరి తరమూ కాదు. 

“ఇషుక్షయాన్నివర్తంతే నాంతరిక్షక్షితిక్షయాత్‌। 

మతిక్షయాన్నివర్తంతే న గోవిందగుణక్షయాత్‌॥” 

ధానుష్కుడు తన తూణీరంలోఉన్న బాణాలన్నీ ఒడిసిపోవడంవల్ల ఊరకుంటాడే 
కానీ, ఆకాశంలో చోటు లేక కాదు కదా! అలాగే స్తుతించేవాడు మనస్సుకు శక్తి 
చాలక చాలిస్తాడే కానీ, భగవంతునియందు గుణాలు లేక కాదు. 

“గుణానామాకరో మహాన్‌” అభిరామగుణాకరుడు నారాయణుడు 

“శ్రీమన్నారాయణచరణౌ శరణం (ప్రపద్యే, 

శ్రీమతే నారాయణాయ నమః” ఇది ద్యయమంతత్రం. 

“షట్సదో యం ద్విఖండః”. ఆరు పదాలున్న (3+3)ఈ రెండు వాక్యాలలోనూ 
నారాయణా” శబ్దం ఉంది. పూర్వఖండంలో ని 'నారాయణపదం జనులందరు 
ఆశ్రయించడానికి తగిన దయావాత్సల్యసౌశీల్యసౌలభ్యాదిగుణాలను బోధిస్తుంది. 
ఉత్తర ఖండంలోని 'నారాయణి పదం ఆశ్రిత సౌకర్యాపాదకగుణాలను అంటే 
ఆశ్రయించిన వారికి సకల ఫలాలనిచ్చే పరత్వాన్ని బోధిస్తుందని పూర్వాచార్యులు 
ఉపదేశించారు. 


10 నారాయణ శతకం 


“నారాయణ! కరుణామయ! శరణం కరవాణి తావకా చరణా; 

ఇతి షట్పదీ మదీయే హృదయసరోజే సదా వసతు॥” (విష్ణుషట్సదీస్తోత్రం) 
'షట్సది' అంటే ద్వయమంటత్రం. మరొక అర్ధం తుమ్మెద. ఈ షట్పది 
నాహృదయకమలమందే ఎల్లప్పుడూ ఉండాలి" అని శ్రి శంకరభగవత్సాదులు స్తోత్రం 
చేశారు కదా! 

“తచ్చరితానురాగగుణ విస్పూర్తిన్‌ సహ(స్రాస్యసుం 

దరతన్‌ బొల్పగు శేషుండు న్నెరుగడన్నన్‌ జెప్పలేరాండొరుల్‌' 

అన్నారు పోతనామాత్యులు (ఆం.భాగ.2 స్కం.203) 

“ఓ వృషాచలపతీ! వేంకటేశ్వరా! వేయిపడగలూ, రెండువేలనాలుకలూ కలిగియుండి 
పరిశుద్దాత్ముడైన ఆదిశేషుడే నీ ఒకే ఒక్క దయాగుణాన్ని స్తుతింప సమర్జ్భుడు 
కాలేదు. ఇపుడు ఆదయాదేవి మహిమను నేనెలా వర్షిస్తానో” అని శ్రీవేదాంతదేశికులు 
తమవినయాన్ని ప్రకటించారు. 

“"ఫణాసహ(స్రో ద్విసహ(స్రజిహ్వా: 

శుద్ధాత్మకో భోగిపతిస్తదీయామ్‌। 

దయాం న దక్షో గదితుం, కథం వా 

తాం వర్లయా మ్యద్య వృషా(ద్రినాథ॥” 

(దయాసహ(స్రమ్‌. ప్రథమశతకమ్‌. 2వ శ్లోకమ్‌) 

ఈ శతకకర్తకూడా తన ఆకించన్యాన్ని వెల్లడిస్తూ నారాయణ స్తుతికి పూనుకొన్నాడు. 

గొప్ప జ్ఞాన బలాలు కలిగిన సర్సరాజే వేయినోళ్ళున్నా (శ్రియఃపతిగుణాలను 
సమగ్రంగా కొలువజాలలేదు. మరి మానుకొని మనజాలనూ లేదు. కడకు 
ఆదీర్హప్పష్టుడు సాగిలపడి తనస్వామి సౌకుమార్యానికి తగినట్టు, వేలచంద్రులను 
కరగించి పోసినట్లు, చల్లని తెల్లని కాంతితో మెత్తగా ఎత్తుగా ఉండి పరిమళించే 
సెజ్జగా పరిణమించి, సర్వేశ్యరత్యానికి ముఖ్యలక్షణభూతుడయ్యాడు. 

ఒకటేమిటి? ఆయాసమయాల్లో శ్రీపతికి దివ్వమందిరంగా, శయ్యగా, సింహాసనంగా, 
పాదుకలుగా, కట్టుపుట్టంగా, దిండుగా, ఎండ, వానలనుపడనీయని గొడుగుగానూ, 
అనేక ఆకారాలను ధరించి దాస్యం చేయబూనుకొన్నాడు. 

శేషః పరార్థత్యాత్‌” (వేదార్థసం[గ్రహం). 

స్వార్హమెరుగక పరునికోసం పాటు పడేవాడు “శేషుడు' అని, సర్వవిధ కైంకర్య 
పరులందరికీ ఉపమానమైనందువల్ల 'అనంతు' డనీ సకల జనులచే యోగరూఢంగా 
వ్యవహరింపబడినాడు కాకోదరాధీశుడు. 


రాఘవీయవ్యాఖ్య |] 


జ్ఞానాధికులే భగవద్దుణాలను పూర్తిగా ప్రశంసింపలేనప్పుడు అజ్ఞాన వైన నాకు 
స్తుతింపసాధ్యమా? అన్నాడు కని, 

అజ్ఞాని : తత్ప్వహితపురుషార్థాలు_ తెలియనివాడు. కర్మజ్ఞానభక్తిప్రపత్తులనే 
నాల్లింటిలో ఏ ఒక్క ఉపాయమందైనా శ్రద్ధాసక్తులు లేనివాడు. 

అజ్ఞానం మూడుఎధాలు. 

1. జ్ఞానానుదయం: బాల్యదశలాగా జ్ఞానంకలిగే అవకాశంలేని స్టితి. వయస్సు 
పెరిగి జ్ఞానం కలిగినప్పుడు ఈ స్టితి తొలగిపోవచ్చు. 

2. అన్యధాజ్ఞానం : ఒక వస్తువును చూచి మరొక వస్తువుగా. భ్రమించే స్టితి. 
దేహాన్ని ఆత్మగా భావించడం, తాడును పాము అనుకోవడం, ఉపదేశాదులతో వస్తు 
స్వరూపాన్ని యథార్ధంగా తెలుసుకొన్నప్తుడు అన్యథాజ్ఞానం అణగిపోతుంది. 

3. విపరీతజ్ఞానం : క్షుద్రసుఖాలకు, దుర్యసనాలకు మరుగడానిక కారణమైన 
అవివేకం. విషయచాపల్యానికి హేతువైన విపరితజ్ఞానాన్ని తొలగించుకోవడం దుస్సాధ్యం. 

లోభాత్ముడు: తన ప్రయత్నం లేశమైనా లేకున్నా పురుషార్థపరుడు కావాలనే 
గొంతెమ్మకోరికలున్నవాడు. 

జడుడు: మెరపులాగా తళుక్కున తలంపులనొలకించే మనస్సు స్పందించక, 
తాను కదలక, కదలించక, శరీరంమాత్రం చెట్టులాగో, చట్టులాగో ఉండే వ్యక్తి, 

రెండునాలుకలుండే పాముకు ప్రతికోటిగా ఉన్నమాట ఎకజిహ్వుడు. మానవులకు 
ఒక్కనాలుక గాక ఎక్కువ నాలుకలుంటాయా? అని వివాదిస్తే (న+౧క జిహ్వుడు=) 
నైకజిహ్వుడు-వదరుబోతు అని అర్థం. 

“అహం త్వల్పస్తద్య ద్యదిహ బహు జల్పామి. (పాదుకాసహ(స్రం.10) 

సత్పురుషుల వలె స్తుతిస్తాననుకొని, క్షుద్రుడనైన నేను ఎదో వాగుతున్నాను. 

“న తే వర్షయితుం శక్తా గుణాన్‌ జిహ్వా_పి వేధసః” నీ గుణాలను వర్ణించడానికి 
చతుర్ముఖుని జిహ్వకు కూడా శక్త చాలదు. నిన్ను స్తుతింప నావశమా? అని కవులు 
స్తుతించే శక్తి కలవారైనా ఉత్కృష్టవస్తువును కీర్తించడానికి ముందు తమ అహంకారాన్ని 
నిరసించుకొని, వినయాన్ని ప్రదర్శించడం సత్కవుల సం(ప్రదాయంకదా! 
శా నే నీదాసుండ నీవు నాపతివి నిన్నే కాని యొండెన్వరిన్‌ 

ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నర్సు చందంబునన్‌ 
నీ నామస్తుతులాచరించు నెడల న్నేతప్పులుం గల్లినన్‌ 
వానిన్‌ లోంగొనుమయ్య, తండ్రి, విహితవ్యాపార, నారాయణా॥ 3 
అర్థం: విహిత వ్యాపార = విశేషంగా మేలైన కార్యాలను నిర్వహించే; ఓ నారాయణా! 
నేను, నీదాసుడను; నీవు, నా పతివి = నాస్వామివి. నిన్నే కాని ఒండు ఎవ్వరిన్‌ = నిన్ను 


12 నారాయణ శతకం 


తప్ప మరొక్కరిని; ధ్యానింపన్‌ = మనస్సులో తలవను; ప్రణుతింపను = పొగడను. అట్టు 
అగుటకున్‌ = అందువల్ల; నా నేర్సు చందంబునన్‌ = నాకు తెలిసిన రీతిగా; నీ 
నామస్తుతులు, ఆచరించు+ఎడలన్‌ = నిగుణాలను (పేర్లను) ప్రశంసించునప్పుడు; 
ఏతప్పులున్‌ కల్గినన్‌ = ఎట్టిదోషాలు దొరలినా; నానిన్‌ = వాటిని; ఓ తండ్రి! లోన్‌, 
కొనుమయ్య = చిత్తగింపుమయ్యా! 

తా: జగద్దితకృత్యాలనాచరించే ఓ నారాయణా! . నేను. సేవకుడను; నీవు 
ప్రభువవు. నిన్ను గాక మరెవ్వరిని స్మరింపను. స్తుతింపనుకూడా. కాబట్టి, నా 
శక్తికొలది నీ నామసంకీర్తనం చేయునప్పుడు కలిగే నా తప్పులను క్షమించి 
స్వీకరింపుము తండ్రీ! 

వ్యాఖ్య : జగద్దితవ్యాపారుడు నారాయణుడు. 

నారాయణుడు (ప్రపంచాన్ని సృష్టంచి చరాచర పదార్జాలయందు (ప్రవేశించి 
పాలించే సామర్ద్యం కలవాడు. 

“తత్సృష్ట్వా, తదేవానుప్రావిశేత'. “అంతః ప్రవిష్టశ్నాస్తా జనానాం సర్వాత్మా”. 
(తై.ఉప.) 

సర్వప్రాణుల దేహమందున్నా పరమాత్మకు కర్మకర్శత్వమూ లేదు. (ప్రాణుల 
కర్మఫలమాలిన్యమూ ఆయనకంటుకోదు. 

“శరీరస్తోఒపి కౌంతేయ! న కరోతి న లిప్యతే” (భ.గ.13-32) 

సర్వవ్యాపియెన ఆకాశం, సూక్ష్మమైనందువల్ల దానియందున్న భూతజాలంచేత, 
మాలిన్యాన్ని పొందనట్టు నారాయణుడు అనేకదేహాల్లో ఉన్నా నిర్లిప్తుడుగా ఉంటాడు. 

“యథా సర్వగతం సౌక్ష్య్యాత ఆకాశం నోపలిప్యతే॥ (భ.గీ. 13.33) 

“హరి సకల (ప్రాణహృదయంబుల యందును నంతర్యామియెయాకాశంబు భంగి 
నుండును. (ఆం,భాగ.7.241 వచనం). 

“న స్మరత్యపకారాణాం శతమవ్యాత్మవత్తయా! 

కథంచి దుపకారేణ కృతే నైకేన తుష్యత్రి॥”'. 

ఎన్ని అపకారాలు చేసినా దయాళువు కాబట్టి మనస్సులో ఉంచుకోడు. ఏదైన 
ఉపకారం స్వల్పంగా చేసినా, పరమోపకారంచేసినట్టు సంతోషిస్తాడు. ఏదేని మంచిని 
కనిపెట్టి రక్షించడానికి పూనుకొంటాడు. విభీషణునియందు దోషమేదైన ఉన్నా, మిత్ర 
భావంతో వచ్చినందువల్ల ఆయనను విడువక కాపాడుతానన్నాడు కదా! 

“మిత్రభావేన సం్రాప్తం న త్యజేయం కదాచన! 

దోషో యద్యపి తస్య స్యాత్‌” (రాయు.28-3) 


రాఘ వియవ్యాఖ్య 13 


కాబట్టి, “విహిత వ్యాపార” - సంబోధనాంత పదం, పద్యభావాన్నంతా పొదివింది. 

“న హీ పాలన సామర్థ్యం బుతే సర్వెశ్వరం హోరి మ్‌ “S122 

శ్రీ హరికి తప్పు ఇతరుల కెవ్వరికీ రక్షించేసామర్ష్యం లేదు. “త్రాణే స్వామిత్వ 
మౌచిత్యం” అన్నట్లు రక్షణ విషయంలో స్వామిత్వం ఆవశ్యకం. కాబట్టి నారాయణుడు 
స్వామి-ప్రభువు. సామ్ము కలవాడు స్వామి. తననామ్మును కాపాడు కొంటూ ఇష్టం 
వచ్చినట్లు ఉపయోగించుకొంటాడు. పాలించే నామర్థ్యం కలవాడు పతి-శేషి 
స్యామియొక్క సొత్తు తొత్తు జీవుడు. 

“దాసభూతాః స్వత స్సర్వే హ్యాత్మానః పరమాత్మనః। 

నాన్యథా రక్షణం తేషాం బందే మోక్ష తథైవ చ॥ (హారీతస్మృతి) 

సమస్త జీవులు నారాయణునికే దాసభూతులు. సంసారబంధమందున్నా, 
మోక్షన్హానమందున్నా నారాయణుడే రక్షకుడు. 

“స్యోజ్జివనేచ్చా యది తే స్వసత్తాయాం స్పృహా యది 

ఆత్మదాస్యం హరేః స్వామ్యం స్వభావాచ్చ సదా స్మర॥ 

నేను ఉజ్జీవించాలనేకోరిక, నాకు 'సత్త' అంటే శరీరధారణానుకూల వ్యాపారం 
ఉండాలనే ఆశ ఉంటే, పరమాత్ముడు స్వామి, బీవాత్ముడు దాసుడని ఎల్లపుడు 
తలచుకోవాలి అని వేదాంతశాస్త్రం బోధిస్తుంది. 

జీవులకు భగవద్దాస్యమే స్వరూపసిద్దం. 

1. స్వరూపదాస్యం 2 గుణదాస్యం అని దాస్యం ద్యివధం. 

1. “ఇహ సంగ్రహతః శ్రీమాన్‌ గోప్తా శేషే సమాధికదరి[ద్రః। 

శరణం సర్వశరీరి (వ్రాష్యః సెవ్యశ్ళ నాధుభిర్భావ్యః॥ 

లక్ష్మీపతి, రక్షకుడు, నియంత, తనతో సమానుడుగానీ, తన కంటె గొప్పవాడుగానీ 
లేనివాడు, ఉపాయభూతుడు, సమస్తవస్తువులు తనకు దేహంగా కలవాడు, సజ్జనులచే 
సేవింపదగినవాడు. పొందదగిన వాడూ నారాయణుడే. నాకు నేను దాసుడనూ కాను. 
వేరేదానికి స్వామినీ కాను, సర్వేశ్వరుని సంకల్పంతో నిమిత్తంలేకుండా స్వతం(త్రుడనూ 
కాను అని భావిస్తూ నారాయణ నామాన్ని స్మరించడమే జీవాత్మ యొక్క 
స్వరూపదాస్యం. 

2. “గుణాధికే హి విషయే గుణస్వారస్యవేదినః 

రామే రామానుజ స్యేవ దాస్యం గుణకృతం భవేత్‌” 

్రీరామచంద్రస్వామి విషయమై లక్ష్మణుని రీతిగా, గుణాధికుడైన వాని విషయమై 
గుణస్వారస్యం తెలిసినవారికి గుణ మూలకమైన దాస్యముంటుంది. 


14 నారాయణ శతకం 


గుణాలు రెండురకాలు: 

1. స్వరూపనిరూపకాలు : వస్తుస్వరూపాన్ని తెలిపేగుణాలు. 

2. నిరూపిత స్వరూపకాలు - వస్తు స్వరూపంతెలిసిన తర్వాత ఆవస్తువును 
ఇంకా విశేషంగా తెలిపే గుణాలు. 

“నిరపేక్షస్వతంత్రత్వం స్వామ్యం చాన్యస్య న క్వచిత్‌! 

నిరుపాధికస్వాతం(త్ర్యమూ, స్వామిత్వమూ నారాయణునికి తప్ప మరొకరికి 
లేనేలేదు. 

పరమాత్ముని జగత్కారణత్వం అనితరసామాన్యమైన గుణం కదా; 

జీవాత్మకు జగత్సృస్టిస్టితలయాదులను చేసేగుణం లేదు. 

“జ్ఞానానందమయస్వాత్మా శేషో హి పరమాత్మని" 

బ్ఞానం, ఆనందం స్వాభావికంగా ఉండే జీవుడు సర్వశేషియెన నారాయణునికి 
సకల విధకైకర్యం చేసే శేషుడు - దాసుడు. “గుఖైర్హాస్య ముపాగతః”. శ్రీరాముని 
గుణాలచే ఆకర్షితుడనైన దాసుడనని లక్ష్మణుడు హనుమంతునితో అన్నాడు కదా! 

గుణదాస్యంకన్న స్వరూపదాస్యం మిన్న. 

అనన్యార్హ శేషత్వం జీవలక్షణం కాబట్టి ఈ కృతికర్త నారాయణుని తప్ప 
వేరొకరిని ధ్యానించను, స్తుతించనన్నాడు. 

“యో వై స్వాం దేవతా మతియజతే ప్రస్వాయె దేవతాయై చ్యవతే, పాపీయాన్‌ 
భవతి, న పరాం ప్రాప్నోతి.” 

తన ఇష్ట దేవతను పూజిస్తున్న వ్యక్తి చేరేదేవతను పూజిస్తే మొదట పూజించిన 
దేవతయొక్క అభిమానాన్ని కోల్పోతాడు. తర్వాత పూజించిన వేరే దేవతకూడా 
ఒక్కదాని మీద స్థిరబుద్దిలేక మారుతున్న వ్యక్తి అని విశ్వసించదు. ఏదేవతా 
పట్టించుకోనందువల్ల పాపిష్టుడవుతాడు, సద్గతిని పొందలేడు అని (శ్రుత్యర్థం. 

“ముముక్షవో ఘోరరూపాన్‌ హిత్వా భూతపతీ నథ। 

నారాయణకళాః శాంతా భజంతి హ్యనసూయవః॥” 

(భాగ.1-2-26) దీని అర్హమిది - 

“మోక్షార్టులైన వారలు ఘోరరూపులైన భూతపతుల విడిచి, దేవతాంతర నింద 
సేయక, శాంతులై నారాయణకథలయందే (ప్రవర్తింతురు” (ఆం.భాగ) 

దాసుడైనందువల్ల (కవి) నారాయణుని నామస్తుతులనాచరిన్తా నన్నాడు. 
“ఏతావానస్య మహిమా”- “స్వే మహిమ్ని ప్రతిష్టతః:”(శ్రుతి) 


రాఘవీయవ్యాఖ్య 15 

"యాని నామాని గొణాని విఖ్యాతాం మహాత్మనః। 

బుషిభిః పరిగీతాని” - (వి.స.నా.పూర్వపీరిక) 

మహామహిమశాలి మైన నారాయణుని నామాలు ఆయన కల్యాణ గుణాల 
మూలంగా, దివ్యచేష్టితాలకారణంగా ఏర్పడినవే. బుషులు వాటిని అత్యాదరంతో 
స్తుతించారు, 

వోకఠలో సుతి. చేయడం. రెండు రకాలు; 

స్తుతింపదలచిన వస్తువునందు లేని గుణాలను ఉన్నట్లుగా ఆరోపించడం ఒక 
విధమైతే, వస్తువునందు ఉన్న గుణాలను ఒక్కటినైనా విడువకుండా పూర్తిగా 
వర్తించడం మరొక విధం. 

సకల కల్యాణ గుణ పరిపూర్చుడైన శ్రీమన్నాధాయణునియందు వేరేచోట ఉన్న 
గుణాలను ఆరోపించి స్తుతించే పద్దతి అసంగతం. ఇక, అసంఖ్యేయగుణాలను 
పూర్తిగా వర్షించడమూ అసంభావ్వమే. 


అశక్య విషయానెనా శక్యంగా భావించి చేయ ౨ 'ప్రయలత్నంచ రదడర నో హసమనుకోక, 


న్నా NS 
(నానేర్సు చందంబునన్‌) శక్య మైనంతవరకు స్తుతి చేస్తానని విన్న వించుకొన్నాడు 
2} మలా ఆల 
ఈ సుకవి 


ఇక్కడ శ్రీకూరేశ మహాకవి “శ్రీస్తవం” లోని కమనీయ శ్లోకం గమనీయం, 

“యే వాచాం మనసాం చ దుర్లహతయా ఖ్యాతా గుణాస్తావకాః 

తానేవ(ప్రతి సాంబుబిహ్య ముదితా నై మౌాటుకొా భారతీ; 

హాస్యం తత్తు న మన్మహే; వ చకోర్యేకా౬ఖిలాం చం(ద్రికాం। 

నాలం. వాతుమితి ప్రగృహ్య రసనామాసీత సత్యాం తృపె।;” (4) 

నోటితో ఉచ్చరించడానికీ మనస్సుతో స్మరించడానికీ శక్యం కాని మీ (ప్రసిద్ద 
గుణాలను స్తుతించడానికి నా నాలుక (వాకు, /న్‌ నోరు) నేడు ఉవ్విళ్ళూరుతున్నది. 
నేను మాత్రం అది పరిహాసాస్తదమనుకోను. ఎందుకు? అంటే, వెన్నెలను 
ఆస్వాదించి జీవించే చాతకపక్షి వెన్నెలను పూర్తిగా త్రాగడం నాకు చేతగాదని తలచి 
తననాలుకను పట్టుకొని (దప్పిదీర్చుకోక) ఉండదుకదా! 

పిసాసగల చకోరి అనృుతాస్వాదనం కోసం సిద్దపడే రీతిగా, వాక్కు కూడా ఉదా 
సీనంగా ఉండక స్తుతింపగోరుతున్నదని కర 

దొస్యలక్షణాల్లో స్తుతికావ్యరచన ఒకటి (ప్రధానమైనది. 

"పద్య మంగుళివిచ్చేద ఉరోవిన్యస్త మక్షరమ। 

తన్నామవహనం వైవ దాస్యమేతచ్చతుర్విధము॥” 


16 నారాయణ శతకం 


1. పద్య రచన (స్తుతి కావ్యం) 2. ద్రేలుకోసుకోవడం (హింసించుకోవడం)3. 
ఎదలో మంత్రం పదిలపరచడం (మంత్రజపం) 4. పూజ్యుని పేరు పెట్టు కోవడం. 
ఇందులో 'అంగుళివిచ్చేదం' ఆచరణలో లేదు. మళ్ళీ పుట్టిపెరుగనిది కాబట్టి 
దయాళువు దాన్ని కోరడని, అది నిరసింపబడినట్టు దేశికులు 'సచ్చరిత్ర రక్ష'లో 
స్త్పష్టపరచారు. 
“పద్యగద్యగీత భావార్థములనైన, కమలనయనుదలప కలుషహరము”. 
(ఆం.భాగ.6.21) 
స్తుతిస్తున్నప్పుడు (శతకరచనలో) దోషాలు దొర్లితే వాటిని స్వీకరించు మని 
అయ్య! తండ్రి! అంటూ మనవి చేశాడు కదా! 
“అజ్ఞానా దథవా జ్ఞానా దపరాధేషు సత్వపి। 
ప్రాయశ్చిత్తం క్షమ స్వేతి ప్రార్థనైకేవ కేవలమ॥” (రహస్యత్రయసారం) 
తెలిసో, తెలియకో తప్పులు చేసినా, క్షమించుమని (ప్రార్జించడమే అందుకు 
'ప్రాయళ్ళిత్తం. 
“మాతా పితా (భ్రాతా నివాసః శరణం సుహ్నద్గతిర్నారాయణక” (సుబాలోపనిషత్తు) 
“ఈశ్వరం తం విజానీమ స పితా స (ప్రజాపతిః 
స్వామిత్వేన సుహృత్వేన గురుత్వేన చ సర్వదా 
సితృత్వేన తథా భావ్యో మాతృత్వేన చ మాధవః॥” శ్రియఃపతి స్వామిగా, 
స్నేహితునిగా, ఆచార్యునిగా, తండ్రిగా, తల్లిగా సంభావ్యుడు. 
“'పితేవ పుత్రస్య -- దేవ సోఢుమ్‌” - (భ.గీ.11-44) 
కుమారుని పట్ట తం(డ్రివలె, నివు నాతప్పులను ఓర్చుకొమ్మని పార్టడు తన 
సారథిని (ప్రార్థించాడు కదా! 
“తనయుల సంభాషణములు 
జనకునకుం గర్హయుగళసదూషణముల్‌॥ (ఆం.భా.గ.7-140) 
జగత్తుకే తండ్రి కాబట్టి నారాయణుడు దోషభోగ్యుడే. 
ను. నెరయన్నిర్మలమైన నీస్తుతికథానీకంబు పద్యంబులో 
నొరుగుల్‌ మిక్కిలి గల్లెనేనియుగడు న్యోగంబె చర్చింపగా( 
గులటుగణ్చానను వంకబోయిన(గడుంగుజ్జెనంబెడెత్తినం 
జెజకుంగోలకు తీపు గాక కలదే, చేదెందు, నారాయణా॥ 4 
అర్థం : ఓ నారాయణా! నెరయన్‌ = పూర్తిగా; నిర్మలమైన = పవిత్రమైన, పరిశుద్ధమైన; 
నీస్తుతికథా+అనీకంబు = నిస్తోత్రకథాకదంబమైన; పద్యంబులోన్‌ = పద్యకావ్యంలోన; 


రాఘవియవ్వ్యాఖ్య 17 
ఒరుగుల్‌ = వంకలు, తప్పులు; మిక్కిలి = చాల; కల్లెన్‌ + ఏనియు = ఉన్నప్పటికీ; 
కడున్‌ = మిక్కిలి; యోగంబె = యుక్తమే - చర్చింపగా = విచారించగా; కుజు, కణ్బు, 
ఐనను = కొద్ది కణపులు కలదైనా; వంక పోయినన్‌ = వంకరగా ఉన్నా; కడున్‌ గుజ్జు 
ఐనన్‌ = చాలాపొట్టదైనా / రసంగల చెక్కు బాగా ఉన్నా; సేడు+ఎత్తినన్‌ = 
'పైనతోడ్కమాత్రంగా పెరిగినదైనా; చెజకున్‌ కోలకు = చెరకుగడకు; తీపు కాక = 
మాధుర్యం ఉండక; ఎందు = ఎక్కడనైనా; చేదు = తిక్తరసం; కలదె = ఉంటుందా? 

తాః: ఓ నారాయణా! నిండుగా పరిశుద్దమైన నిన్నుస్తుతించే కథలు చాలా 
ఉన్న పద్యకృతిలో తప్పులున్నప్పటికీ విచారిస్తే, అది యుక్తమే అనిపిస్తుంది. 
చెజకుగడ చిన్న చిన్న కణుపులు, వంకర, గుజ్జు కలిగి, పేడెత్తి ఉన్నా తియ్యగా 
ఉండక చేదుగా ఉంటుందా? 

వ్యాఖ్య: నారాయణస్తుతికావ్యం అపశబ్దాలతో ఉన్నా అనుసంధేయమే. 

భగవంతుని గుణాలను, లీలలను వర్షించే పద్యకావ్యంలో శో షోట్లున్నా అది 
రచయితనూ, పఠితలనూ పావనం చేయక మానదు. వేద మంత్రాలలో స్వరలోపం, 
వర్షలోపమయితే చదివే వారికీ, విన్నవారికి దోషం అంటుకొంటుంది. స్పష్టంగా 
ఉచ్చరించాలి. లేకపోతే, “హసద్చి: (క్రియతే కర్మ, రుదద్శి రనుభూయతే” అన్నట్టు 
సంతోషంతో పనిచేస్తాం. ఏడుస్తూ అనుభవిస్తాం. లక్షణంగా లేని, లౌకికభాషలో 
భగవత్కథలను, స్తోత్రాలను, రచించినా, పఠించినా, లేదా శబ్దాలను అనాధువుగా 
ప్రయోగించినా, చక్కగా పలుకకున్నా ఏదోషమూ కలుగదు. పావనత్యానికి హాని 
ఉండదు. చెరకు గడయే దీనికి దృష్టాంతం. చిన్న చిన్న కణుపులతో వంకరటింకరగా 
ఉన్నా, గుజ్జు ఉన్నా, పేడెత్తినా చెరకు తియ్యగానే ఉంటుంది. తిక్తంగా ఉండదు. 

భగవద్విషయం పవిత్రమైనదే. వ్రాసినా, చదివినా ఉద్దేశం నిష్కల్మషమైనదే 
కాబట్టి. తప్పులు దొరలినా దోషంకాదు. భగవదవతారాలనూ, చేష్టితాలనూ వర్షించడం 
వల్ల, తెలిసికోవడంవల్ల జీవితం సఫలమవుతుంది. జన్మరాహత్యమవుతుందని 
గీతాచార్యుని ఉపదేశం. (భ.గీ.49) 

ఘన పురాషార్హప్రద మైన “నారాయణ” పదం. రచనలో గానీ, ఉచ్చారణలోగానీ 
'నారణంి గా దొరలింది. ఉన్న అక్షరాలను లోపం చేయడం, లేని మకారాన్ని 
కూర్చడం దోషం కాదా? అంటే, ఉప్పుమడిలో పడిన వస్తువు ఉప్పే అవుతున్నట్లు 
ఉద్దేశ్యమంతా ఒక్కటే అవుతుందనీ, భగవద్విషయమైన (ప్రక్రియ స్పహణీయమనీ 
నంబిళ్ళస్వామి 'ఈడు'వ్యాఖ్యానం. 

నారదుడు వ్యాసమహర్షికి చెప్పిన మాట ఆదరణీయమే కదా! 


18 నారాయణ శతకం 


“తద్వాగ్విసర్లో జనతాఘవిస్టవో 

యస్మిన్‌ (ప్రతిశ్స్‌క మబద్దవత్యపి। 

నామాన్యనంతస్య యశో ఒంకితాని య 

చ్చుణ్వంతి గాయంతి గృణంతి సాధవః (సం.భాగ.1-5-11 

“అసశబ్దంబుల గూడియున్‌ హరిచరిత్రాలాపముల్‌ సర్వపాప 
పరిత్యాగము సేయు” (ఆం.భాగ.1-5-95) 

అయితే, అపశబ్లాల రచనకు అనుమతిలభించిన దని భావించరాదు. 

ను. చదువుల్‌ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగ సుజ్ఞాని యె 

మదిలో. బాయక నిన్ను నిల్సుదగు నామర్మంబు వీక్షింప(డే 


వ్‌ 
U 

మొదలం గాడిద చారుగంధవితతుల్‌ మోనంగ శక్యంబె కా 
కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యన్వక్త నారాయణా॥ 5 
అర్ధం: అవ్యక్త = ఇం(దియాలకుగోచరించని; ఓ నారాయణా! మదత ఈ తతట! 
'పెక్కులు = అనేకములైన;చడువుల్‌ = విద్యలను; సంగ్రహించి = బాగా నేర్చి; పిదపన్‌ 
క్‌ ౮ ౮ ఇ శ ఖ్‌ వ న లా ఇ . “77 శ్‌ 
= తర్వాత; చాలంగ = పర్వాస్తంగా; సుజ్ఞానియు = మంచి జ్ఞానం కలవాడై: మదిల్‌ 
= మనస్సులో; పాయక = వదలక; నిన్ను; నిల్సన్‌ తగున్‌ = స్టిరపరచుకోదగును. 
tag ల cy ల గరా గ్‌ 
ఆమర్మంబు = = ఆరహసాః స్‌ వీక్షి ౦పడే = పరిశీలించడుకదా! గాడిద; చారుగంధవితతుల 


టో 


= మంచి వాసనగల విస్తారమైన (ద్రవ్య రాశులను; మోవంగ = మోయడానికి; శక్యంబె 


రాక సామర్థ్యం కలదే తప్పు; అది = ఆ గొర్హభం; సౌరభ్య ప పరీక్ష జూడ = సువాసనను 
పసికట్టడానికి; కుశల, ఏ = చాతుర్యం కలది ఆగునా? కాదు. 
ర్త 


తా: అవ్యక్తుడవైన ఓ నారాయణా! మొదట ఎద్యలను బాగా నేర్చి పిమ్మట 
రట ww Ce ఇగ 
యోగ్యమైన సమ్యక్‌ జ్ఞానంకలవాడ్డ హృదయంలి నన్ను సర్వదా స్మరిస్తూ 
లా స శ శై 
గ శ న్‌ా << Bean ఈ ఇ 
నిల్తుకోవాలి. కాని నరుడు ఆమర్శాల్న గమనించడు కదా! గంధపు చెక్కలు 


మోసేగాడిదకు వాటిబరువే తెలుస్తుంది కాని పరిమళా 


Me 
ఓ గ్‌ 
౭? 
UX 
eh 


పా టవమున్నదా? 


ఇక 


వాఖఖ : విదలనల జానం పొంది భగవంతుణ్సి స టై స ల. (ప్రతిషంచాలని 
వ లీ లి న కూ అ ర; 


©) 
కనిఆకాంక్ష. 
గ లొ x ఇ he 2 \ or, స ఆ RR గ్‌ 
నారాయణుడు అవ్యక్తుడు ॥ అస్లు ఉన్నౌ, ష౦[ద్రియాలకు గాణ, 
క ళో అక ఒలు శర eC ఖ్‌ గ్‌ 4. వశే హ్‌ 
(ప్ర మాణాల కుగానీ తే తెటీయురోదు వాదు ఆవౌణా Jo గోచరుడంటారు. తన 
ల్‌ అ ఘా అ Ca లీ శ మ ౧% జ్‌ 
అసాధారాణాకారాన్ని తాను నూతమే తెలుసుకొనెవాడు. సర్య భూత ౨౬లో, తిలలల్‌ 
| C లు ళా 
లల, Gp Cy ని on my “nT, ఆల ఇంటితో న ర సై 4 రచనని వాడ అవ కుడు, 
చెలం లచ Cos, Nf ins (ఎ లం రె fed కలం sar 
" (| (Pa Pr. nA ఇగ | { క శ్రీ 
అకరుడు. ఆయనే అందరికి పరమగతి. ఆపరంధామానికి చేరినవారు ఏలోకంలో 


రాఘఏయ వ్యాఖ్య 19 


“అవ్యక్తొలక్షర ఇత్యుక్తః, తమాహుః పరమాం గతిమ్‌; 

యం ప్రాప్య న నివర్తంతే, తద్దామ పరమం మమ ॥(భ.గీ.8-21) 

అని అందరు తన నాశ్రయించడానికి అవతరించిన శ్రీకృష్ణుడు బోధించాడు. 

నవు నన్ను దర్శించిన రీతిగా దర్శించడానికి ఎవరికీ శక్యం కాదు. నన్ను 
తెలుసుకోవడానికి అనన్యభక్తి ఒక్కటే సమర్హమయింది. 

“భక్త్యా త్వనన్యయా శక్యః'(భ.గ.11-54) అని గీతోపదేశం. 

జ్ఞానం పక్వమైతే భక్తి కుదురుతుంది. దాన్ని భక్తిరూపజ్ఞాన మంటారు. జ్ఞానాన్ని 
ఆర్జించడానికి పెక్కు చదువులు చదువాలి. 

బుగ్యజుస్సామాథర్వణ వేదాలు (4), వేదాంగాలు - శిక్ష వ్యాకరణం, ఛందస్సు 
నిరుక్తం, జ్యోతిషం, కల్పుమనే (6) శాస్ర్తాలు, మోమాంస; న్యాయం, పురాణం, 
ధర్మశాస్త్రం (4), ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం, అర్హశాస్త్రం (4) “విద్యా 
హ్యష్టాదశైవ తాః” (3-6-29) 

పద్దినిబుదిఎద్యలు అని ఎష్షుపురాణం చెబుతుంది. 

వేదాంతశాస్త్రంలో సద్విద్యలు (32)ముప్పది రెండున్నాయి. 

అనేక విద్యలను సంగ్రహించడం అంటే గురువువద్ద (శ్రద్దతో సమగ్రంగా 
అభ్యసించాలి. 

1. 'గురుశుశూషయా విద్యా గురువుగారికి కొంతకాలం సేవ చేస్తూ వినయంగా 
ప్రవర్తించడంవల్ల ఆయన దయాళుడై బోధిస్తాడు. 

2.'పుష్కలేన ధనేన వా” - వలసినంత ధనాన్ని సమర్పించి విద్యను నేర్వవచ్చు. 

3. “అథవా విద్యయా విద్యా - తనకు తెలిసిన విద్యను అవసరమున్న వ్యక్తికి 
బోధిస్తూ తనకు తెలియని, ఆయనకు తెలిసిన విద్యను సాధించవచ్చు. 

'చతుర్జానోపపద్యతే* - విద్యార్ణనకు నాల్గవ విధానం లేదు. శ్రద్దాసక్తులున్న 
సవినయుడు విద్యను చక్కగా అభ్యసిస్తాడు. 

1. 'ఆచార్యాత్‌ పాదమాదత్తే' - గురువునుంచి విద్యార్థి ఒక 1/4 భాగం విద్యను 
సం[గ్రహిస్తాడు. 

2. “పాదం శిష్యః స్వబుద్దితః - నేర్చినదాన్ని మననంచేస్తూ తన ప్రజ్ఞతో మరో 
1/4 భాగం పెంచుకొంటాడు. 

3. “పాదం స(బ్రహ్మచారిభ్యః - తోటి చదువరులతో చర్చిస్తూ ఇంకో 1/4 
భాగం వృద్ది చేసుకొంటాడు. 

4. 'పాదః కాలేన పచ్యలతే' - కాలక్రమంగా, ఆవిద్య 1/4 భాగం అనుభవంతో 
సమ[గ్రమవుతుందని అనుభవజ్ఞాలన్నారు. 


20 నారాయణ శతకం 


ఈ విద్యలన్నింటిని కలిపి మొత్తం, రెండే రెండు విద్యలుగా “ద్వే విద్యే వేదితవ్యే” 
పరమాత్మను తెలుసు కోవడానికి అవసరమన్నది ముండకోపనిషత్తు. 

విద్య అంటే జ్ఞాన మని అర్థం. శాస్త్రజన్యజ్ఞానాన్ని “అపరవిద్య”గా, వివేక జన్య 
జ్ఞానాన్ని “పరవిద్య” గా బోధిస్తుంది ఉపనిషత్తు. 

వేదశాస్రాదులనభ్యసించడంవల్ల - అపరవిద్యవల్ల - పరోక్షంగా పరబ్రహ్మను 
తెలుసుకొంటాడు. పరవిద్యవల్ల అక్షరశబ్దవాచ్యపర(బ్రహ్మను ఉపాసనాత్మకమైన 
భక్తిరూపాపన్నజ్ఞానంచేత (ప్రత్యక్షంగా దర్శనసమానాకారంగా సాక్షాత్కారం 
చేసుకొంటాడు. శబ్దబ్రహ్మజ్ఞానం తర్వాత, పరబ్రహ సాక్షాత్కారానికి హేతు వైన 
ఉపాసనాత్మకభక్తిరూపజ్ఞానమే “సుజ్ఞానం”. 

“మోక్షే ధీర్‌జ్ఞానమ్‌”.జ్ఞానమంటే మోక్షమందలిబుద్ది, అని అమరకోశం. శ్రీభాష్యం 
'సర్యాపేక్షాధికరణం'లో (బ్రహ్మసూ(త్రాన్ని (3-4-26) వివరిస్తూ జ్ఞానాన్ని సప్పాంశములతో 
విశదీకరించింది. 

బ్ఞానం 1. వేదాంతవాక్యార్థజ్ఞానానికంటె భిన్నార్హం కలది. 
ధ్యానం, ఉపాసనం అనే పర్యాయపదాలు కలది. 
సాక్షాత్కారరూపమైన స్మృతి. 
అత్యంత ప్రియమైనది. 
ప్రతిదినం అభ్యసించడంవల్ల వృద్ది పొందేది. 
మరణించే దాకా అనుష్టింపదగినది. 
మోక్షఫలనాధనం. 

స్నేహ పూర్వకంగా నిరంతరం భగవద్దానం చేసే భక్తుడు సుజ్ఞాని. 

“యెఒనన్య మనస శ్ళుద్దాః యే దాస్యైకమనోరథాః। 

తేషాం మే హృదయం విష్ణోః వైకుంఠాత్స్వరమం పదమ్‌” 

వేరే ప్రయోజనాన్ని అపేక్షింపక భగవత్సేవ యందే మనస్సును లగించిన 
సుజ్ఞానుల హృదయంలో నివసించడమే వైకుంఠునికి ఎక్కువ ఇష్టం. అందరి 
హృదయంలోనూ భగవంతుడు ఉన్నాడు. కాని, 

“భగవచ్చరణద్వంద్వే భక్తి ర్యెషాం న విద్యతే! 

తేషాం హృది స్థితో దేవః కంటకా[గ్ర ఇవ స్టితః॥ 


రాలా హి లు గు 


భగవత్సాదాలను సేవించే భక్తి లేనివారి హృదయమందున్న నారాయణుడు 
ముండ్ల మోద నిల్చియున్నట్టు అతివ్యసనంతో ఉంటాడని బ్రహ్మాండ పురాణం 
తెల్పుతుంది. 


రాఘఎయవ్యాఖ్య 21 


'మదిలో నిల్పడం' -అంటే మంత్రాన్ని అర్ధం తెలుసుకొని ధ్యానించడం. 
“నారాయణ” శబ్దంలోని అక్షరాల అర్థాలను 'మంత్రస్మృతి' తెల్పుతుంది. 
'నా'కారార్థం: “నాస్తిక్య్వహానిర్షిత్య్వత్వం నేతృత్వం చ తార పదను! 
నాకారసేవినాం న్వూణాం మంత్రఎద్భిః ప్రకీర్తితః 
దెవుడు లేడనే బుద్దిని తొలగిస్తుంది. ఆదిమధ్యాంతరహితుడు, తనను భజించేవారిని 
పరమపదానికి తీసుకొని పోతాడంటుంది. 
'రా'-“రంజనం భగవత్యాశు రాగహాని స్తతో ఒన్యతః। 
రాష్ట్రత్రాణాదికం చాపి ప్రాప్యతే రేఫసవయా॥” 
భగవ(త్ర్రేమను, వైరాగ్యాన్ని , రాష్ట్రరక్షణనూ కల్పిస్తుంది. 
'యి-“యోగోద్యోగఫలం చాశు యకారా(త్రాప్యతే బుధైః; 
యక్షరాక్షసవేతాలభూతాదినాం భయాపహః” 
యోగానుష్టాన ఫలాన్ని ఇస్తుంది. యక్షరాక్షస భేతాళ భూతాదుల 
భయం లేకుండా చేస్తుంది. 
'ణ'- వర్షనం చ తథా విష్ణో ర్యాణీ సిద్దిర్ల కారతః” 
'ణ' కారం వల్ల భగవంతుణ్ని వర్షించే వాక్‌శుద్ది సిద్దిస్తుంది. 
అర్థం, ప్రకరణం, లింగం, దేశకాలాల జొచిత్యం, వీటన్నిటిని బట్టి శబ్దార్దాలు 
విభజింపబడుతాయి. 
నామాన్ని అర్హంతోపాటు అనుసంధిస్తున్నప్తుడు వేర్వేరు యోజన లందు 
వేర్వేరుగా ఫలప్రాప్తి ఉంటుంది. నామహేతువులైన గుణాలనూ, శబ్దార్థ యోజననూ, 
విద్యల అంతస్పారాన్ని హృద్యంగా అనుభవిస్తూ, అనుశీలిస్తూ, ఆస్వాదిస్తూ ఉండడమే 
ఆ మర్మవిక్షణం. 
ఎన్ని విద్యలు నేర్చినా సమ్యక్‌ జ్ఞానంతో వాటి రహస్యాలను తన అనుష్టానంద్యారా 
సదస్యం చేయనివాడు తెలిసీ తెలియని వాడే. 
“అధీత్య చతురో వేదాన్‌ ధర్మశా[స్తాణి మానవః; 
యో వై బ్రహ్మ న జానాతి దర్వీ పాకరసం యథా॥” 
నాలుగువేదాలనధ్యయనం చేసినా, ధర్మశాస్త్ర పారంగతుడైనా, సర్వ శాస్త్రసారమైన 
పర(బ్రహ్మస్వరూవాన్ని ఎరుగని మానవుడు, వంట పాత్రలయందు మగ్నమైనా 
వంటకపురుచినెరుగని గరిటెలాంటివాడే. 
“నాచ్చాదయతి కౌపీనం, న దంశమశకాపహమ్‌। 
శునః పుచ్చమివానర్థం పాండిత్యం ధర్మవర్ణితమ్‌॥” 


22 నారాయణ శతకం 


గోచికి గానీ, ఈగలను దోమలను తోల్కొనడానికి గాని ఉపయోగపడని 
కుక్కతోకలాగా ధర్మానుష్టానరూపంగా ఉపయోగపడని పాండిత్యం వ్యర్ణమేకదా! 

“యథా ఖరశృందనభారవాహీ, భారస్య వేత్తాన తు చందసస్య 

ఏవం హి శాస్రాణి బహూన్యధిత్య చార్జెషు మూఢా; ఖరవద్య్వహంతి॥" 

(సుశ్రుతం 4-3) చందనపు చెక్కలను మోసే గాడిద, వాటి భారాన్నే కాని 
సువాసనను మాత్రం తెలుసుకోదు. అనేక విద్యల నభ్యసించినా, వాటి మర్మాన్ని 
[గ్రహించే యోగ్యత, సారాన్ని అనుభవించే కౌశలం లేని వ్యక్తి గాడిదయే కదా! 

ఒకప్పుడు మూఢుల్న, మూర్దుణ్ని, గాడిదను తక్కెడలో ఒక వైపు ఉంచారు 
"పెద్దలు. ఈ అధమవస్తువులకు తగినట్టు ఉత్తమవస్తువులు కావలసి వెదికితే మూడు 
వస్తువులు దొరికాయి. భగవత్తత్యాన్ని నిరూపించేవదం, దాన్ని తెలుసుకొనే విప్రుడు, 
తెలుసుకొనబడే కేశవుడు. ఈ మూడింటిస రెండవనైపు ఉంచగనే తూనిక 
సరిపోయింది. దీన్నే పెద్దలు ఇలా అన్నారు. 

“వేదో విప్రః కేశవళ్చైకరాశి:, మూఢో మూర్చ గార్హభళ్చైకరాశి?” 

దేవతల్లో ప్రధానులు (బ్రహ్మ, విష్ణు రుద్రులు! ఈత్రి మూర్తులలో 'కి అంటే 
(బ్రహ్మను, “ఈశ అంటే రుద్రుణ్ని, వ అంటే (నరిద్దరిని) వహించేవాొడు. కేశవుడు, 
ఈనామం నారాయణునికే తప్ప (బ్రహ్మ రుద్రులకు లేదు కదా! 
మ. లలి(గబ్బంబు కరాట మివ్వసుధ నెల్లన్మించెంబో నీ క 

వళి కర్ఫూరమునించిన న్నితరమౌ వ్యర్జారకామోదముల్‌ 


పెలుచంబూనిన యక్కరాటము తుదిన్‌ బెతే కరాటంబె పో 
చలదిందీవరపత్రలోచన, ఘనశ్యామాంగ, నారాయణా॥ 6 
అర్ధం : చలత్‌ + ఇందీవరపత్రలోచన = చలించే కలువరేకులలాంటి కన్నులు 
కలవాడా! ఘన శ్యామ+అంగ = మేఘంవలె నీలవర్షదేహంకలవాడా! ఓనారాయణా! ని 
కథా + ఆవళి కర్ఫూరము నించినన్‌ = నీ కథల సముదాయ మనే పచ్చకర్పూరం 
నింపినట్రైతే; కబ్బంబు, కరాటము = కావ్యమనే బరణి; లలిన్‌ = (క్రమంగా; ఈ వసుధన్‌, 
ఎల్లన్‌ = ఈభూమియందంతట; మించెన్‌,పో = తళుక్కున మెరుస్తూ వ్యాపిస్తుంది కదా! 
ఇతరమౌ = వేరే; వ్యర్థ + అర్హక + ఆమోదముల్‌ = పనికిరాని వస్తువులు వాసనలను; 
పెలుచన్‌ = మిక్కుటంగా; పూనినన్‌ = కలిగియున్నటైతే; ఆ కరాటము = ఆ బరణి; 
తుదిన్‌ = చివరకు; బేతే = వ్యర్థంగా; కర+అటంబె, పో = చేతుల్లో మెలగేదే సుమా! 
తా: కలువరేకుల్లాగా చలించేకన్నులూ, నీలమేఘం లాగా శరీరమూ కలిగిన ఓ 


నారాయణా! నీకథల సముదాయమనే పచ్చకర్ఫూరం నింపినటైతే కావ్యమనే బరణి 


రాఘవియవ్యాఖ్య 23 


వరుసగా వసుధనంతా తళుక్కున ఆవరిస్తుంది. ఇక వేరే నిప్ట్రయోజక ద్రవ్య 
వాసనలతో బాగా నిండిన ఆ బరణి, చివరకు చేతులతో పట్టుకొనే వస్తువే 
అవుతుంది సుమా! 

వ్యాఖ్య: భగవత్కథలుగల కావ్యం ఆదరణీయం. 

నారాయణుడు తామరాకులవలె విశాలమైనకన్నులు కలవాడే 'ఇందీః' అంటే 
లక్ష్మి. ఆమె అసితేక్షణ. నల్లకలువలలాంటికన్సులు కలది. సర్వం[ద్రియాలను 
లట: ౧ 
ఆకర్షించే కమలాక్షుణ్ని లక్ష్మి వరించింది. ఆమె చూపులు పడగానే ఆయన కన్నులు 

ష్‌ 


జ - 


దివరపతాలలాగా తరళాయమానమయ్యాయి, SEN ర్యవంత స దృక్కులు 
కలవాడని అర్థం. 

నీటితోనిండియు యున్న తి సలవర్షంతో శోభిస్తూ, బొదార్యంతో మెట్ల 
షష అంతటా వర్తిస్తుంది. నల్లని వర్షం చల్లని దయకు సంకేతం. 
దార్యన ుమూర్తీభవించినట్లున్న రి 

పష కక చేస్తాడని అర్థం. 


ఘనశ్యామాంగుడు కప 
2 


భగవంతుని కథావళియే పచ్చకర్పూరం. కావ్యమే కర్ఫూరంతో నింపిన బరణ 
పచ్చకర్వూరం తెల్లగా ఉంటుంది. బరణిని తెరువగానే, దశదిశల సువాసన 
గుభాళిస్తుంది. ఇది తాద్రూప్యరంజక మైన ఆలంకారికవాక్యం. 

నారాయణకథలతో నిండిన పుస్తకం పచ్చకర్ఫూరంలాగా నేలనాలుగుచెరగులా 
పరిమళిస్తూ స్వచ్చంగా ప్రకాశిస్తుంది. పుస్తకం హస్తభూషణమైనా, మస్తకంతో కుని 
పడుతుంది. జాడ్యాన్ని రూటస్తుంది. 

“శొతం దైవం. తత్రొత్రేణ హీ విందతే - ద్రవిణం బ్రహ్మవర్భసమ్‌” (బృ.ఉ) 
భౌతికద్రవ్యంతో నిండిన వసుధను జై జ్ఞానద్రవ్యంతో ప్రకాశింప చేస్తుంది. కావ్యాన్ని 
విన్నా, చదివినా ధర్మం వ్యాపిస్తుంది. ధర్యవ్యాప్తిచే పాపం పంచబంగాళమవుతుంది. 
“ధర్మేణ పాపమపనుదతి” (శ్రుతి. 

“కావ్యాత్‌ ధర్మప్రాప్తిః భగవచ్చరణారవిందస్తవాదినా” - (సాహిత్య దర్పణం). 

భగవంతుని చరిత్రను (ప్రకటించే కబ్బం, ఇహపరసుఖసాధనమనడం దబ్బరం 
కాదు. ఇతర రచనలను చదివితే షాట్‌ పార్మ్‌ మీద పల్లిపలుకులు బుక్కినట్టే కదా! 

విష్ణుకథలను చెప్పక, ఆయన గుణాలనెన్నక, కేవలం రాజులచరిత్రను, 
రాజకీయధర్మాలను చెప్పినందువల్ల వేదవ్యాసమహర్షికి వగ, వంత కలిగినదని, 
శ్రీహరి గుణవర్లనం చేయడం శ్రేయస్కరమని నారదమహర్షి ప్రబోధించాడు. 
ఆచార్యోపదే శంవల్ల నారాయణభక్తియోగమనస్కారంతో వ్యాసమహర్షి 


24 నారాయణ శతకం 


భువనక్షేమంకరమైన  శ్రీమద్భాగవతాన్ని రచించాడు. మోక్షార్థియెన శ్రీశుకునిచె 
చదివించాడు, (ప్రకాశింప చేశాడు. నారదుడు వ్యాసునికి ఉపదేశించిన విధమిది- 
హరినామస్తుతి సేయుకావ్యము సువర్గాంభోజహంసావళీ 
సురుచిభ్రాజితమైన మానససరఃస్పూర్తిన్‌ వెలుంగొందు శ్రీ 
హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్దాన్వితంబయ్యు శీ, 
కఠ్రమై: 'యురిడ దయోగ్యదుర్మదనదత్కా కోల గర్తాకృతిన్‌” 
(ఆం.భాగ.5 ఆ.94) 
భగవంతుణ్ని స్తుతించే కావ్యం బంగారు కమలాలతో, హంసలకులుకులతో 
ప్రకాశించే మానససరస్సులాగా శోభిస్తుంది. భగవద్దుణాలను (ప్రశంసించని కృతి, 
శబ్దార్జాలంకారాలతోనూ, సరసగుణాలతోనూ మనస్సునాకర్షించే రీతిగా ఉన్నా 
చూడడానికీ, వినడానికీ తగని, బాగా బలిసి అరచేకాకులతో, బుసకొట్టే విషసర్సాలతో 
నిండిన గోయిలాంటి ఆకృతికలదై సంపత్కరంగా ఉండదన్న మహర్షి మాట 
గమనార్హం. 
మ. మనమారన్నచలేంద్రజాధిపతికి న్మస్నాగమాణిక్యమై 
మునికోపానలదగ్గరాజతతికి న్ముక్తిస్సురన్మార్గమై 
యెనయన్‌ సాయకశాయికింజననియై యేపారు మిన్నేటికిం 
జనిమూలంబగు నంఘ్రి నాదునుదిలో(జర్ఫింతు, నారాయణా॥- 7 
అర్థం : ఓనారాయణా! అచల + ఇంద్రజా + అధిపతికిన్‌ = పర్వత రాజపుత్రికకు 
పెనిమిటియెన శివునికి; మస్త + అగ్ర మాణిక్య్వమై = జటాజూటమందు శోభించే 
మాణిక్యమై; ముని కోప + అనల, దగ్గ, రాజతతికిన్‌ = కపిలమునియొక్క కోపమనే 
అగ్గిచే బుగ్గియెనరాజుల సమూహానికి; ముక్తి స్పురత్‌ + మార్గమై = మోక్షమనే పురుషార్థాన్ని 
పొందడానికి వెలుగుదారియె; ఎనయన్‌ = పొందికగా; సాయకశాయికిన్‌ = బాణాల మీద 
పడుకొన్న భీష్మాచార్యులకు; జనని యై = కన్నతల్లియై; ఏపారు = బాగాశోభించే; 
మిన్నేటికిన్‌ = ఆకాశగంగకు; జని మూలంబు + అగు = పుట్టుకకు కారణమైన; అంఘై 
= పాదాన్ని; నాదు = నాయొక్క; మదిలో = హృదయమందు; మనము + ఆరన్‌ = 
మనసార; చర్చింతు = ధ్యానింతును. 
తా : ఓనారాయణా! పార్వతీ పతికి చూడామణిగానూ, కపిలముని యొక్క 
కోపాగ్నిచేత బూడిదయైన సగరచ(క్రవర్తి పుత్రులకు ముక్తిమార్గంగానూ, అంపసెజ్జపై 
పడుకొన్న భీష్మాచార్యుల కన్న తల్లిగానూ, ప్రసిద్ది పొందిన ఆకాశగంగకు ఉద్గమస్థానమైన 
ని పాదాన్ని నా అంతరంగంలో మనసారా ధ్యానిస్తాను. 


రాఘవీయవ్యాఖ్య 25 


వ్యాఖ్య: నారాయణుని పాదమహిమను ప్రస్తుతించే పద్యమిది. 

'నారం' అంటే ఉదకం. ఉదకాన్ని సృజించి తాను దానిలో అంతరాత్మగా 
ఉన్నాడు. కాబట్టి నారాయణుడని భగవంతునికి పెరు. 

“స్వష్ట్వా నారం తోయ మంతస్థితో _హం। 

యేన స్యాన్మే నామ నారాయణేతి!!” 

“అప ఏవ ససర్జాదౌ” - భగవంతుడు మొదట నీటినే సృజించాడు, అని 
మనుస్మృతి. “యా సృష్టః (స్రష్టురాద్యా” (అభిజ్ఞానశాకుంతలం). 

“తోయేన జీవాన్‌ వ్యససర్ద భూమౌ” నిటిచేత (ఉపలక్షితమైన భూతాలద్యారా) 
జీవులను భూమిమీద స్పృజించాడన్నది నారాయణోపనిషత్తు. 

'నారాయణా!' అనే సంబోధనాంతపదం, ఈ పద్యభావతరంగిణీ (ప్రకటనౌచిత్యాన్ని 
(ప్రదర్శిస్తుంది. 

శివుడు గంగాధరుడు: 

ఇంద్రసేనుడు యాగాదులు చేయడం వల్ల బలిచక్రవర్తిగా ప్రఖ్యాతుడయ్యాడు. 
శ్రీమహావిష్ణువు వామనమూర్తియె ఆమహాబలివద్ద మూడడుగుల స్టలాన్ని యాచించి 
పొందాడు. 'త్రివిక్రముడై ఒక పాదంతో నేల నంతా ఆక్రమించాడు. రెండవపాదంతో 
ఆకాశాన్ని కొలిచాడు. ఆ శ్రీపాదం వ్యాపించి సత్యలోకానికి పోయినప్పుడు, 
ధర్మదేవతయే “వామపాదాంబుజాంగుష్టనఖ స్రోతోవినిర్గతామ్‌। విష్టో;”- (వి.పు.2-8- 
109) శ్రీమహావిష్ణువు యొక్క ఎడమకాలి బొటనదవ్రేలునుంచి నఖరూపమైన 
ప్రవాహంగా - గంగ ఉద్భవించింది. (బ్రహ్మదేవుడు ఆధర్మతీర్ణంతో విష్ణుపా దాన్ని 
భక్తితో కడిగి పూజించాడు. ఆ విష్ణుపాద(ప్రక్షాళన చేత (ప్రవహించిన గంగా తిర్జాన్ని 
పరమశివుడు తన శిరస్సున ధరించి పవిత్రుడయ్యాడని “ఈశ్వర సంహిత" 
చెబుతుంది. 

“ద్రవిభూత స్తథా ధర్మో హరిభక్త్యా మహామునే, 

గృహీత్వా ధర్మపానీయం పదం నాథస్య తుష్టయే॥ 

క్షాళలతం పరయా భక్త్యా దధార శిరసా హరః॥ 

పావనార్థం జటామధ్యే యోగ్యో ౬స్మీత్యవధారణాత్‌॥” 

శ్రిమద్భాగవతసూక్తికూడా ఇలాగే ఉంది. 

“యచ్చాచనిస్పృత సరిత్రవరోదకేన 

తీర్హేన మూర్హి విధృతేన శివః శివో ౬భూత్‌॥”. 


26 నారాయణ శతకం 


అధ్యాత్మరామాయణంలో వసిష్టుని మాటలు ఇలా ఉన్నాయి. శ్రీవిష్షుపాదతీర్జాన్ని 
ధరించి పార్వతిపతి. నాతం(డ్రియెన (బ్రహ్మకూడా  అమంగళం తొలగినవారై 
ధన్యులయ్యారు. 

“త్వత్సాదసలిలం ధృత్యా ధన్యో ౬ భూద్దిరిజాపతిః। 

(బ్రహ్మా౬పిమత్సితా తే హి పాదతీర్రహతాశుభాః॥” 

కర్మపరిపాకం చేత (బ్రహ్మ మొదల్కొని అంతా అమంగళమే, అని. గ్రహించి 
విరక్తుడైన వ్యక్తికి శ్రియఃపతియే గతి. 

“కర్మణాం పరిపాకత్యా దావిరించా దమంగళమ్‌; 

ఇతి మత్వా ఎరక్తస్య వాసుదేవః పరా గతిః 

అనే శబ్దప్రమాణమే స్పృహణీయం. 

విష్ణుపాదోద్భవ యైన గంగయే ముక్తి మార్గం: 

అయోధ్యాధిపతియైన సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు. భృగుమహర్షివరంవల్ల 
కేశినికి అసమంజుడు అనే ఒక్క కొడుకు పుట్టాడు. సుమతికి (60) అరవై వేల 
మంది కొడుకులు పుట్టారు. అసమంజుడు క్రూరుడైనందువల్ల రాజ్యం నుంచి 
బహిష్కృతుడు. అసమంజుని కొడుకైన అంశుమంతుడు బుద్దిమంతుడు. 

సగరచ'క్రవర్తి అశ్వమేధయాగం చేయడానికి వదలిన యజ్ఞాశ్వం మరునాడే 
మాయమైంది. ఇంద్రుడు అశ్వాన్ని దొంగలించాడు. సగరుడు అశ్వాన్ని వెదకి తెమ్మని 
తన కుమారులైన సాగరులను పంపాడు. అరవైవేలమంది అంతటా వెదకినా, అశ్వం 
కనపడలేదు. వారు భూతహింసకు పాల్పడి భూమిని తవ్వుతూ పాతాళానికి చెరారు. 
అక్కడ కపిల మహామునిని, అశ్యాన్నీ చూచారు. కపిలుడే దొంగ అని వారు 
కేకలువేస్తూ మునిని కొట్టబోయారు. కపిలముని హుంకరించాడు. ఆయన కోపాగ్నికి 
సాగరులు భస్మమయ్యారు. 

సగరుడు చివరకు అంశుమంతుణ్ని పంపాడు. అతడు పనతండ్రులు 
తవ్వినతోవలోనే పోయి పాతాళంలో సాగరుల బూడిదకుప్పలను చూచి దుఃఖించాడు. 
అక్కడ సాగరుల మేనమామయైన గరుత్మంతుడు కనిపించాడు. మొదట మి 
తాతగారి యజ్ఞం పూర్తిచేసి, తర్వాత గంగాజలాన్ని మీ పినతండ్రుల భస్మరాశులమిద 
ప్రవహింపజేయుమని అంశుమంతునికి సలహా నిచ్చాడు గరుడుడు. 

అంశుమంతుడు కపిలమునిని వినయంగా ప్రార్థించాడు, యజ్జియాశ్యాన్ని 
సగరునికి అందజేశాడు, జరిగినదంతా చెప్పాడు. సగరుడు చాలా దుఃఖించాడు, 
యజ్ఞాన్ని పూర్తి చేశాడు. 


రాఘవీ మువ్యాఖ్య 2] 


తర్వాత ఎవరూ గంగాజలాన్ని ప్రవహింపజేయ సమర్ధులు కాలేదు. అంశుమంతుని 
మనుమడు,దిలీపుని పుత్రుడైన భగీరథమహారాజు గోకర్లక్షేత్రంలో పెక్కేండ్డు తపస్సు 
చేశాడు. (బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన తాతల బూడిదకుప్పలమిద గంగ 
ప్రసరించాలని, తనకు సంతానం కలగాలనీ భగీరథుడు ప్రార్థించాడు. బ్రహ్మ రెండు 
వరాలను ఇచ్చాడు. 

గంగ భగీరథుని వెంట రాసాగింది. దారిలో జహ్నుమహర్షియజ్ఞశాలను 
ముంచివెసింది. కోపంతో ఆముని గంగను తాగేశాడు. దేవతలూ ప్రార్దించారు. 
జహ్నవు తన చెవిలోనుంచి గంగను విడిచాడు, కాబట్టి గంగకు 'జాహ్నవి" అని 
పేరు కలిగింది. భగీరథునివెంట పోయిన భాగీరథి - గంగ- భస్మరాశుల మద 
(ప్రవహించింది. సాగరులు దేవతలై ఆనందించారు. గంగ దగ్గరాజతతికి ముక్తి 


స్సురన్మార్లమయింది. 
Cras 
కళ ఇ న షు అలల “9 4 wm జ ఇడ క్‌ గా AA.” థీ 
భగవద్విష్తువాదాంగుస్టనిర్ణతస్య బా జల ప్యోతన్మాహాత్యము (ఐ.పు.4-4 30) శ్రీ 
విష్ణు సాదాంగుష్టంనుంచి నిర్గమించిన నీటికే ఇంతటి మహిమ ఉందికదా! భష్ముని 
కన్నత గంగాదేవి: 


ల్లి 
సునందాప్రతీపులనే పుణ్యదంపతులకు ముగ్గురు పుత్రులు. 

1. శంతనుడు 2. దేవాపి 3. బాహ్లికుడు. 

గంగాతీరాన తపస్సుచేస్తున్న ప్రతీపమహారాజును చూచిన గంగ మోహంతో (స్త్రీ 
రూపందాల్చి వచ్చి ఆయన కుడితొడమిద కూర్చున్నది. ఏకపత్నీ (వ్రతుడైన (ప్రతీపుడు 
“పుత్రులకు మాత్రమే యోగ్యమైన కుడితొడమీద కూర్చున్ననీవు నా పుత్రునికి 
భార్యవవుతానన్నాడు.” 

1. ఆపుడు 2. (ధ్రువుడు 3. సోముడు 4. ధరుడు 5. అనిలుడు 6. అనలుడు 
7. ప్రత్యూషుడు. 8. ప్రభాసుడు అనే అష్టవసువులు పత్నులతోకూడి వసిష్టుని 
ఆశ్రమానికి వెళ్ళారు. 'నందిని అనే వసిష్టుని హోమధేనువు పాలు తాగినవాళ్ళకు 
జరామరణములుండవు. కాబట్టి (ప్రభాసుని భార్యయైన 'యోగనద్ది' ఆ ధేనువును 
తస్కరించుమణ కోరింది, (ప్రభాసుడు వసువులందరు కలిసి నందినిని అపహరించారు. 
వసువులను 'మర్త్యల్‌ కాన పుట్టండి” అని శపించాడు వశిష్టుడు. 

ఇక్ష్వాకు వంశపురాజైన 'మహాభిషుడు' ఇంద్రసభలో గాలిచేత పైట జారిన 
గంగాదెవిని అభిలాషతో చూచాడు. ఈ చేష్టను గమనించిన (బ్రహ్మ 'మర్త్యలోకంలో 
జన్మించు మని మహాభిషుణ్ణి శపించాడు. అతడే శంతనుడు. 

శప్తులైన అష్టవసువులు భూలోకానికి వస్తూ దారిలో గంగను చూచారు. పరస్పర 
వృత్తాంతాల నడిగి తెలుసుకొన్నారు. తాము పుట్టిన వెంటనే తమను నదిలో 


28 నారాయణ శతకం 


పారవేయమని వసువులు గంగను వేడుకొన్నారు. ఒక్క కొడుకైనా దిర్దాయుష్మంతుడుగా 
ఉండకూడదా? అని గంగాదేవి కోరగా పెద్దతప్పుచేసిన ప్రభాసుడంగీకరించాడు. 

శంతను మహారాజు యువతిగా ఉన్న గంగను మూల కొయంలాదుు. చామ 
“ఏమిచేసినా మారాడకూడ' దన్ననియమాన్ని అంగీకరించిన శంతనుణ్ని పెండ్డాడింది. 
తనకు పుట్టిన నిసుగును వెంటనే నదిలోకి విసరివేస్తుండేది. కట్టడికి వెరచిన 
శంతనుడు కిమ్మన లేదు. ఎనిమిదవ శిశువు పుట్టగానే ఓ పుత్రఘాతీ! ఈ శిశువును 
చంపనీయ” నన్నాడు శంతనుడు. శపథం తప్పిన నీ వద్ద నేనుండనని, పెద్దవాడైన 
తర్వాత నీ కప్పుగిస్తాననీ పుత్రుణ్ని తీసుకొనిపోయింది గంగాదేవి. 

“శంతనోరప్యమరనద్యాం జాహ్నవ్యాముదారకీర్తి రశేష శాస్తార్ధవి దృీష్మః 
పుత్రో భూత్‌,” (వి.పు.4-20-33) 

శంతనునికి గంగాదేవి యందు జన్మించిన పుత్రుడే కీర్తిమంతుడూ, సకల 
శాస్రార్థవేత్త యైన భీష్ముడు. 

గాంగేయుడు వసిష్టునివద్ద సకల విద్యలనభ్యసించాడు. ధర్మాత్ముడు. 
మహాపరా(క్రమవంతుడు. యువరాజు తాను రాజ్యాన్ని త్యజించి, (బహ్మచర్య(వ్రతాన్ని 
పరి(గహించి, దాశరాజుకూతురైన సత్యవతిని కామించి కృశించిన తండ్రికి ఇప్పించి 
వివాహంచేసిన వీరసూనుడు. దేవతలు మెచ్చుకొన్న దేవవ్రతుడు. పితృభక్తిపరాయణుడై. 
తండ్రిచేత “స్వచ్చంద మరణం” వరంగా పొందిన లబ్దవర్గుడు. 

కురుపితామహుడు దుర్యోధనుని పక్షాన పాండవులతో - పదిదినాలు పార్టునితో 
- యుద్దంచేసిన వీరయోధుడు. ఆయుధం పట్టనని (ప్రతిజ్ఞ చేసిన పార్ణసారథిచేత 
చక్రాన్ని ఆయుధంగా పట్టించిన ఆర్తప్రపన్నుడు. తాను మరణించే ఉపాయాన్ని 
పాండవులకు చెప్పిన త్యాగధనుడు. శిఖండిని ముందుంచుకొని అర్జునుడు బాణాలు 
వేస్తుండగా, శిఖండిని చూడగనే అస్త్రసన్యాసం చేసిన అమరఎరుడు. పార్టుడు 
ప్రయోగించిన శరపరంపరకు తూర్పుతలగా పడిన శరతల్పుడు. ఎవరెమిచ్చినా 
(గ్రహించక, కిరీటి బాణం వేయగా పాతాళంనుంచి పైకి వచ్చిన గంగోదకాన్ని మాత్రం 
పానం చేసిన గాంగేయుడు, సాయక శాయియై ఉత్తరాయణం వచ్చేదాక “మా 
విజయుంజేరెడు వన్నెకాండు మదినావేశించునెల్లప్తుడున్‌” అని ప్రస్తుతిస్తూపార్థసారథిమిద 
మనస్సును చేర్చి పారవశ్యస్థితిలో ఉన్నవాడు. 

శివునికి తలమానికమై, సాగరులకు ముక్తి మార్గమై, సాయకశాయికి కన్నతల్లి 
యైన మిన్నేటి పుట్టుకకు కారణమైనది పవిత్ర నారాయణ చరణమె.“క్షాళితాఖిల 
కల్మషవ్రజామరనదీ జనక కోమల పదా బ్ఞముల” ను మనసార స్తుతించినవారు 
పరిశుద్దాత్ములై పరమపదంర: పొందుతారు. కడా! 


రాఘవియవ్యాఖ్య 29 


శా నీపుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారంగా 
నీ పుణ్యాంగన సర్వజీవతతులన్నిత్యంబు రక్షింపగా 
తి పాదోదకమీజగ(త్రయములన్నిష్పాపులంజేయంగా 
నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా॥ 8 


అర్థం: సుగుణా = మంచిగుణాలుకలవాడా! నిత్యాత్మ = ఎల్లప్పుడు 
జ్ఞానస్వరూపంకలవాడా! ఓ నారాయణా! నీపుత్రుండు = నికుమారుడైన (బ్రహ్మ; చర+ 
అచర, (ప్రతతులన్‌ = జీవ జడవస్తురాశులను; నిర్మించి = సృజించి; పెంపారగా = 
వృద్దిపొందగా; నీపుణ్య + అంగన = నీధర్మపత్నియైన లక్ష్మి; సర్వజీవతతులన్‌ 
సమస్తజీవరాశులను; నిత్యంబు = ఎల్లప్పుడు; రక్షింపగా = కాపాడగా; నిపాద + 
ఉదకము = నీచరణతీర్ణమైన గంగ, ఈ జగత్‌ + (తయములన్‌ = ఈ మూడులోకాలను; 
లోకాలయందుండే వారిని; నిష్పాపులన్‌ = పరిశుద్దులను; చేయగా = చేస్తుంటే; నీపెంపు 
= నీపెద్దరికం, వైభవం; ఏమని చెప్పవచ్చు = ఎమో చెప్పరానిదికదా! 

తాః: ఓ సుగుణా! నిత్యాత్మ! నారాయణా! ని పుత్రుడైన చతుర్ముఖబ్రహ్మ 
జంగమస్తావర పదార్దాలను స్పజిస్తుంటే, నీధర్మపత్నియైన లక్ష్మీదేవి సకల జీవరాశులను 
ఏమరకుండా రక్షిస్తుంటే, నీ పాదతీర్ణమైన గంగ ముల్జొకాలను పావనం చేస్తుంటే 
నీ మహిమ వర్షించనలవికానిది. 

వ్యాఖ్య : నారాయణమహిమ వర్ణనాతీతం. 

నారాయణుడు సుగుణుడు. దోషంలేశమైనా లేనప్పుడు ఉన్నవన్ని జగదుపకార 
గుణాలే. సకల కల్యాణగుణ సముద్రుడు. ఆయన నిత్యాత్ముడు. 

“నిత్యం హి నాస్తి జగతి భూతం స్థావరజంగమమ్‌। 

బుతమేకం పురుషం వాసుదేవం సనాతనమ్‌॥ 

నారాయణుడు తప్ప స్టిరచరవస్తువులలో నిత్యమైనదిలేదు'అన్నట్టు నారాయణుడే 
నిత్యుడు. శాశ్వతంగా ఉండేవాడు. అంతేకాదు దివ్యజ్ఞానమే శరీరంగా గల విభువు. 
“దివ్యబోధతను ర్విభుః”. 

నారాయణుని పుత్రుడు (స్రష్ట చతురాననుడు. 

“కదా చిత్తస్య సుప్తస్య నాభ్యాం కామాదజాయత। 

దివ్యమష్టదళం భూరి పంకజం పార్థివం మహత్‌॥”(( బ్రహ్మాండపురాణం) 

యోగ నిద్రాముదితుడైన నారాయణుని సంకల్పంచేత అతని నాభియందు 
ప్పథివీసంబంధమైన అష్టదళాలుగల పెద్ద పద్మం ఒకటి జనించింది. 

“యన్నాభిజాతా దరవిందకోశాత్‌ 

బ్రహ్మావిరాసీద్యత ఏష లోకః॥ (భాగ.10-24-1) 


30 నారాయణ శతకం 


నారాయణుని ఆనాభికమలం నుంచి (బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆయన వల్ల 
ఈలోకం జనించింది. (శ్రుతి వాక్యాలలా ఉన్నాయి. 

“బ్రహ్మా దేవానాం ప్రథమ ప. 

విశ్వస్య కర్తా భువనస్య గోప్తా?” (ముం.ఉప) 

“సచింతయన్‌ ద్య్టూక్షర మేకదా౬ంభ స్యుపాశుణో ద్వార్లదితం వత 

స్పర్శేష యత్‌ షోడశ మేకవింశం, నిష్కించనానాం నృప! యద్దనం విదుః॥ 

(భాగ.1 స్కం-9 అ.6) (బ్రహ్మకు, అంతాజలమయమే కాబట్టి, ఏమో తోచలేదు, 
అంతలో ఆనీటినుంచి “తప, తప” అనే శబ్దం వినిపించింది. దైన్య జీవనులకు 
ఆశబ్దం గొప్పధనం. పెక్కేండ్లు బ్రహ్మతపస్సుచేయగా నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. 
వేదాలను నేర్నాడు. ఆజ్ఞానం చేతనే అండాంతర్శర్తియెన చేతనాచేతన పదార్లాల 

యీ షా యాయ థి 

సృష్టికంతటికీ కర్త అయ్యాడు. తనకప్పగించిన సృష్టికార్యాన్ని, మళ్ళీ తండ్రి 
తెలియజేయనక్కరలేకుండా, నిర్వహించే పుత్రుడీ చతుర్ముఖుడు. 

లక్ష్మీదేవి పుణ్యాంగన. “స్యాద్ధర్మమ(స్తియాం పుణ్యం” (నిఘంటువు). పుణ్యశబ్దం 
ధర్మార్థకం. “రాఘవత్వే ౬భవత్సీతా, రుక్మిణీ కృష్ణజన్మని!! అన్నట్టు నారాయణుడే 


02 


అవతారమెత్తినా, నిత్యా నపాయినియెవెలసి ధర్మపల్న లక్ష్మీ దేవి, వామనావతారంలోనూ, 

(బ్రహ్మచారిగా ఉన్నా - “కృష్ణాజినేన సంవృణ్యన్‌ వధూం ర 

గ్‌ | ఆక్‌ ర > (| 
మా! వన పథ (అ న్‌ ) ms yy 9 PT? me 
వక్షఃస్టలంల్‌ ఉన్న పత్తిని కృష్ణాజినంతో కప్ప పెట్టనా” డన్నట్లు నిత్వసంబంధం 

కలది. 'శ్రిమన్నారాయణు' డన పరరిత ఏ మత్‌ ప్రత్యయం నిత్యయోగాన్న 
థిస్తుంది 


'పవిత్రాణాం హి గోవిందః పవిత్రం పరముచ్వతే। 

పుణ్యానామపి పుణ్యో౬సౌ మంగళానాం చ మంగళమ్‌” (భారతం-వన) 

అన్నట్టు పుణ్యుడైన నారాయణుని వక్ష్యస్టలమందు వెలసిన మంగళ దేవత. 
లోకమాత. అజ్ఞాతవిగ్రహ- ఆమె కోపమెరుగదు. 

“వాత్సల్య ఇర్భరతయా జననీ కుమారం 

స్తన్యేన వర్హయతి దష్టపయోధరా౬పి[” (గోదాస్తుతి) 

చంటివాడు పంటితో గంటు పెట్టినా కన్నెర్రచేయక చైతన్య స్తన్య మిచ్చి పెంచే 
కరుణామయి. 

“శ్రీమన్మందకటాక్షలబ్ద విభవబ్రహ్మేంద్ర గంగా ధరామ్‌” (శ్రీసూక్తం) 

లక్ష్మీకటాక్షం వల్లనే బ్రహ్మరుద్రేంద్రులు ఐశ్వర్య వంతులయ్యారు. 


రాఘవీయవ్యాఖ్య 31 


“మాతర్మైథిలి! రాక్షసీస్టయి తథైవార్హాపరాధాస్త్వ్యయా 

రక్షన్యా పవనాత్మజాల్లఘుతరా రామస్య గోష్టీ కృతా! 

కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తిక్షమౌ రక్షతః 

సానః సాంద్ర కృతాగసః సుఖయతు క్షాంతిస్తవాకస్మికీ”॥ (శ్రీ గుణరత్నకోశం) 

“సీత్రా లక్షీ ర్భవాన్విష్టుః అనికదా! వాల్మీకి వాక్సాకం. 

శ్రీరామునితో కూడి యున్నప్పుడు కాకాసశరంతు నీతమ్మరొమ్మును 
చండచుంచువుతో పొడిచి హింసించాడు. అది క్షమించరానినేరమని (గ్రహించిన 
రాముడు (బ్రహ్మాస్త్రం (ప్రయోగించాడు. మూడులోకాల్లోనూ తిరిగి ఎవ్వడూ 
రక్షించలేనందువల్ల అతడు చివరకు శ్రీరాముని పాదాలకడ పడిపోయాడు. సీతమ్మ, 
పురుషకారంతో - రాముని కోపాన్ని తగ్గించి అనుగ్రహాన్ని హెచ్చించే లక్ష్యంతో - 
రామునిపాదాలకు మరింత దగ్గరగా కాకిని చేర్చినందువల్ల రాముడు రక్షించాడు. 
పతికి దూరంగా ఉన్నప్పుడు కూడా హనుమంతునితో “తప్పుచేయనివారెవరు? 
'నకశ్చిన్నాపరాధ్యతి'. తప్పుచేసినా క్షమించాలి” అని నచ్చ చెప్పి అశోక వనంలో 
మహాపరాధలైన రాక్షసప్రీలను ఆయనబారినుంచి కాపాడిన తల్లి సీతమ్మ. 

విశేషమేమి? అంటే, కాకిగానీ విభీషణుడుగానీ శరణుపొందినందువల్లనే శ్రీరాముడు 
వారిని రక్షించాడు. శ్రీరాముని దయ సహేతుకంకదా! హనుమంతుని బారినుంచి 
రాక్షసాంగనలను రక్షించిన సీతమ్మ దయ ఆకస్మికం. నిర్హేతుకం. కాబట్టి రాముని 
దయకంటె సీతామాత దయ చాలా గొప్పది అన్నారు శ్రీపరాశరభట్టరు. 

దోషభూయిష్టులైన జీవులను శిక్షించకుంటే శాస్త్రధర్మం సజీవంగా నిల్వదని 
దండింప బూనుకొంటాడు భగవంతుడు. ఆయన (ప్రక్కనే ఉండి 

“రక్షింపు మనెడి వారిని 

రక్షింపక యున్న సర్వరక్షకత వృథా 

శిక్షలు దొసంగుకు వేసిన 

పక్షంబున నెట్టు నీకృపాగుణముండున్‌”! 

అని వాదించి - భగవంతునిచేత సర్వ జీవతతుల దోషాలను క్షమింపబేసి, 
నిత్యం రక్షించే పుణ్యాంగన లక్ష్మీదేవి. 

శ్రీవిష్తుపాదోదకమైన గంగ ముజ్జగాలను పావనం చెస్తుంది. 

లోకాలు అంటే లోకాల్లో ఉండే దేవ, మానవ, తిర్యక్‌, స్థావరాదులు. 

1. కృతకం 2. అకృతకం 3. కృతకాకృతకం అని లోకాలు మూడు. 

1. భూలోకం 2. భువర్గోకం 3. స్వర్శ్‌కం అని" ఒకవిధం. 


32 నారాయణ శతకం 


భూలోకానికన్న (క్రింద ఉన్న లోకాలు “అతల, వితల, సుతల, తలాతల, 
మహాతల, రసాతల, పాతాళ” మనే ఏడుకలసి ఒకలోకం. ముఖ్యంగా పద్నాలుగు 
లోకాలు, మూడులోకాలుగా సంక్షిప్తాలు. 
దివినుంచి భువికి దిగజారిన - గాం గతా - గంగకు స్వర్గలోకాన మందాకిని, 
భూలోకంలో గంగ, పాతాళంలో భోగవతి అనిపేర్తు. 
అనుకూలవతియైన భార్య, విధేయమైన సంతానం గల కుటుంబి పెంపు ఎంత 
ఇరపో!. చూడసోంసే. మరి; 
'ముకుందమాలి'లోని 'దారా వారాకరవరసుతా” (33) 
అనే శోకం, ఈ పద్యరచనకు 'ప్రేరకం కావచ్చు. 
శ్రీయామునాచార్యకృత 'చతుశ్టొకి” లోని“కాంతస్తే పురుషోత్తమః 
ఫణిపతిః:శయ్యాసనం, వాహనం వేదాత్మావిహగేశ్వరః” అనే శ్లోకమూ; 
'గోదాస్తోత్రం'లోని “మాతా చేత్తులసీ, పితా యది తవ శ్రీవిష్ణుచితో మహాన్‌” అనే 
శ్లోకమూ ఇట్టివే. 
శ్రీ పుష్పదంతముఖపంకజనిస్పృతమైన 'శివమహిమ్నస్తోత్రం'లో 
“రథః క్షోణీ యనా శతధృతి రగేంద్రో ధనుః” అనే త్రిపురాంతకుని ఆడంబర 
శ్చాోకమూ గమనార్హమే. 
రామదాసకృత “దాశరథి శతకం'లో “నీ సతి పెక్కుకల్ములిడ నేర్పరి” (89) 
అనే పద్యశైలికూడా ఇలాంటిదే కదా! 
శా. బ్రహ్మాండావలి లోన సత్వగుణి వై బాహ్యంబునం దాదిను 
బ్రహ్మాఖ్యం బరతత్త్వబోధములకున్‌ భవ్యాధినాధుండవై 
బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకున్‌ భావింపరాకున్న నా 
జిహ్మవ్యాప్తుల నెన్న నాదువశమే చిద్రూప, నారాయణా॥ 9 
అర్థం: చిత్‌ + రూప = ఓజ్ఞానస్వరూపా! నారాయణా! బ్రహ్మండ + ఆవలిలోన 
= (ప్రకృతి మండలాన ఉన్న అండకోటిలోపల; సత్వగుణివై = శుద్ద సత్వగుణంకలవాడవై; 
బాహ్యంబునందు = వెలుపల; ఆదిమ (బ్రహ్మ + ఆఖ్యన్‌ = మొదటి (బ్రహ్మలనే పేరుతో; 
పరతత్త్యృబోధములకున్‌ = పరుడని తెలిపే యథార్థ జ్ఞానపద్దతులకూ; భవ్య + 
అధినాథుండవై = ప్రపంచోత్పత్తికీ యోగ్యుడవైన గొప్ప (ప్రభుడవై; బ్రహ్మా + ఇంద్ర + 
అమర, వాయుభుక్‌, పతులకున్‌ = చతుర్ముఖుడు, శతమఖుడు అనే దేవరాజులకు, గాలిని 
మేసేసర్పరాజుకుకూడా; భాఎంపరాక + ఉన్నన్‌ = ఊహెంపనలఎకానప్పుడు; e 
జిహ్మవ్యాప్తులన్‌ = కుటిలంగా - మాయతో వ్యాపించిన ఆమూర్తులను; ఎన్నన్‌ = 
ప్రశంసింప; నాదు వశమే = నాకు శక్యమా? 


రాఘవీయవ్వ్యాఖ్య 33 


తా: ఓ చిద్రూప, నారాయణా! బ్రహ్మాండసముదాయంలోపల శుద్దసత్వగుణంకలగి 
ఉన్నావు. వెలుపల 'ఆదిమ(బహ్మ' నామంతో పరతత్తజ్ఞానం కలిగించే శాస్తాలకూ, 
విశ్వసత్తకూ తగినమేటి ప్రభుడవై ఉన్నావు. అయినా నాకపతులకుగాని నాగరాజులకు 
గానీ ఊహింపరాకుండా అలా మాయతో వ్యాపించిఉన్న తత్వాలను - మూర్తులను 
స్తుతింప నావశమా? 

వ్యాఖ్య: నారాయణ చిద్రూపాన్ని వర్షింపశక్యంకాదనే కవి యొక్క సవినయ 
విషయ ప్రకటనౌచిత్యం. 

నారాయణుడు చిద్రూపుడు. సర్వపదార్థ్జాల స్వరూప స్వభావాలపట్ల లలు జ్ఞానం 
కలవాడు. స్వయం(ప్రకాశుడు. 

“య స్సర్వజ్ఞః సర్వవిత్‌ యస్య జ్ఞానమయం తపః“ (ముం.ఉ) (సర్వవిత్‌ = 
సర్వ(ప్రపంచరూపేణ విద్యతే) సంకల్పరూపజ్ఞానంతో సృజించి, సర్వప్రపంచ రూపంగా 
ఉన్నవాడు పరబ్రహ్మ. 

బ్రహ్మాండ మంటే పెద్దగోళం. (బ్రహ్మ శబ్దానికి ప్రకృతి అనే అర్హమూ ఉంది. 
ప్రకృతి మండలంలో అనేక వేల అండవిశేషాలు లెక్క లేనన్ని ఉన్నాయి. 

“అండానాం తు సహస్రాణాం సహ(స్రాణ్యయుతాని చ। 

ఈ దృశానాం తథా త(త్ర కోటికోట్యయుతాని చో 

అన్నట్టు అఖిలాండకోటి కలది (బ్రహ్మాండం. 

అండం పద్నాల్లు భువనాలుకలది. దానికి దశగుణితోత్తరం ఆవరణ సప్తకం 
ఉంది. 

యదండ మండాంతరగోచరం చయ 

ద్దశోత్తరాణ్యావరణాని యాని చ (స్తోత్రరత్నం) భూమి, జలం, అగ్ని, వాయువు, 
ఆకాశం, భూతాలు, మహత్తు అనే ఏడు ఆవరణాలు (ప్రతి అండాన్ని చుట్టుకొని 
ఉన్నాయి. 

ఈ సప్త అవరణాలు ఒకదానికంటె మరొకటి పదేసి రెట్టు ఎక్కువగా 
అండావరణాలుగా ఉన్నాయి. 

బ్రహ్మండకోటిలో అణగియుండే దేవమనుష్యతిర్యక్‌ స్థావరాలలోను, వారి 
భోగ్యవస్తువులలోను, అణువుకంటె సూక్ష్మంగా అంతటా వ్యాపించి ఉన్నవాడు 
నారాయణుడు. 

సత్వరజస్తమోగుణాలు కలది (ప్రకృతి. ఈ ప్రకృతియందు ఆ(బ్రహ్మస్తంబ 
పర్యంతమైన జీవ వర్గం - క్షేత్రజ్ఞసముదాయం, కట్టెయందు నిప్పులాగా, నువ్వులలో 
నూనెలాగా ఇమిడి ఉంది. జీవరాశి (ప్రకృతిబద్దమని తాత్పర్యం కదా! 


34 నారాయణ శతకం 


“సత్వేన సర్వగో విష్ణుః సర్వాత్మా సదసన్మయః” 

రజస్తమోగుణాలు లేని ఒకే ఒక సత్వగుణం కలనారాయణుడు 
బ్రహ్మాండకోటిలోపలా, బయటా వ్యాపించి ఉన్నాడు. ఆయన లోకంలో అవతరించినా, 
ఆయన రూపం అ(ప్రాకృతం - శుద్ద సత్వమయమే. 

“న కర్మణా వర్రతే నో కనియాన్‌, న కర్మణా లిప్యతే పాపకేన” అని వేదమన్నట్టు 
భగవంతుడు పుట్టడం మనవలె పూర్వకర్మఫలాన్ని అనుభవించడానికి కాదు. అతణ్ని 
కర్మలు అంటవు. 

'“జగతాముపకారాయ న సా కర్మనిమిత్తజా” (వి.పు.) 

భగవంతుడు తన ఇష్టమైన రూపాన్ని ధరించడం లోకోపకారం కోసమే కదా! 

శరీరంలోపల ఆత్మ ఇమిడిఉందికదా!మరి ఆత్మకూ పరమాత్మకూ భేదమేమి? 
అంటే “దారుణ్యగ్ని ర్యథా తైలం తిలే తద్వత్సుమానపి। 

ప్రధానేఒవస్టితో వ్యాపీ” కట్టెలోపల అగ్గివలె, నువ్వుల్లో నూనెవలె మాత్రమే 
శరీరంలో సూక్ష్మంగా జీవాత్మ ఉంది. 

“అంతర్చహిళ్ళి తత్సర్వం వ్యాప్య నారాయణ: స్థితః" - అన్నట్టు పరమాత్మ 
ప్రతి వస్తువునందు లోపటా, బయటా వ్యాపించి ఉన్నాడు. ఒకే వస్తువు లోపటా 
బయటా ఒకే సమయంలో ఎలా ఉంటుంది? అంటే అతడు సర్యాత్ముడు. “ఆత్మన్‌' 
శబ్దానికి శరీరమని అర్థం. “ఆత్మా యత్నోధృతిర్చుద్దిః స్వభావో (బ్రహ్మ వర్ష చి (అమరం). 
జగత్తులోని ప్రతి వస్తువు శరీరంగా కలవాడనీ; ఆశరీరంలో ఆత్మగానూ ఉన్నాడనీ 
అర్థం. బీవాత్మకూడా అందులో వెలసిన పరమాత్మకు శరీరమే అని ఉపనిషత్తులు 
బోధిస్తున్నాయి. “యన్యాత్మా శరీరం”. 

“సర్వవ్యాపిన మాత్మానం శ్షరే సర్పిరివార్పితమ్‌” (శ్వే.ఉప.) కంద పాలుళ్‌ 
నెయ్యేపోలో' - (తిరువాయ్‌ మొళి) పిండిన పాలలో నెయ్యిలాగా పరమాత్ముడు 
సర్వత్ర వ్యాపించిఉన్నాడని ఉభయ వేదాంతాల బోధ. 

“అయఃపిండే యథా వహ్నిః భిన్నస్తిష్టత్యభిన్నవత్‌। 

తథా ఎశ్వమిదం దేవో హ్యావృత్య పరితిష్టతి;” 

'అగ్గి' అనేవస్తువు వేరే. అయినా బాగా కాలిన ఇనుపగుండులోపలా, వెలుపలా 
వ్యాపంచి ఉంటుంది అగ్గి, ఇనుపగుండును ముక్కలు చేసి ఒక ముక్కను 
గడ్డివాములో వేస్తే అది కాలిపోతుంది. ముక్కలోపలా, బయటా అగ్గి వ్యాపించి ఉంది 
కదా! ఇక కొలిమిలోని అగ్గి వేరే బయట ఉండనే ఉంది. భౌతికమైన అగ్గికే లోపటా, 
బయటా ఏకకాలంలో ఉండేశక్తి ఉన్నప్పుడు, అగ్గికి దాహకశక్తి నిచ్చిన సర్వేశ్వరునికి 
అంతర్భహిర్వ్యాప్తి ఉండడంలో ఆశ్చర్యమేమి? 


రాఘవియవ్యాఖ్య 35 


'ఆదిమ(బ్రహ్మ' నారాయణుడే. “ఆదిజుడైన (బ్రహ్మ ఉదయం బునకాస్పదమైనవాడు” 
(భారతం) 

యో (బ్రహ్మాణం ఎదధాతి పూర్వం 

యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై" (శ్వే.ఉప) 

చతుర్ముఖబ్రహ్మజన్మకు కారణుడై, ఆయనకు వేదాలను బోధించి జ్ఞాన 
జన్మనూ ప్రసాదించాడు. కాబట్టి ఆదిమబ్రహ్మ నారాయణుడు. 

“తదండ మభవద్దైమం సహ(స్రాంశుసమ(ప్రభమ్‌। 

తస్మిన్‌ జజ్జే స్వయం (బ్రహ్మా సర్వలోకపితామహః” 

తేడోమయమైన (బ్రహ్మాండమందు జన్మించాడు కాబట్టి హిరణ్య గర్భుడు" అంటే 
చతుర్ముఖబ్రహ్మ అన్నది 'మనుస్ఫృతి'. 

విష్ణు సహస్రనామ భాష్యంలో శ్రీశంకరభగవత్సాదులు 

“హిరణ్మయాండాంతర్యర్తిత్వాత్‌ హిరణ్యగర్భొ (బ్రహ్మా విరించి: తదాత్మా” 
'అండమందున్న చతుర్ముఖబ్రహ్మకు ఆత్మభూతుడు కాబట్టి హిరణ్యగర్ఫుడంటే 
విష్ణువు" అని వివరించారు. ఆదిబ్రహ్మపదమిట్టిదే. 

“పురా నారాయణో దేవః స్వయంభూ: (ప్రపితామహః। 

తతస్స భగవాంస్తోయే (బ్రహ్మాణ మస్పజత్‌ స్వయమ్‌” (భారతం). 

(బ్రహ్మకు పితామహుడని పేరు. ఆయనను సృజించిన నారాయణుడు 
ప్రపితామహుడు. కాబట్టి బ్రహ్మతండ్రియే ఆదిమ(బ్రహ్మ. “అహమాదిర్హి దేవానాం” 
(భ.గీ.11-2) ఆదిదేవుడు నారాయణుడే. 

తత్తాలు మూడు. చిత్తు అచిత్తు, ఈశ్వరుడు. జీవవర్గాన్ని - చిత్తును 
'పరాప్రకృతి' అనీ, అచిత్తు అనే జడప్రకృతిని 'అపరాప్రకృతి' అని, ఈ రెండు 
ప్రకృతులతో (ప్రపంచాన్ని సృజించేవాడు నారాయణుడు. “యయేదం ధార్యతే 
జగత్‌” (7అ 4, 5) అని భగవద్గీత పరతత్వాన్ని బోధిస్తుంది. 

'తత్త'మంటే ప్రమాణంచే బోధింపబడి భూతభవిష్యద్వర్తమానకాలాల్లోనూ వర్తించే 
పదార్థం. అదే 'భూతభవ్యభవృత్సభువు' గా వాచ్యమయింది. తత్త్వాలు మూడైనా 
- ప్రకృతి కంటె పరుడైన జీవునికంటెనూ, పరుడైనప్పటికీ - జీవప్రకృతులతో కూడిన 
నారాయణుడనే పరతత్వమొక్కటే అని వేదశాస్త్ర ప్రమాణాల వల్ల బోధపడుతుంది. 

సాత్విక, రాజస, తామసా లనే మూడింటిలో రాజస, తామస పురాణాలు, 
శాస్త్రాలు దేవతాంతరాలకు పరత్యాన్ని బోధిస్తున్నాయి. నారాయణుడు అ ప్రాకృత శుద్ద 
సత్వగుణి, కాబట్టి సాత్విక పురాణాశా(స్తాలు (త్రిమూర్తులలో శ్రీహరికే మహిమ 


36 నారాయణ శతకం 


అధికమంటున్నాయి. “సాత్వికేప్పథ కల్పేషు మాహాత్మ్యమధికం హరః” అని మత్స్య 
పురాణం పేర్కొన్నది. “నారాయణ పరం (బ్రహ్మ తత్త్వం నారాయణః పరః 
(నారా.ఉప) “మత్తః పరతరం నాన్యత్‌ కించిదస్తి ధనంజయ" (భ.గీ.7.7) 'అర్షునా! 
నాకంటె గొప్పదైన తత్త్యం ఒక్కటి కూడా లేదుసుమా! అన్న భగవంతుని ఉపదేశాన్ని 
ఆదరించి నమ్మిన అర్జునుడు, 

“న త్వత్సమో౬ స్యభ్వధికః కుతో ఒన్యః 

లోకత్రయే ఒప్యప్రతిమప్రభావ!”(భ.గీ.11-43) 

ముల్లోకాల్లో ఎక్కడా నీతో సమానుడే లేడు, స్వామీ! ఇకనీకన్న అధికుడెలా 
ఉంటాడు? అని (ప్రస్తుతించాడు. 

“వేదాహమేతం పురుషం మహాన్తల” (పురుషసూక్తం). 

“పరాత్పరం పురుష ముపైతిదివ్యమ్‌” (ముం.ఉప) 

అనే వేదవాక్కులు చెప్పినట్లే “త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య 
పరంనిదానమ్‌ - - - సనాతనస్త్యం పురుషో మతో మే”. (భ.గీ.11-18) అక్షర 
వస్తువుల్లో కెల్ల గొప్పవాడవు, సర్వప్రపంచానికి నీవే ఆధారభూతుడవు. ధర్మరక్షకుడవైన 
సనాతన పురుషుడవు నీవే అని నా అభిప్రాయమన్నాడు అర్జునుడు. 

అండాధిపతియైన చతుర్ముఖ (బ్రహ్మను, ఆ(బ్రహ్మయొక్క ఆజ్ఞానువర్తియెన 
శివుణ్నీ విశ్వరూపశరీరంలో ఒక భాగాన ఇమిడి యున్నట్లు దర్శించి “బ్రహ్మాణ మీశం 
కమలాసనస్థం” (భ.గీ.11-15) అని అర్జునుడు వర్ణించాడు. 

“జన్మాద్యస్య యతః”(బ్రసూ.2”యతో వా ఇమాని భూతాని జాయంతే. యేన 
జాతాని జీవంతి. య(త్రయంత్యభిసంవిశంతి.త(ద్రృహ్మా” (భృగువల్లి. 

“యతస్సర్వాణి భూతాని భవనా దియుగాగమే। 

యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే॥” (వి.స.నా.పూర్వపీఠిక) 

“ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలో పలనుండు లీనమై 

ఎవ్వనియందు డిందు” (ఆం.భాగ.) 

అనే మొదలైన వేదశాస్త్ర పురాణవాక్యాలు ఏకకంఠంగా సృష్టి స్టితి, సంహార, 
మోక్షప్రదానాలను చేసే వాడే పరబ్రహ్మ అని (ప్రకటించాయి. ఇట్టి పరతత్త్వ లక్షణాలు 
కలవాడే కృష్ణభగవానుడు కాబట్టి అర్జునుడు “పరంబ్రహ్మ పరంధామ పవిత్రం 
పరమం భవాన్‌” (భ.గీ.10-12) అని (ప్రస్తుతించాడు. 

కోటి నామాలు నారాయణుని యందు విశేషణంగా అన్వయిస్తాయి. కాని 
నారాయణ శబ్దం విశేష్యమైనందువల్ల వేరే దేవతకు పేరుకు కూడా చెల్లదు కదా! 


రాఘవఎయవ్యాఖ్య 37 


ఉద్దండ పండితుడైన శ్రీ అప్పయ దీక్షితులు 'నారాయణ' శబ్దానికి 'శివి పరంగా 
అర్థం చెప్పడానికి చాలా ప్రయత్నించాడు. చివరకు 'ణ'త్వం చెప్పనీయకుండా 
బాధిస్తున్న దన్నాడు. కాబట్టి, ఆశబ్దమే దేవతాసార్వభౌముడని పరతత్వబోధచేస్తుంది. 

“అజస్య నాభావధ్యేకమర్పితం యస్మిన్నిదం విశ్వం భువనమధి(శితమ్‌” (శ్రుతి). 

“యత్తత్పద్మమభూత్సూర్వం తత్ర బ్రహ్మా వ్యజాయత; 

(బ్రహ్మణశ్వాప సంభూత; శివఇత్యవధార్యతామ్‌। 

శివాత్‌ స్కందమభవ దేతత్సృష్టిచతుష్టయమ్‌॥” 

నారాయణుడు తన నాభికమలమందు చతుర్ముఖ (బ్రహ్మను సృజించాడు. ఆ 
చతుర్ముఖుడు శంకరుణ్ని సృజించాడు. శంకరుడు కుమారస్వామిని సృజించాడు. 
ఇలాగే లోక సృష్టి పైపైగా జరిగింది. కాబట్టి (బ్రహ్మాండావళికెల్ల నాభికమలమే 
మూలకందం. అని (శ్రుతి సృతులు బోధిస్తున్నాయి. భవ్యాధినాథుడైన ఈ 
పద్మనాభుడు తన పరిిబడమస్వ భావాన్ని - పరతత్వధర్మాన్న తన మాయాబలం 
(గుణమయమైన ప్రకృతియొక్క సామర్థ్యం) చేత జనులకు తెలియకుండా 
కప్పపుచ్చుకొంటాడు. 

“ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్‌[” (రామాయణం). 

నేను దశరథ పుత్రుడను. మానవుడ నని శ్రీరాముడు చెప్పినాడు. “అహం 
వోబాంధవో జాతః” నేను దేవుడనుగాను, మీ బంధువునే అని శ్రీకృష్ణుడు 
యాదవులతో చెప్పి, తన పరత్యాన్ని మరుగు పరచుకొన్నాడు కదా, నారాయణుడు 
జ్ల్రో స్వేచ్చతో కల్సించుకొనే అంతర్వాప్తి, బహిర్వ్యాప్తియే 'జిహ్మవ్యాప్తు లని కవి 
హృదయం, 

“తవాంతరాత్మా మమ చ యే చాన్యే దేహసంజ్ఞికాః। 

సర్వేషాం సాక్షిభూతోఒసౌ న గ్రాహ్యః కేనచిత్‌ క్వచిత॥” 

నారాయణుడు నీకూ,. నాకూ, జీవులందరికీ అంతరాత్మయై, సాక్షిభూతుడుగా 
ఉన్నారు. ఆయన ఎవ్వరికీ, ఎప్పుడూ తెలుసుకొనశక్యం కాని వాడు అని (బ్రహ్మ 
రు[ద్రునితో అన్నాడు. 

కాబట్టి బ్రహ్మేంద్రామరపతులకుగాని, వాయువే ఆహారంగా ఉన్న అనంతుడు, 
వాసుకి, గుళికుడు, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, శంకుడు అనే సర్సరాజులకుగానీ 
ఆదిమ(బ్రహ్మయొక్క జిహ్మవ్యాప్తులు తెలియవు. 

మహామహులకే తెలియని పరబ్రహ్మయొక్క సూక్ష్మస్త్టూలరూప ధర్మాలను 
తనకు వర్షింప శక్యం కాదని కవ విన్నవించుకొన్నాడు. 


38 నారాయణ శతకం 


“భాగవతము తెలిసిపలుకుట చిత్రంబు 
శూలికైన తమ్మిచూలికైన। 
విబుధ". జనుల 'వఅన ఎన్నంత కన్నంత 
తెలియ వచ్చినంత తేటపరతు"॥(భాగ.) 
అంటూ జీవవేదనను పోతపోశాడు పోతరాజు 
మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్‌ భృత్యులై 
పర మామ్నాయములెల్ల వందిగణమై బహ్మాండనూగారమై 
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీ గంగ సత్సుత్రియై 
వరుస న్నీ ఘన రాజసంబు నిజమై వర్షిల్లు నారాయణా! 10 
అర్థం: ఓ నారాయణా! ధర = భూమి; సింహాసనమై = రాజపీఠమై; నభంబు = 
ఆకాశం; గొడుగై = ఛత్రమై; తత్‌ దేవతల్‌ = ఆకాశవిహారులైన దేవతలు; భృత్యులై 
= సేవకులై; పరమ + ఆమ్నాయములు + ఎల్ల = ఉత్కృష్టమైనవేదాలన్ని; వందిగణమై 
+ స్తుతిపాఠకులసమూహమై; (బ్రహ్మాండం = ప్రపంచం; ఆగారమై = భవనమై; సిరి = 
లక్ష్మీదేవి; భార్యామణియై = ధర్మపత్నియై; విరించి = చతుర్ముఖ(బ్రహ్మ; కొడుకై; శ్రీగంగ 
= సంపత్కరమైనగంగాదేవి; సత్‌పుత్రియై = ఉత్తమపు(త్రికయె; వరుసన్‌ = (క్రమంగా; 
నీఘనరాజసంబు = నీగొప్పరాజరీవి; నిజమై = సత్యమై వర్టిల్లు = వృద్దిబొందును. 
తా: ఓ నారాయణాః నీ సింహాసనం భూలోకం. నీ ఛత్రం ఆకాశం. నీభృత్యులు 
దేవతలు, నీ వందిమాగధులు వేదాలు, నీనగరు (బ్రహ్మాండం. ని పత్ని లక్ష్మి నీ 
పుత్రుడు విరించి. నీ పుత్రిక గంగ. ని ప్రాభవం (క్రమంగా వర్షిలుతుంది. 
వ్యాఖ్య: ఉభయవిభూతి నాయకుని ప్రాభవవైభవాలను ఉగ్గడించే పద్యమిది. 
రాజ్యంలో ఎందరో రాజులు మారవచ్చు కాని వారు కూర్చుండే సింహాసనం మారదు. 
అది స్థిరంగా ఉంటుంది. ఇది పారమేష్ట్యం రాజ్యం'. “స్థిరా ధరా ధరిత్రీ ధరణిః” (అమరం). 
ఆచలమై, స్థిరమైన భూమియే పరాకు జు అధిష్టించిన సింహాసనం. 
“భూమిర్దేను రరణీ 'లోకధారిణీ” అన్నది వేదం. 
కృత కాకృతకాకృతకృల్లోకాలన్నిటికీ ఆధారపీఠం భూమి. 
“ప్రణవో హి ధనుః (శ్రుతిరీత్యా ఓంకారమే ధనుస్సు. సర్వసిద్దిని కలిగించే 
భూమి ఆధనుస్సును ధరించేది కాబట్టి భూమి 'ధనుర్తరి 
“ధనుర్రరాయై విద్మహే, సర్వసిద్ద్యై చ ధీమహి, తన్నో ధరా ప్రచోదయాత్‌”. 
“తస్య వాచకః ప్రణవః” “ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణ (స్తివిధఃస్పృత:”(భ.గీ) 
భగవంతుని వాచకమైన (ప్రణవాన్ని ధరించింది కాబట్ట “ధరి రాజాసనం. 
“త్వం వ్యాహృతిః ప్రథమతః ప్రణవః పియస్తే” (భూస్తుతి). 


రాఘ బయవ్యాఖ్య 39 


“ఓం భూర్భువస్సువః” - అనే మూడు (భూః, భువః సువఖ వ్యాహృతులలో 
మొదటి వ్యాహృతి భూమి. దానిపైన ఓంకార వాచ్యుడైన నారాయణుడ ధిష్టితుడయ్యాడు. 
కాబట్టి ఆయనకు 'ధరి సింహాసనం కదా! 

రాజలక్షణమైన ఛత్రం ఆకాశం. ఆఛత్రచ్చాయలో సర్వద్రవ్య రాశి ఉంది. ఈ 
వసుంధర సర్వసస్యాఢథ్యగా ఉంటుంది ఆయన గొడుగు నీడలోనే కదా! 

ఆకాశ సంచారులైన దేవతలు ఆది దేవుని ఆధిపత్యాన్ని అతిశయింపజేసే 
సెనకులు, 

“నమో రాబ్జే.నమో ౬ధిపతయే ౬ధిపతిరసి (| 

“నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో దేవ ఏక్‌ నారాయణాన ద్వితీయోంస్తి కశ్చిత్‌, 
స విష్ణురేవభవతి” - “నమో విష్ణవే సుమతిం భజామహే”. మొదలైన వాక్యాలు 
వైదికస్తుతులు.కాబట్టి రాజును మేల్కొలిపే వైతాళిక - వంది-గణమే వేద బృందం. 
అది భగవద్దైభవాన్ని స్తుతిస్తుంది. 

అండకోటి గల (ప్రపంచమే నారాయణుని రాజభవనం. 

“శ్రియఃపతిః శ్రీమతి శాసితుం జగజ్జగన్నివాసః” (మాఘకవి) 

నారాయణునికి అభిమతమైన, అనురూపమైన స్వరూపరూపగుణవిభవై శ్వర్య 
శీలాదులు కలిగిన శ్రీదేవి దివ్వ మహిషి - పట్టపురాణి. 

పితృవాక్య పరిపాలకుడై, తండ్రి రాజ్యాన్ని విస్తరింపజేసిన నలువ - నాలుగు 
దిక్కులను మెడత్రిప్పకుండా సమిక్షించే చతుర్ముఖుడు పుత్రుడు. 

తాను పుట్టిన తావునుంచి బయటపడి ఆప్యాయతతో ముల్లోకాలకు 
అమృత(ప్రాయమైన జీవనాన్ని - ఉదకాన్ని - ప్రసాదించి సర్వేంద్రియ సంతృప్తిని 
కలిగించే గంగాదేవి నారాయణుని పుత్రిక. 

“పీతా ధర్మద్రవీ మర్చ్యె ర్యైర్గంగా భక్తితః సకృత్‌। 

తేషాం కులానామయుతం భవాత్తారయతే (ధ్రువమ్‌॥” 

గంగలో స్నానం చేస్తే మలనిర్మోచనమవుతుంది. గంగోదకాన్ని పానం చేసిన 
భక్తులకు భవరోగం పోతుంది. సద్గతి కలుగుతుంది - అని బ్రహ్మాండపురాణం 
చెబుతుంది. 

“రజో రాగాత్మకం విద్ది” (భ.గీ) రాజసం రజోగుణ సంబంధి. రజోగుణం 
ఉబికితే కోరికలు కార్యరూపాన్ని దాల్చడం పరిపాటి. 

ఒక్కడే తనయుడు. తనయ యొక్కతె. పరిమితమైన సంతానం, తనతో 
మొదలైన సామ్రాజ్యం తన సంతానం వల్ల రాజసం పెరిగి, అపరిమిత కీర్తి 


40 నారాయణ శతకం 


ప్రతిష్టలను పొందుతూ వైరాజ్యమే తద్దర్మంగా వర్చిల్లుతున్నది. లక్ష్మీపతి రాజసం 
నిజంగా ఘనమైనదే కదా! 
కరీం నగర్‌ జిల్లాలోని ముప్పిరి తోట [గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి 
బ్రహ్మోత్సవం వైశాఖ శుద్ద మందు జరుగుతుంటుంది. వీధ్యుత్సవమప్పుడు 
భగవత్సేవకు ముందు, వెనుక ద్రవిడ, వేద పారాయణం జరుగుతుంది. ఇంక 
యజమానుడు శ్రీరామిడి రాఘవరెడ్డితో పాటు భజన పరులు మేళతాళాలతో 
భజనచేస్తుండేవారు పూర్వం. మధ్యమధ్యన వారు “ధరసింహాసనమై" అనే ఈ 
పద్యాన్ని పలుమారులు రాగయుక్తంగా గళమెత్తి పఠించే వారు. పద్యావర్తికి ఒకసారి 
“సమస్త రాజహరిబలగోవిందా”. అంటూ ఎలుగెత్తి, బాహువులు పైకెత్తి కీర్తిస్తూ 
కేల్మోడ్చేవారు. ఆ దృశ్యం సకలజన మనోనయనానందకరంగా ఉండేదీ; 
ఈ పద్యశైలి ప్రసాదగుణశోభితం. మాటలు నిర్బీజ[ద్రాక్షలు కదా! 
అవతార దశకం 
మ. మగమీనాకృతి వార్ధి. జొచ్చి యసురన్మర్దించి యవ్వేదముల్‌ 
మగుడం దెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారంగాం 
బగ సాధించిన దివ్యమూర్తి వని నే భావింతు నెల్లప్పుడున్‌ 
ఖగరాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య, నారాయణా॥ 11 
అర్ధం : ఖగరాజధ్వజ = పక్షీంద్రుడైన గరుడుడు టెక్కెంగా కలవాడా! భక్త వత్సల 
= ఆభ్రితులయందు మక్కువెక్కువగా ఉన్నవాడా! జగత్‌ కారుణ్య = (ప్రపంచమందు- 
ప్రాణులందు - దయకలవాడా! నారాయణా! మగ మీన+ఆకృతిన్‌ = మగటిమిగల చేప 
ఆకారంతో; వార్డిన్‌ = సముద్రమందు; చొచ్చి = ప్రవేశించి; అసురన్‌ = రక్కసుణ్ని; 
మర్దించి = తొక్కిపెట్టి (సంహరించి), ఆవేదముల్‌ = దొంగలించిన వేదాలను, మగుడన్‌ . 
= మళ్ళీ, తెచ్చి; విరించికి = (బ్రహ్మదేవునికి; ఇచ్చి; అతనిన్‌ = ఆబ్రహ్మను; మన్నించి 
= క్షమించి; ఏపారంగా = విజృంభించినవాడుగా; పగసాధించిన = పగదీర్చుకొన్న; 
దివ్యమూర్తివి = తేజోమూర్తివి; అని, నేను, ఎల్లప్పుడు, భావింతును = తలుస్తాను. 
తా: ఓ గరుడధ్వజ! భక్తవత్సల! జగత్కారుణ్య! నారాయణా! నీవు చేపరూపంతో 
మున్నీటిలో మునిగి, వేదాపహారియైన రాక్షసుణ్ని సంహరించావు. ఆవేదాలను తెచ్చి, 
మళ్ళీ చతుర్ముఖుని కిచ్చి, అతనిని మన్నించావు. ఈ ప్రక్రియను బట్టి, నివు 
ఎసకమెసగి పగ్గ సాధించిన దివ్యమూర్తివని నను సర్వదా స్మరిస్తాను. 
వ్యాఖ్య: మత్స్యావతారమూర్తిని స్తుతించే పద్యం. 


రాఘవీయవ్యాఖ్య 41 


ఈ శతకంలో మొదట పదిపద్యాలతో కవి, నారాయణుని స్వరూప స్వభావాలను 
వర్షించాడు. ఆది దశకం తర్వాత అవతారదశకం వర్లితం. 

‘SHO HO నూ ధర్మస్య గ్లానిర్భవతి భారత । 

అభ్యుత్తాన మధర్మస్య తదా౬౬త్మానం సృజామ్యహమ"॥ (భగ) 

అని భగవానుడు ఉపదేశించిన విధంగా, అధర్మం చెలరేగి ధర్మానికి గ్లాని 
కలుగుతున్నప్పుడు తాను అవతరించడం వల్లనే ప్రపంచం సద్గతిని పొందుతున్నది. 
పరబ్రహ్మ పరమాకాశంనుంచి దిగి రావడంకంటి (ప్రపంచానికి సంభవించే పరమోపకారం 
మరొకటి లేదు కదా! 

మొదటి ఉపకారం వేదోద్దరణం. “వేదో ౬ఖిలోధర్మమూలం”. సకల ధర్మాలకు 
మూలకారణం వేదం, అన్నది గౌతమధర్మసూ(త్రం. “వేదైశ్ళ సర్వెరహమేవ వేద్యః' 
అన్నట్టు వేదాలే భగవంతుని విచిత్ర ప్రవృత్తులను బోధిస్తాయి. అందుకే నారాయణుడు 
మొదట (బ్రహ్మను సృజించాడు. కొడుకును కన్న తర్వాత అతనికి చదువు 
నేర్పకుంటే కొడుకు సమాజానికి చిడపురుగవుతాడు. తండ్రి గుణాలనే 
చెరచేవాడవుతాడు. 

లోకంలో ఎవడైనా తనకంటె మరొకడు గొప్పవాడు కాకూడదనుకొంటాడు. కాని 
పుత్రాదిచ్చేత్‌ పరాజయ” మన్నట్ట్లూ తనయుడు మాత్రం తనను మించినవాడుకావాలని 
తండ్రి కోరుకోవడం ఆజానజం. 

“తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే” (భాగ) 

బ్రహ్మను సృజించిన పద్మనాభుడే సమస్త వేదాలను అతనికి (ప్రదానం చేశాడు. 
జన్మదాతయే జ్ఞానదాత అయితే జన్మసార్థకమవుతుంది. జగన్నాథుడైన పితృదెవుని 
ఆజ్ఞను అక్షరాలా పాటించిన (బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. వేద విద్య మూర్తిభవించింది. 

అవతారాలెన్నో ఉన్నా ముఖ్యంగా పది చెప్పితే చాలు. దివ్యజ్ఞానం కలుగుతుందని 
అపాంతరతముడు ఆలోచించాడు. కావ్యాలలో తరచుగా దశావతారాలనే వర్లించారు 
కవులు. 

భగవంతుని పది అవతారాలలో మొదటిది మీనావతారం. 

“తదైక్షత, బహుస్యాం ప్రజాయేయేతి” (ఛాం-ఉప) 

సృష్టికి ఉన్ముఖుడైన పరబ్రహ్మ తాననేకరూపాలుగా వ్యాపించాలని సమీక్షించాడు. 
జలాన్ని సృజించిన విభుడే జలశరీరకుడై సమీక్షించి ప్పృథివిని సృజించాడని 
ఛాందో గ్యోపనిషద్యాక్యాలవల్ల తెలుస్తుంది. 


42 నారాయణ శతకం 


“తపసా చియతే బ్రహ్మ” - (ముం.ఉ.)”స తపో౬తప్యత, తత్సృష్ట్యా” (తై.ఉప) 
“తప - ఆలోచనే” అని ధాత్వర్థం. చింతించడం, ధ్యానించడం, సంకల్పించడమని 
(తపస్సుకు) అర్హం. 'బయతే' అంటే లావవడం, ఉబ్బడం, అంకురించే బీజం 
ఉబ్బినట్టు” అని శంకరభాష్యం వివరించింది. సంకల్పమే సృష్టికి కారణం. 

మీనం జలచరం, చేపచూపుచురుకైనది. స్వచ్చమైనది. నిటిలో నుంచి చెంగున 
పైకి ఎగిరినప్పుడు తళుక్కునమెరిసే కన్నులతో దరులమీద ఉన్న వస్తురూపగుణాలను 
గమనిస్తుంది. చేపకుఈక్షణ' (క్రియయే (ప్రధానం. నీటిలో దాచిన వేదాలను 
వెదుకడానికి వీక్షణమే అవసరం కాబట్టి మోనావతారానికి (ప్రాథమ్యం. 

పద్యంలో వేదాలను అపహరించిన రక్కసుని పేరును నొక్కిచెప్పలేదు. పురాణాల్లో 
సోమకుడని ఒకచోట, హయగగ్రీవుడనే రాక్షసుడని మరొక చోట ఉండడం వల్ల కవి, 
ఆ' పేరు చెప్పలేదేమో! 

ఒక అసురుడు వచ్చి ఏమరుపాటుతో ఉన్న చతుర్ముఖబ్రహ్మనుంచి వేదాలను 
అపహరించాడు. వెంటనే సముద్రగర్భంలో దాగుకొన్నాడు. 

వేదాలు లేకపోతే భగవంతుని'సత్తా'కే ముప్పుకదా! అందుకే పౌరుషంతో 
అప్రాకృతమీనాకారుడై అబ్దిలోకి ప్రవేశించాడు. నల్లిక్కుల నిరీక్షించాడు. మీనమూర్తి 
వేదాలను వెదుకుతూ వీక్షిస్తుంటే కమలనయనాలు కడలిలో పలుతావుల కమలవనమే 
సంభవించినట్టుండిందని దేశికులు అన్నారు. 

“నిర్మగ్న(శ్రుతిజాలమార్గణదశాదత్తక్షణైర్స్‌ క్షణ 

రంతస్తన్వ దివారవిందగహనా న్యాదన్వతీనామపామ” (దశావతారస్తోత్రం) 

సముద్రంలో తన చూపులకానిన రక్కసుణ్ని తొక్కిచంపాడు మీనమూర్తి, 
వేదాలను తెచ్చి మళ్ళీ ఇచ్చినందువల్ల (బ్రహ్మ బతికి బట్టకట్టాడు. 

జ్ఞానమూర్తులకు హాని కలిగించినవాడు బతికిచావడు. కాబట్టి, దుష్టులను 
స్వయంగా అణచి పగ దీర్చుకొంటాడు భగవంతుడనే భావాన్ని సర్వదా 
స్మరిస్తానంటున్నాడి కవి. 

ఖగరాజధ్వజ, భక్తవత్సల, జగత్కారుణ్య అనే మూడు విశేషణ పదాలు 
పద్యభావానుగుణంగా ప్రయోగించడంలో జొచిత్యముంది. 

కశ్యప ప్రజాపతియజ్ఞానికి దేవతలూ, మునులూ సహకరించారు. వారు సమిధలూ, 
దర్భకట్టలూ మోసుకొచ్చారు. వాలఖిల్యమునులు అంగుష్ట(ప్రమాణశరీరులు. వారు 
యథాశక్తి ఒకటి, రెండు పుల్లలు మోసుకొస్తుంటే, కట్టెలమోపు మోసుకొని వస్తున్న 
ఇంద్రుడు వారిని చూచి అవహేళన చేశాడు. వాలఖిల్యులు ఇంద్రునికి ప్రతిభటంగా 


రాఘఎయవ్యాఖ్య 49 


మరొక ఇంద్రుణ్ని ఉద్భవింపజేయడానికి ప్రయత్నించారు. దేవేంద్రుడు భయపడి 
కశ్యపుణ్ని ప్రార్థించాడు. కశ్యపుడు మునులతో విజ్ఞాపనచేశాడు. వారు “మా ప్రతిజ్ఞ 
రిత్తపో” దన్నారు. కశ్యపుని (వ్రార్హన వల్ల వాలఖిల్యులు తమ (ప్రతిజ్ఞను, 'పక్షులకు 
ఇంద్రుడు. గా మార్చుకొన్నారు. తత్ఫలితంగా కశ్యప(ప్రజాపతికి తనయుడుగా 
వినతకు ద్వితీియగర్భమందు గరుత్మంతుడు జన్మించాడు. కనకగిరిసమానదేహుడు, 
అవ(క్రవిక్రముడైన గరుడుడు మాతృదాస్యవిముక్తికోసం అమృతాన్ని హరించి తెస్తుండగా 
ఇంద్రుడు అతని మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. గరుడుడు ఆ వజ్రాయుధాన్ని 
గౌరవించడానికి తన ఒక ఈకను మాత్రం అర్పించాడు. పక్షీంద్రునికి దేవేంద్రుడు 
మ(త్రుడయ్యాడు. 

గరుత్మంతుడు వేదాత్ముడు. ఆయన శిరస్సు (త్రివృత్‌ అనే సామవేదభాగం. 
నయనేంద్రియం గాయత్రాఖ్యమైన సామం. పంచదశస్తోమమే ఆయన ఆత్మ. 
వామదేవ్యమనే సామవేదశాఖయే ఆయన శరీరం. బృహత్సామం, రథంతరసామం 
అనేవి రెండురెక్కలు. యజ్ఞియాఖ్యమైన సామం ఆయన తోక. గాయశ్రాద్యేకవింశతి 
ఛందస్సులు ఆయన హృదయాద్యవయవాలు. వేదికయందుండే అగ్నిహోత్రాదులాయనకు 
గోళ్ళు. అంతరిక్షంలో ఎగురుతూ స్వర్గానికి చేరగల సమర్షుడు గరుత్మంతుడు. 

అమృతభాండాన్ని అపహరించి, ఒక్క చుక్కబొట్టనా ఆస్వాదించని అలౌల్యుడు. 
కన్నతల్లికోసం తన ప్రాణాన్ని లక్ష్యపెట్టకుండా (శ్రద్దతో సేవ చేసే కొడుకును చూచి, 
మెచ్చుకొన్న నారాయణుడు ప్రసన్నుడై వరమడుగుమన్నాడు. “స్వామీ! అజరామరుడనై 
మీకు వాహనంగా ఉండగల” నని గరుడుడు కోరినాడు. 'నాకు ధ్వజంగా కూడా 
నీవే ఉండా” లన్నాడు నారాయణుడు. వేదమయుడే ధ్వజంగాకల నారాయణుడు 
వేదాలను ఉద్దరించి జగదుపకారకుడయ్యాడనే సాభిప్రాయసంబ్‌ ధనాంతపదం 
'ఖగరాజద్వజు'. 

భక్తవత్సల: తాను అంతకుముందుకన్న దూడలను సైతం దగ్గరకు రానియక, 
అప్పుడే పుట్టిన లే దూడ శరీరానికి అంటియుండే మరికినంతా నాలుకతో భాగ్యంగా 
నాకుతూ లాలించే ఆవును 'వత్సలా' అంటారు. ఆవుకు ఉండే ఈ (ప్రేమ గుణానికే 
'వాత్సల్యం' అని పేరు. తననాశ్రయించిన భక్తుల పట్ట భగవంతుడు వాత్సల్యం 
కలవాడు. అంటే, ఆశ్రితుల దోషాలను గుణాలుగా (గ్రహించే (పేమకలవాడని అర్థం. 

చిరకాలం తపస్సుచేసి సృష్టిరహస్యాలను తెలియజేసే వేదాలను, తండ్రినుంచి 
పొందిన బ్రహ్మ తంద్రితుడై పోగొట్టుకోవడం, ఆయనకు కలిగిన దోషం. నారాయణుడు 
ఈ దోషాన్ని భోగ్యగుణంగా మలచుకొని జ్ఞానపేటికలను తెచ్చి, పోగొట్టుకొన్న 
బ్రహ్మకే తిరిగి ఇచ్చి, ఆయనను మన్నించడం 'ప్రేమచేతనే కదా! 


44 నారాయణ శతకం 


జగత్కారుణ్య: విచిత్ర భోగ్య, భోక్షృవర్గ, భొగోపకరణ, భోగస్టానరూపమే 
'జగత్తు'. దీనికి 'లీలావిభూతి' అని పేరు. ఇది భగవంతుని కృపచే నిర్మితమయింది. 

“క్రీడాతూలికయా స్వస్మిన్‌ కృపారూషితయా స్వయమ్‌, 

ఏకోవిశ్య్వమిదం చిత్రం విభుః శ్రీమానజీజనత్‌॥” (యాదవాభ్యుదయం). 
శ్రీమంతుడు సంకల్పమనే కుంచికను దయ అనే రంగులో ముంచి రచించిన 
చిత్రమే విశ్వం. 

నిత్య సూరులకు, ముక్తపురుషులకు ఆపదగానీ, దుఃఖంగానీ ఉండదు. కాబట్టి 
వైకుంఠంలో 'దయి కు ప్రయోజనం లేదు. 

'జగతి కాలమేఘాయితం' అన్నట్టూ మేఘం నిటిభారాన్ని మోయలేక కొండలయందు 
దిగి భూమి మీద వర్షించిన రీతిగా, నారాయణుడు కారుణ్య భారాన్ని మోయలేక 
పరమాకాశంనుంచి దిగుతాడు. వేదాలు, అంటే శబ్దమనే జ్యోతిస్సు లేకపోతే జగత్తు 
అంధకారమయమే. కాబట్టి, తమోగుణియైన అసురుణ్ని అణచి, వేదాలనుద్దరించి, 
జగత్తును జ్యోతిర్మయం చేసిన నారాయణుడు జగత్కారుణ్యమూర్తి. 
ను. అమరుల్‌ రాక్షసనాయకుల్‌ కడ(కతో నత్యంతసామర్వులై 

(భమరీదండము మందరాచలముగా( బాథోనిధిం ద్రచ్చంగా 

దమకించెన్‌ భువనత్రయంబును గిరుల్‌ దంతావళుల్‌ మొగ్గినం 

గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ, నారాయణా ॥ - 12 

అర్థం : నారాయణా! అమరుల్‌ = దేవతలు; రాక్షసనాయకుల్‌ = పూర్వ దేవతలు; 

కడకతోన్‌ = పట్టుదలతో; అత్యంత సామర్భ్యులై = మిక్కిలి శక్తి మంతులై; మందరాచలము 
= మందర మనే పర్వతం; (భ్రమరీదండము = కవ్వం; కాన్‌ = కాగా; పాథస్‌ + నిధిన్‌ 
= జలనిధిని; (త్రచ్చగా = చిల్కగా; భువనత్రయంబును = ముల్లోకాలుకూడ; తమకించెన్‌ 
= అదరిపోయెను; గిరుల్‌ = పర్వతాలు, దంతావలుల్‌ = 'ఏనుగులు; మొగ్గినన్‌ = 
ముందుకు వంగగా; కమఠంబై = తాబేలువై; ధరియించి = మందరాచలాన్ని మోసి; 
మించిన = శోభించిన; జగత్‌కల్యాణ = జగన్మంగళుడా! 

తా: ఓ నారాయణా! సురాసురులు (శ్రద్దతో గొప్పసామర్థ్యం కలవారై మందరమనే 
పెద్దకొండను కవ్వంగా చేసి సముద్రాన్ని మథధించగా, గిరులూ, కరులూ మొగ్గినాయి. 
ముల్లోకాలూ కంపించాయి. అప్పుడు నీవు మేటి తాబేటి రూపాన్ని దాల్చి, మందర 
పర్వతాన్ని నివిపుమిదనిల్పుకొని కుదురుగా శోభించిన జగత్కల్యాణుడవు. 

వ్యాఖ్య: నారాయణుడు కూర్మావతారుడై జగత్కల్యాణుడయ్యాడు. 

కూర్మం ఉభయచరం. భూమిమీదనూ నీటిలోనూ తన అవయవాలను బయల్పరచి 


రాఘవియవ్యాఖ్య 45 


సంచరిస్తుంది. ఎదైనా అలికిడి వింటే, తపోనిష్పుడైన యోగి సకలం ముకుళించుకొని 
ధ్యానమగ్నుడైనట్టూ, తన అంగాలను లోపలికి ముడుచుకొని నిశ్శలస్థితిలో ఉంటుంది. 

-ఈక్షణధ్యానసంస్పర్హిః మత్స్యకూర్మవహంగమాః। 

రక్షంతి స్వాన్యపత్యాని”. 

చేపలు ఈనుతూ (పిల్లలనుకంటూ), ఈదుతూ, పోయిపోయి ఒక్కసారి 
వెనుకకు తిరిగి చూస్తే తాబేళ్ళు తమ మనస్సులో తలచుకుంటే, పక్షులు పొదిగితే, 
వాటి పిల్లలు బాగా ఎదుగుతాయని విజ్ఞుల మాట. 

దేవదానవులు అమృతంకోసం మందర పర్వతంతో కలశోదధిని మథించగా 
భగవంతుడు మహాకూర్మమై ఆ కవ్వపుకొండ(క్రంద కుదురుగా నిలిచాడు. 

“దుర్యానాః శంకరస్యాంశః” (వి.పు.1-9-2) 

శంకరుని అంశతో అవతరించిన మహర్షి దుర్వాసుడు. ఆయన ఒక విద్యాధరి 
చేతిలోని సంతాన మనే దేవతరువు యొక్క పూలమాలను చూచి, దాని వాసనకు 
ఉన్మత్తుడై, ఆమెనుంచి ఆపూలదండను తీసుకొన్నాడు. ఆదండను తన కంఠంలో 
ధరించి సంచరిస్తుండగా, ఐరావతగజాన్ని అధిరోహించిన దేవేంద్రుడు కనబడితే, 
ఆయనను తన పుష్పహారంతో అనుగ్రహించాడు దుర్వాసోముని. మమతాహంకారాలు 
కలిగిన వ్యక్తి మర్యాదలెరుగడు. దేవరాజు మహాప్రసాదమని పుష్పహారాన్ని తన 
శిరస్సున ధరించక హస్తిమస్తకంమీద పడవేశాడు. అది తొండంతో ఆమాలను దీసి 
వాసనజూచి నేలమీద వేసి తొక్కుకుంటూపోయింది. ముని(కి)ిఆ(గహం అంబరాన్ని 
అంటుకొంది. 

“ఐశ్వర్యమదంతో నన్నవమానించిన నీవు నిశ్రికుడవగుదువుగాక” అని దుర్వాసుడు 
శచీపతిని శపించాడు. దేవతలందరు నిర్వీర్యులయ్యారు. (తైలోక్యరాజ్యసంపత్త్తు 
నిస్తేజమయింది. దేవాంతకులు అమరావతిపైన దండెత్తారు. దితిజులకూ, దివిజలకూ 
విరోచననందనుడైన మహాబలియే చక్రవర్తి అయ్యాడు. 

నిలింపులందరూ నిరజాసనుణ్ని ముందుంచుకొని పాల్కడలికి ఉత్తర తీరానికి 
వెళ్ళి, నారాయణుణ్ని (ప్రార్థించారు. కాసేపటికి ప్రత్యక్షమైన పరాత్పరుడు అమృతో 
త్సాదనకోసం దేవదానవులు కలసి సము[ద్రమథనం చేసే సవిధానాన్ని విశదపరచాడు. 
అజరామరత్వాలను కలిగించే నూతనద్రవ్యలాభంకోసం జ్ఞాతివైరాన్న మరచి 
మహాళలద్రుడ్యూ మహాబలి: ఒక్కటయ్యారు; 

ఓషధులనన్ని తెచ్చి క్షీరాబ్దిలో వేశారు. కడలికడవలో చిల్కే కవ్వంకోసం తవ్వి 
ఎత్తిన మందరనగం నెత్తిన పడి సగం మిగిలారు. ఖగవాహనుడు దయచేసి 


46 నారాయణ శతకం 


మందరగిరిని కందుకం లాగా ఎత్తి గరుడునిమీద పెట్టాడు. అతడు హరిగిరులను 
మోసుకొనివచ్చి కడలిగట్టుమిద దించాడు. 

ఒక తలగల పాములకు దొరయైన -వాసుకిని కవ్వపు తాడుగా చేశారు. 
పుచ్చంవైపు పట్ట తుచ్చవృత్తి మాకు వద్దని దైత్యులు పడగవైపు పట్టారు. వేల్పులు 
తోకవైపు పట్టారు. భుజబలంకొలది కలశోదధిని తరచారు. మందరాగం(క్రింద 
కుదురు లేనందువల్ల, అది హఠాత్తుగా బుడబుడ శబ్దంతో పయోధిలో మునిగింది. 
పయస్సు పైకి కెరలింది. దిగ్గజాలు 'మొగ్గినాయి. ప్రపంచం కంపించింది. ఈ 
విపత్కర పరిస్థితిలో నారాయణుడు మేటి తాబేటి రూపమెత్తి, కాళ్ళను వెలికి, లోనికి 
ఆడిస్తూ కొండను ఎత్తి, దానికి ఆధారంగా కుదురై నిల్పాడు. బలంతగ్గిన 
తరచేవారిలోనూ, తాడులోనూ తానే వ్యాపించాడు. 

“శీరోదమధ్యే భగవాన్‌ కూర్మరూపీ స్వయం హరిః 

మంథనాద్రే రధిష్టానం (భ్రమతో _భూన్మహామునే॥ (విపు) 

' తరిగాండ్రలోన నొకండంట 

తరికడవకు కుదురు నాక త్రాడును చేరుల్‌ 

తరికవ్వంబును తాన(ట 

హరి హరి హరిచిత్ర లీల హరియే యెరుగున్‌॥” (ఆం.భాగ.8-205) 

సురాసురులు మళ్ళీ తరచారు. హాలాహలమనే కాలకూటవిషం పుట్టి పొంగింది. 
అందరు అహీనుణ్ని (వాసుకిని) విడిచి పరుగెత్తారు. కైలాసగిరీశుణ్ని ప్రార్థించారు. 
దయాళువైన శంకరుడు వచ్చి హుంకరించి, నేరెడు పండులాగా గరళాన్ని గళంలో 
వేసుకొన్నాడు. స్పటికసంకాశుడు గరళకంఠుడయ్యాడు. సజ్జనులకు సాధురక్షణమే 
భూషణం కదా! 

దేవదానవులు నిర్భయులై ఉత్సాహంతో తరువగా పాలవెల్లినుంచి మొదట 
కామధేనువు ఉద్భవించింది. తర్వాత ఉచ్చైఃశ్రవం, ఐరావతం, కల్పతరువు, అప్పరోగణం, 
చంద్రుడు, పద్మాసన పద్మహస్తయైన లక్ష్మీదేవి, వారుణీదేవి, శ్వేతాంబరధారియైన 
ధన్వంతరి అమృతపూర్లకలశంతో ఉద్భవించిన (క్రమమిది. 

“సిరియు సుధయు' బడయ శ్రీవల్లభుండుదక్క 

నొరుండు శక్తి మంతు.డొకండు గలండె” (ఆం.భాగ.8-206) 

సిరి స్వయంగా హరిని వరించి ఆయన వక్షస్థలంలో చేరడంవల్ల జగత్కల్యాణం 
సిద్దించింది. మంగళపదం లక్ష్మికి నిరుపాధికం. మంగళదేవతాస్పర్శవల్ల శ్రీవల్లభుడు 
జగన్మంగళుడయ్యాడు. 


రాఘఏయవ్యాఖ్య 47 
౭ 


“తవ స్పర్శాదీశం స్పృశతి కమలే మంగళపదం 
తవేదం నోపాధేరుపనిపతితం శ్రీరసి యతః” (శ్రీగుణరత్నకోశం) 
ధ్వని గలది ఉత్తమకావ్యం. సంసారమే సముద్రం. కరణకళేబరాది ప్రదానం, 
స్రప్రదానప్రయత్నం సముద్రమథనం లాంటిది. “అమృతాక్షరం హరః” నిత్య 
జ్ఞానానందామలస్వరూపమైన జీవరాశిని అమృతశబ్దంచేత ఉపనిషత్తు బోధిస్తుంది. 
సంసారసముద్రంనుంచి బీవవర్గాన్ని ఉద్దరించి, ముక్తిని పొందించే నారాయణుని 
ప్రయత్నమే వ్యంగ్యార్థం. 
శా. _ భీమాకారవరాహమై భువనముల్‌ భీతిల్లి కంపింప ను 
ద్దా మోర్విం గొనిపోయి నీరనిధిలో దాగున్న గర్వాంధునిన్‌ 
హేమాక్షాసురు నీ(కందాకి జయలక్ష్మిన్‌ గారవింపంగ ని 


భూమిం దక్షిణదంష్ట నెత్తిన నినుం బూజింతు నారాయణా॥ 13 

అర్థం: ఓ నారాయణా! భీమ + అకార వరాహమై = భయంకరమైన రూపం గల 
(క్రోడమవై; భువనముల్‌ = లోకాలు; భీతిల్లి = భయపడి; కంపింపన్‌ = వణకగా; ఉద్దామ 
+ ఉర్విన్‌ = కట్టులేని, సర్వసస్యాఢ్యయైన భూమిని; కొనిపోయి; నీరనిధిలో = సముద్రంలో; 
దాగియున్న; గర్వాంధునిన్‌ = గర్వంచేత కండ్డుకనపడని; హేమ + అక్ష + అసురున్‌ 
= హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ని; వీ(కన్‌ = శౌర్యంతో; తాకి = మార్కొని; జయలక్ష్మిన్‌, 
గారవింపంగన్‌ = సంహరించి, విజేతవుగా; ఈ భూమిన్‌ = కనబడుతున్న ఈ భూదేవిని; 
దక్షిణ దంట్టన్‌ = సమర్థమైన కోర (కొమ్ముతో; ఎత్తిన = ఉద్దరించిన; నినున్‌ = నిన్ను; 
పూబింతును. 

తా: ఓనారాయణా! హిరణ్యాక్షుడు గర్వాంధుడు. లోకాలన్నీ వడవడ 
వణుకుతుండగా సర్వసస్యాలచే ఒప్రుయున్న విశాలభూమిని తీసికొనిపోయి సముద్రంలో 
దాచుకొన్నాడు. అప్పుడు నీవు భయంకరమైన వరాహరూపాన్ని దాల్సావు. ఆరాక్షసునితో 
పోరాడి విజయం సాధించావు. వాడియెన నీ కొమ్ముతో ఈ భూదేవిని ఉద్దరించావు. 
కాబట్టి నిన్ను సర్వదా పూజిస్తాను. 

వ్యాఖ్య: నారాయణుడు వరాహావతారుడై భూమిని ఉద్దరించాడు. 

“హీళ్ళ తే లక్ష్మీశ పత్చ్యా” (పురుషసూక్తం). ట్రా” శబ్దం భూవాచకం. 

నారాయణునికి భూదేవి, లక్ష్మీదేవి ఇద్దరు భార్యలు. సపత్నులైనా జగడమాడరు. 
భూదేవి అచ్యుతునికి చాలా ప్రియమైనది. ఆమె విపుల సుఫల. కాబట్టి మాధవి, 
ఉర్వి అని భూమికి పెరు. 

“విషుపత్నం మహీం "దేవీం మాధవీం మాధవప్రియామ్‌। 

లక్ష్మీ ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్‌॥” (మేదినీసూక్తం). 


48 నారాయణ శతకం 


“తృ్వన్మయా౬హం త్వదాధారా త్వృత్సృష్టా త్వత్సమా(శ్రయా;। 

మాధవీమితి లోకో=య మభిధత్తే తతో హి మామ్‌॥”(విపు.) 

నేను నీ ఆశ్రితురాలను. నీవు నన్ను సృజించావు. లోకం నన్ను 'మాధవి' 
అంటుంది అని భూదేవి జగదాధారుడైన నారాయణుణ్ని స్తుతించిందన్నాడు శ్రీ 
పరాశరమహర్షి 

పత్ని పాతాళంలో పడి నికృష్ణదశలో ఉన్నప్పుడు పతి తగినపాటు పడి పల్నిణ 
ఉద్దరించక ఉపేక్షిస్తాడా? 

(బ్రహ్మకు గల నూరుదివ్యసంవత్సరాల ఆయుఃకాలాన్ని పరి అంటారు. 
అందులో సగం కాలాన్ని “పరార్హం' అంటారు. 

“నిజేన తస్య మానేన ఆయుర్వర్షశతం స్కృతమ్‌। 

తత్పరాఖ్యం; తదర్హం చ పరార్హమభిధీయతే ”|(వి.పు.) 

నారాయణుని నాభికమలంనుంచి చతుర్ముఖుడు పుట్టడమూ, తద్ద్వారా 
పద్మసదృశమైన లోక సృష్టి జదుగడమూ 'సాద్మ' కల్పవ్యవహారమే. మత్స్య 
కూర్మావతారాలు పాద్మకల్పంలోనే జరిగినాయి. 

“ఏకమస్య వ్యతీతం తు పరార్దం (బ్రహ్మణో ఒనఘ;। 

తస్యాంతే ఒభూన్మహాకల్ప: పాద్మఇత్యభివిశుతః॥" 

“ద్వితీయస్య పరార్హస్య వర్తమానస్య వైద్విజ! 

వారాహ ఇతి కల్పోటలయం (ప్రథమః పరికీర్తితః[” (వి.పు.) 

'పాద్మ' మనే మహాకల్పం ముగియడంతో 'పరార్హం' గడచింది. “ద్వితీయ 
పరార్హం' వరాహ కల్పంతో ఆరంభమై ఇప్పుడూ గడుస్తున్నది. 

సనక, సనంద, సనాతన, సనత్కుమారులు బ్రహ్మమానసపుత్రులు. మహాయోగులు. 
ఒకప్పుడు వారు వైకుంఠుని దర్శనార్థం వెళ్ళారు. ఒక చెక్కగాక రెండు చెక్కలు 
కలదే 'ద్వారం' అనబడుతుంది. ద్వార పాలకులైన జయవిజయులు ఆ 
యోగులను లోనికి (ప్రవేశింపవనీయక తరుమసాగారు. సనక సనందాదులు 
కామానుజులయ్యారు. 

“ఊచుః సుహృత్తమదిదృక్షితభంగ ఈషత్‌ 

కామానుజేన సహసా త ఉపప్పతాక్షాః'॥ (భాగ.3-15-31 

పురుషోత్తముణ్ని చూచే డింభకుల కోరికను భంగపరచడం వల్ల వారు కన్నెర్రచేసి 
జయవిజయులను “భగవద్దైరంగల మూడు రాక్షస జన్మలనెత్తండ” అని శపించారు. 
యోగులను పరాభవిస్తే యోగక్షేమాలుండవు కదా! 


రాఘవీయవ్యాఖ్య 49 


జయవిజయులు మొదట దితిగర్భంలో హిరణ్యాక్షహిరణ్య కశిపులు - కవలలు- 
గా జన్మించారు. రెండవ జన్మలో రావణకుంభకర్ణులుగా, మూడవ జన్మలో 
శిశుపాల దంతవ(క్రులుగానూ ప్రఖ్యాతులయ్యారు. హిరణ్యాక్షుడు ఏపులంగా ఉన్న 
భూమిని చాపను చుట్టినట్టు చుట్టి పారావారంలో పడవేశాడు. నారాయణుడు 
యజ్ఞవరాహరూపాన్ని దాల్సి, హిరణ్యాక్షుణ్ని వధించి, భూమిని తనవాడికోరతో 
పైకెత్తినాడని పౌరాణికగాథ. 'ఉపనిషద్వాక్యమూ ఉంది. ఉద్దృతా౬సి వరాహేణ కృష్ణన 
శతబాహునా” (తై.నా.ఉప.) 'పృథివ్యప్పు లీయతే' ప్రళయంలో నీళ్లు ముంచుకొని 
వస్తుంటే భూమి - చాపను చుట్టుతున్నట్టే - కనబడుతుంది. తామసప్రకృతిగల 
హిరణ్యాక్షునిగా, భూగోళం - (బ్రహ్మాండం- వ్యక్తీకరింపబడింది. పునఃసృష్టియే 
భూమిని ఉద్దరించడం. 'అద్భ్యః పృథివీ (ఉప.) 
మాధవుడు, రొంపిలోకి దిగి చరించే సత్వం వరాహం కాబట్టి, రోత యనక 
రొంపిలోకి దిగి దేహమంతా బురదనీరు కారుతుండగా స్తబ్దరోముడై, దాక్షిణ్యంతో 
ధరణిని పైకి ఎత్తుకొని రావడం వరాహావతారవైలక్షణ్యం. సనకసనందాది మునులు 
యజ్ఞవరాహమూర్తిగా స్తుతించారని మిత్రసమ్మితం హృద్యంగా బోధిస్తుందికదా! 
శా స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్‌ 
దంభోళింగడువంగ హేమకశిపోద్దండాసురాధీశ్వరున్‌ 
శుంభద్గర్భము వ్రచ్చి వానిసుతునిన్‌ శోభిల్ల మన్నించి య 
జ్ఞంభారాతిని బ్రీతి. దేల్చిన నినుం జర్చింతు, నారాయణా॥ 14 
అరం: ఓ నారాయణా! స్తంభంబు + అందు = రాజనగరులోని స్తంభమందు; 
నృసింహమై = నరసింహనామరూపాలుకలవాడవై; వెడలి = ఆవిర్భవించి; ఆ చండ + 
అట్టహాస ధ్వనుల్‌ = శౌర్యంతో భయంకరంగా అరచిన అరపులు; దంభోళిన్‌ = పిడుగు 
(చప్పుడు)ను; కడువంగ = మించగా; హేమ కళిప + ఉద్దండ + అసుర + అధి + 
ఈశ్వరున్‌ = హిరణ్యకశిపు డనే గొప్పరాక్షసరాజుయొక్క; శుంభత్‌ + గర్భము = శోభించే 
కడుపును; (వ్రచ్చి = చీల్చి; వాని సుతునిన్‌ = అతని కొడుకైన ప్రహ్లాదుణ్ని; శోభిల్ల = 
ప్రకాశించునట్లుగా; మన్నించి = ఉజ్జీవింపజేసి, ఆ + జంభ + అరాతిని = జంభాసురునికి 
పగవాడైన ఆ దేవేంద్రుణ్మి: 'ప్రీతిన్‌ + తేల్చిన = సంతోషపరచిన; నినున్‌ = నిన్ను; 
చర్చింతును = స్మరిస్తాను. 
తా : ఓనారాయణా! రాక్షసరాజభవనమందున్న స్తంభంలోనుంచి నరసింహుడని 
పేర్కొన దగిన రూపంతో ఆవిర్భవించావు. (ప్రచండమైన అట్టహాసధ్వనులు 
పిడుగుచప్పుళ్ళను అతిశయించగా హిరణ్యకశిపుడనే రాక్షసరాజు కడుపును చిల్లి 


50 నారాయణ శతకం 


వేశావు.ఆరాజుకు తనూజుడైన ప్రహాదుణ్ని, అతనిమాట సత్యమయ్యె రీతిగా 
రక్షించావు. దేవేంద్రుణ్ని స్వర్గాధిపతిని చేసి సంతోషపరచావు. అట్టి నిన్ను ఎల్లకాలం 
స్మరిన్తాను. 

వ్యాఖ్య: భగవంతుని అంతరా్యాప్తిని ప్రకటించే నరసింహవతారవర్షన. 

తల్లి! నీసుతుడు హిరణ్యాక్షుడు మహాశూరుడు. ఆయన వియోగానికి ఎందుకు 
దుఃఖిస్తావమ్మా? సర్వజ్ఞుడీశుడు, సర్వాత్ముడు, అవ్యయుడు యోగవియోగాలను 
కల్పిస్తాడని మాతృమూర్తియైన దితికి నీతులు చెప్పినవాడు _ హిరణ్యకశిపుడు. 
ఇతరులకు బోధించిన నీతిని తమ జీవనరీతిలో పాటించని వారూ అవకాశవాదులూ 
రాక్షసులేకదా! 

“నారాయణుండేత ద్విశ్వములోన లే” డని తానేలోకారాధ్యుడని తననే కీర్తించుమని 
సజ్జనులను హింసించిన చండశాసనుడు హరణ్యకళిపుడు. “తెదశస్తి సంధ్యం' అని 
మాఘకవి చెప్పినట్టు దేవతలు ముప్పొద్దులు సంధ్యావందనంలో చేసే దిబ్బమస్కారాలను 
మాని వేసి, హిరణ్యకశిపుడేదిక్కున ఉంటే ఆదిక్కే నమస్కారంచేస్తుండేవారు. 

పెరటియందు తులసి మొక్కలాగా హిరణ్యకశిపుని పుత్రునిగా జన్మించినవాడు 
(ప్రహ్లాదుడు. తాను తల్లిగర్భంలో ఉన్నప్పుడు నారదమహర్షి జ్ఞానోపదేశం చేశాడు. 
భగవద్భాగవతకథలు వినేగర్భవతులకు సత్సంతానమే కలుగుతుంది. 

“ప్రహ్లాద నారద పరాశర పుండరీక” అనే భక్తుల (ప్రథమపంక్తిలో నారదుడు 
ద్వితీయుడై, (ప్రహ్లాదుడు అద్వితీయుడుగా కీర్తింపబడినాడు. 

అంబుజ్‌ దరదివ్యపాదారవిందచింత నామృతపాన విశేషమత్తచిత్తుడు ప్రహ్లాదుడు. 
'జీవునికి, దేవునికీ విడదీయరాని సంబంధం ఉంది” అనే దృఢ మైన అధ్యవసాయంగల 
పరమభక్తుడు (ప్రహాదుడు. 

డింభకా! చక్రి సర్వోపగతుడంటున్నావు కదా! ఇందున్నాడా? అని హిరణ్యకశిపుడు 
ఒక స్తంభాన్ని కొట్టాడు. వెంటనే పెళపెళార్భటులతో నిలువున చీలిపోయిన 
ఆస్తంభంనుంచి నరసింహమూర్తి ఆవిర్భవించాడు. 

“సత్యం విధాతుం నజభృత్యభాషితం 

వ్యాప్తిం చ భూతే ప్వఖిలేషు చాత్మనః | ” (భా.గ.7-8-18) 

(బహ్మదత్తవరాలకు భంగం కలుగకుండా, భక్తుడైన (పహ్లోదునిమాట 
సర్వాంతర్యామిగా సర్వత్ర వ్యాపించినవాడు నారాయణుడు. ఎందువెదకి చూస్తే 
అందేఉంటాడన్న మాట - సత్యమని (ప్రకటించడానికే అహోరాత్రాలసంధికాలంలో 
చరాచరవస్తువులలో కేవలం నరసింహమూర్తిగా వ్యాపించిఉన్నప్పుడు, యాదృచ్చికంగా 
జడమైన స్తంభమే (బ్రహ్మకు నాయనమ్మయె శోభించింది. 


రాఘ ఏయవ్యాఖ్య 51 


ఆ నృసింహం ప్రచండంగా గర్జిస్తూ హిరణ్యకశళిపుణ్ని తన తొడలమీద చేర్చుకొని, 
వ(జ్రాల్లాంటి గోళ్ళతో ఉదరాన్ని చీల్చి సంహరించిన దృశ్యాన్ని చూస్తున్న దేవతలూ, 
దేవర్షులూ “అహో బలం! అహోబలం!” అమూర్తిని, స్ఫూర్తిని ప్రస్తుతించారు. 

“శీత్తత్తోడరుళ్‌ పెత్తు ” - (నమ్మాళ్వార్ల శ్రీసూక్త) అన్నట్టూ, ఒక కన్ను 
హిరణ్యకశళిపునిపైన ఆగ్రహాన్ని (ప్రస్రవిస్తుంటే, ఆక్షణాననే మరొక కన్ను (ప్రహ్లాదుని 
మోద అను(గ్రహాన్ని ప్రస్రవించింది. 

పోతనకూడా ఇలాగే పెద్ద వచనంలో చివర - 

“ప్రహ్లాద హిరణ్య కశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన 
కరుణావీరరససంయుతుండును మహాప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుండు”- అన్నాడు. 

నృసింహతాపిన్యుపనిషత్తు బోధించినట్టు, శరీరసంబంధంలేకుండా జ్యోతిర్మయుడై 
అంతర్వ్యాప్తిని ప్రకటిస్తూ , స్వయంగా తీక్ష్‌ణదం[ష్టలతోనూ, వ(జనఖాలతోనూ, 
భీషణ సటా పటలంతోనూ, సరభసాట్టహాసంతోనూ ఆవిర్భవించిన వైకుంఠ 
కంఠీరవుడు భక్తులను విలక్షణంగా కటాక్షించి, తన దివ్యరూపాన్ని ప్రదర్శించాడు. 
ప్రహ్హాదవరదుడైన నరసింహస్వామి కృపవల్లనే, హిరణ్యకశిపుని వధానంతరం, 
జంభారాతియైన దేవరాజు నిర్భీకుడై మళ్ళి స్వారాజ్యాన్ని ఏలుకొన్నాడు. 

నృసింహావతారం కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నా అఘటిత ఘటనకు 
ప్రథమోదాహరణం అయింది. దేవుడు సర్వాంతర్యామి అని నిరూపించే సామర్థ్యం 
జీవునికి ఉన్నదని (ప్రకటించింది. సాధు పరిత్రాణమే ముఖ్య (ప్రయోజనం, 
దుష్కృద్వినాశనం ఆనుషంగికమని స్పష్టపరచింది. వైదికులు (ప్రతి త్రయోదశినాడు 
ప్రదోషకాలంలో మౌనవ్రతాన్ని పాటిస్తూ శ్రీ నృసింహస్వామిని ధ్యానిస్తారు. 

“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌। 

నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహమ్‌” 
అనే శ్లోకాన్ని మాన్యులూ, సామాన్యులూ శుచిర్ఫూతులై సర్వదా పఠించడం 
సంసారతరణోపాయం. 
ను. మహియున్నాకసముం బద ద్వయపరీమాణంబుగాంబెట్టి యా 

గ్రహమొప్పం బలి మస్తకం బొక పదగ్రస్తంబుగా - నెమ్మితో 
నిహరిం చింద్రవిరించిశంకర మహానిర్ఫూతదివ్యాకృతిన్‌ 
సహజంబై విలసిల్లు వామనలసచ్చారిత్ర నారాయణా ॥ 15 
అర్ధం: ఓనారాయణా! మహియున్‌ = భూమియు; ఆకసమున్‌ = ఆకాశంకూడా; 
పదద్వయపరీమాణంబుగాన్‌ = రెండడుగుల కొలతకు సరిపోవునట్లుగా; ఆగ్రహము = 


52 నారాయణ శతకం 


కోపము; ఒప్పున్‌ = ఒప్పునట్టుగా; బలిమస్తకంబు = వైరోచనునితల; ఒక పదగ్రస్తంబుగా 
= ఒక అడుగుచే ఆక్రమింపబడినట్టు; పెట్టి; నెమ్మితో = సంతోషంతో; విహరించి, లీలగా 
గ్రహించి; ఇంద్ర, విరించి ,శంకర, మహావిర్భూత దివ్య+ఆకృతిన్‌ = శతమఖుడు, 
చతుర్ముఖుడు, పంచముఖుడు గొప్పగా ఆవిర్భవించి. ఆ(ప్రాకృతమైన ఆకారంతో; 
సహజంబై = స్యాభావికమై; విలసిల్లు = శోభించే, వామన = పొట్టి అందగాడా! 
లసత్‌+చారిత్ర = సొబగైన చరిత్ర కలవాడా! 

తా: ఓ నారాయణా! ఒక అడుగును నేలకొలతకూ, రెండవ అడుగును నింగిని 
కమ్ముకొన్నట్టు, మూడవ అడుగును బలిచక్రవర్తి శిరస్సును కోపందీర కప్పివేయునట్టు 
పెట్టి, నెమ్మదిగా విహరించావు. నాకేశుడు, సత్యలోకేశుడు, భూతేశుడు ఆవిర్భవించిన 
నీ దివ్య్వరూపం సహజమై వెలసింది. నీ చరిత్ర బ్రహ్మాండమంత ప్రకాశించింది. 

వ్యాఖ్య : త్రివిక్రమావతారంగా పర్యవసించిన వామనావతార ప్రాశస్త్యమిది. 

మహాబలి దేవరాజును (త్రోసివేశాడు. మూడులోకాలకు తానే అధిపతి అయ్యాడు. 
ఇంద్రుని కష్ట నష్టాలను చూచిన తల్లి (అదితి) కడుపు చుమ్మలు చుట్టుకొంది. 
భర్త - కశ్యప (బ్రహ్మ - చెప్పిన రీతిగా పండ్రెండు రోజులు అదితి క్షీర వ్రతనిష్టతో 
భగవంతుల్లో ధ్యానించింది. నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. బద్దాంజలియై స్తుతించి 
తనకొరతను విన్నవించింది. “నేను నీకు కుమారునిగా జన్మిస్తాను. బలిమిన్‌ దైత్యుల 
జంపరాదు. వినయోపాయాలతో వారి రాజ్యాన్ని హరించి ఇంద్రునికిస్తాను. దుఃఖపడకు” మని 
అంతర్జితుడయ్యాడు భగవానుడు. 

కొంతకాలానికి అదితినోములపంటగా, ఇంద్రునికి తమ్ముడుగా వామన మూర్తి 
అవతరించాడు. వామనుడు మరుగుజ్జు అయినా చాలా అందగాడు. ఆయన 
మాటలూ, చేష్టలూ అద్భుతరసానికి ఆటపట్టులయ్యాయి. 

తన స్వరూపంచేత రక్షించే తనసొత్తును, మరొకడు జగత్రయీభువనశాసనకర్త 
నని మమకారంతో అభిమానిస్తున్నప్పుడు అతనిని దండించి, స్వాధీన పరచుకోవడం 
న్యాయమే. కాని మహాబలి 'నానా మఖ [(వ్రతదానప్రవణానువర్తి, సత్యకరుణా 
ధర్మోల్లసన్మూర్తి'కదా! “యజ్ఞో వై విష్ణుః” ((శుతియజ్ఞపురుషుడైన తనను యజ్ఞ 
విధానంతో ఆరాధిస్తున్న వాడే కదా! అడిగిన వస్తువును లేదనకుండా మిడుకకుండా 
దానంచేస్తే యజ్ఞఫలం లభిస్తుంది. 

'మహియున్నాకసముం బదద్వయ పరీమాణంబుగా, బలిమస్తకంబొక 
పదగ్రస్తంబుగా( బెట్టి' - అనే మాట (క్రియాసా పెక్షకమై అర్థశక్తిభరితమయింది. “నాకు 
నొకటి రెండడుగులమేరయిమ్ము - కోర్కెదీర బ్రహ్మకూకటి ముట్టెద” (భాగ) అని 


రాఘవయవ్యాఖ్య 53 


పోతన రచన, రెండింటిలోనూ త్రివిక్రమస్సురణ (ప్రతీతమవుతున్నది. పోతన 
మాటలో తెలుగునుడికారపుసొంపు, శబ్దశక్తి పెంపు, ఇంపుగా ఉంది, 

సంస్కృత భాగవతంలో - ద్వితీయస్కంధంలో - క్ష్మాం వామనేన జగృహే (త్రిపద 
చ్చలేన' అని ఉంది. “బలిం ఛలయతే” అన్నాడు గీతగోవిందకర్త, 

“ఏకక్రియా ద్యూర్ణకరీ” అన్నట్టూ మూడులోకాలకు శాసకుడైన బలిని మూడడుగునేల 
నిమ్మని యాచించాడు. “తూలాదపి చ యాచక అన్నట్టూ, యాచకుడు దూదికన్న 
తేలిక, చులకనైనవాడు. ఇది పొట్టి వడుగు రూపంలో స్పష్టంగా కనబడుతూనే ఉంది. 
యాచ్చాఫలం అమోఘం. దాతకు యజ్ఞఫలాన్నీ, ప్రతిగ్రహతకు అభీష్టసిద్దిపథకాన్నీ 
ఆచరణలో పెట్టాడు వామనుడు. దానవులకు ఆఛార్యుడైన శుక్రాచార్యులు 'నీ 
సంపదనపహరింప వచ్చిన మాణవకుడు విష్ణుమూర్తి కాబట్టి దానమీయకు' మని 
బోధించినా, సత్యవర్తనుడై బలి ధరణిని దానమిచ్చాడు. 

దానజలధార నేలమీద పడడమే తడవుగా, వామను డింతింతై బ్రహ్మాండాంతసంవర్రి 
అయ్యాడు. 

భూమ్యాకాశాలు రెండడుగులచే వి(క్రాంతాలైతే, మూడవ అడుగుకు స్టలమేది? 
అని అడిగాడు (త్రివిక్రముడు. “ప్రాప్తనిగ్రహమునకు వెరవ నన్నాడు బలి. వెంటనే 
దాన వీరానికి పరాకాష్ట్రగా (ట్‌ తృతీయ పదము నిజము నాశిరమున, నెలవుసేసి 
పెట్టు నిర్మలాత్మ” అంటూ తన తలను వంచాడు. 'ఆ(గ్రహమొప్ప' బలితలమిద 
అడుగు పెట్టి సుతలానికి పంపాడు. 

బలిచక్రవర్తి దాతృత్వబలంతో “శీపతికరంబు (క్రిందగుట మీ దైనాకరం బుంట 
మేల్లాదే” అంటూ అహంకరించాడు. కాబట్టి తానే (క్రిందికి నెట్టబడినాడు. 

“ఒక పదంబుక్రింద నుర్వి పద్మమునంటికొనిన పంకలవముకొమరు దాల్ఫె । 
నొకటి మీద తమ్మికొదిగిన తేటినా వెలసె మిన్ను” అన్నాడు పోతన. 

రెండవపాదం సత్యలోకంలో చేరినప్పుడు బ్రహ్మ, ఇదే తనపుట్టిల్లని ఆబ్బహత్సాదాన్ని 
అత్యాదరంతో ధర్మతీర్ణాలచేత అభిషేకించాడు. 

“విష్ణోః పదే పరమే మధ్య ఉత్స: శ్రుతి. 

మనోజ్ఞమైన ఆపాదపద్మంనుంచి (స్రవించిన మధుధారలు ఆధర్మతీర్థాలతో కలిసి 
“విను వీథిన్‌ (ప్రవహించె దేవనదినా విశ్యాత్ముకీర్తిప్రభన్‌ ” (భాగం) 

ఆకాశానికెత్తిన పాదం ధ్వజమై, మందాకినీ సలిలం రెపరెపలాడే ధ్వజపటమై, 
బలిచక్రవర్తి జౌదార్యాన్ని ఊర్జ్యలోకాల్డ్‌ (ప్రకటించడానికి ఎత్తిన పతాకగా ఉన్న 
దన్నారు దేశికులు. 


54 ష్‌ నారాయణ శతకం 


పరత్వాన్ని మరుగుపరచి సౌలభ్యమే (ప్రకాశించే విధంగా వామనుడై అవతరించినా, 
లోకాలూ, లోకేశులూ ఆవఎర్భవఏంచిన అప్రాకృతమైన ఆకారం - త్రివిక్రముడై 
(బహ్మాండమంతా dre es స్వరూపం - బహిర్వ్వాప్తిని ప్రకటిస్తూ సహజమై 
విలసిల్లింది. 

“త్రిరిత్యేవం (తయో వేదాః కీర్తితాః మునిసత్తమైః । 

క్రమతే తాన్‌ తథా సర్వాన్‌ త్రివిక్రమ ఇతి స్మృతః; 
అనే నిరుక్త రీతిగా, మూడువేదాలలో వ్యాపించి ఉన్న వాడు త్రివిక్రముడు. 

“మధ్యే కదా తు న విచక్రమిషే జగచ్చేత్‌ 

త్వద్విక్రమై కథమివ (శ్రుతి రంచితా స్యాత్‌ (అతిమానుషస్తవం) 

స్వామో, మధ్యన ఒకప్పుడు ఈలోకాలను భిక్షావ్యాజంతో కొలువకపోతే వేదం 
నీ విక్రమాలచే ఎలా పూజింపబడుతుంది? అన్నారు శ్రీవత్సాంకమి(శ్రులు. 

అనేక విషయాలను చెప్పి ఎంగిలినోరైన వేదం భగవంతుని విక్రమాలను 
ప్రశంసించి పవిత్రం కావడానికే మూడడుగులచే ముల్లోకాలను కొలిచాడు. 

“విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే, ఇం(ద్రస్సయుజ్య స్పఖా"”ఇం(ద్రుని 
తోబుట్టువు ఉపేంద్రుడు. ఆయన నియమాలను చూచాను. మీరు ఆ విష్ణువు 
చేష్టలను చూడండి అన్నది వేదం. ' 

“యః పార్టివాని విమమే రజాంసి, . యో౬స్కభాయత్‌ ఉత్తరం సదస్థ్రం 
విచక్రమాణ (స్రేధోరుగాయః” (బుగ్వేదం). 

గొప్ప ఆకారంతో విష్ణుమూర్తి పృథివికి సంబంధించిన పదార్థాలన్నీ ఒక్క 
అడుగు(క్రింద ఇమిడే విధంగా కొలిచాడు. రెండవ అడుగును ఆకాశానికెత్తి అట్టను 
అతికించినట్టు కొలిచాడు. త్రివిక్రముడు. “యస్యోరుషు త్రిషు విక్రమణేషు, 
అధిక్షియంతి భువనాని విశ్వా” 
__ 'పాదాభిమానియైన Ee అడుగుల(క్రింద అఖిలభువనాలు విలసిల్లాయి.” 
"అన్నది 'విష్ణుసూక్తం'... 
“చరణం పవిత్రం వితతం పురాణం యేన పూత స్తరతి దూష్కృతాని” అన్నట్టూ, 
| వామన చరిత్ర అధ్భుతంగా శోభించింది. 
వామనుడు, త్రివిక్రముడై తన పాదముద్రను చిన్న - పెద్ద అనే భేదం లేకుండా 
 ఒక్కఅణువునైనా వదలక, చీమ మొదలుకొని సత్వసిమాధిపతి వరకు, సమస్త 
- వస్తువులమీద మృదువుగా ముద్రించి సర్వం శ్రీవైష్టపం అని సైద్ధాంతికంగా ఆచరించి 
(ప్రచారం చేశాడు, కాబట్టి 'అసచ్చారిత్రుడు'. 


రాఘబియవ్యాఖ్య 55 


ను. ధరణిన్‌ రక్రమహాహదంబులెలమిం దైలోక్యనిర్దిష్టమై 
పరగం బైతృకతర్పణంబుకొజకై (ప్రభ్యాతిగా(దీవ్రతన్‌ 
నిరువ యొ్యొక్కటి మారు క్షత్రవరులన్నేపార నిర్దించి త 


తృరశుభ్రాజితరామనామము కడున్‌ ధన్యంబు నారాయణా॥ 16 

అర్థం: ఓనారాయణా! తీవ్రతన్‌ = ఉద్వేగంతో; ఇరువయ్యొక్కటి మారు = 21 సార్టు; 
క్షత్రవరులన = రాజప్రముఖులను; ఏపార = విజృంభణంగా; నిర్దించి = సంహరించి; 
పైతృక తర్పణంబుకొరకై = తండ్రి ఆత్మకు తృప్తి కలుగడంకోసం; ఎలమిన్‌ = వికాసంగా; 
ధరణిన్‌ = భూమియందు; రక్తమహాహ్రదంబులు = పెద్ద నెత్తురు మడుగులు; 
ప్రఖ్యాతిగాన్‌ = (ప్రసిద్దిపాందగా; భ్రైలోక్యనిర్షిష్టమై = ముల్లోకాలచే నిర్దేశింప( (వ్రేలెత్తి చూప) 
బడినదై; పరగన్‌ = ఒప్పగా; తత్‌ పరశుభ్రాజబిత రామనామము = (రాజులను నరికిన) 
ఆ గండ్ర గొడ్డలిచే బాగా (ప్రకాశించిన “పరశురాముడు” అనే పేరు; కడున్‌ = మిక్కిలి; 
ధన్యంబు = కృతార్థమైనది. 

తాః: ఓ నారాయణా! క్షత్రియసంబంధమైన ఉద్వేగంతో పరశురాముడు 
ఇరువయ్యొక్క సార్లు తిరిగి తిరిగి రాజులను సంహరించాడు. ఆ రాజుల రక్తంతో 
తండ్రికి తర్పణం విడువడానికి నేలమిద తొమ్మిది నెత్తురు మడుగులను ఏర్పరచాడు. 
ఈ కార్యం జగ(త్రసిద్దమయింది. క్షత్రియులను నరికిన పరశువును - గం(డ్రగొడ్డలిని 
- ధరించినందువల్ల 'పరశురాము' డనే పేరు ధన్యమయింది. 

వ్యాఖ్య : పరశురామావతారప్రవృత్తి వర్ణితం. 

బుచీకుడు భృగువంశోద్భవుడైన మహాముని. ఆయన పత్ని గాధిరాజు పుత్రిక 
యైన సత్యవతి. ఆమె తనకూ తన తల్లికీ పుత్రులు కావాలని భర్తను వేడుకొన్నది. 
బుచీకుడు రెండు వేర్వేరు మంత్రాలతో వేల్సించిన రెండు చరుపాత్రలను 
సిద్ధంచేసి, మాధ్యాహ్నికస్నానానికి వెళ్ళాడు. పతి వచ్చేలోపల సత్యవతి బ్రహ్మమంతత్రసిద్ధ 
చరుపాత్రను తల్లికిచ్చింది. తాను క్షాత్ర మంత్ర సిద్దచరువును భక్షించింది. 
బుచీకుడు గమనించి తన భార్యకు (క్రూరుడైన కొడుకు పుడతాడని, అత్తకు 
బ్రహ్మవిదుడు పుడతాడని తెలిపాడు. సత్యవతి తన కొడుకు సాధువై ఉండాలని 
పతిపాదాలు పట్టుకొంది. సరె! ని కొడుకు సాధువై, నీమనుమడు తీవ 
స్వభావుడవుతాడని అనుగ్రహించాడు. తత్సలితంగా సత్యవతికి జమదగ్ని పుట్టాడు. 
ఆమెతల్లికి విశ్వామిత్రుడు జన్మించాడు. జమదగ్నికి రేణుకయందు భార్గవరాముడు 
క్షత్రియతేజస్సుతో జన్మించాడు. 

హైహయాధిశుడైన కార్తవిర్యార్దునుడు దత్తాత్రేయుని పూజించి సహ(స్రబాహుడై 
సూర్యుని లాగా వెలిగాడు. ఆరాజు వేటకు పోయినప్పుడు జమదగ్ని ఆశ్రమానికి 


56 నారాయణ శతకం 


వెళ్ళాడు. అలసిపోయిన రాజుకూ, అతని అనుచరులకూ జమదగ్ని హోమధేనువు 
ద్వారా ఇష్టాన్నాలను కురిపించి ఆతిథ్యమిచ్చాడు. రాజు ధేనువును ఒంటికంటితో 
చూచాడు. అసూయ సర్వానర్ణకంకదా! ఆహోమధేనువును బలాత్కారంగా హరించి 
రాజు మాహిష్మతీపురానికి చేరుకొన్నాడు. 

ఆశ్రమానికి వచ్చి హోమధేనువు లేమిని గమనించిన భార్గవరాముడు కుఠారభిముడై 
పోయి కార్తవీర్యార్దునుణ్ని చిత్రవధచేశాడు. తమ తండ్రిని చంపిన రాముడు లేని 
సమయాన కార్తవీర్యునిపుత్రులు వచ్చి ధ్యానమగ్నుడైన జమదగ్నితలను నరికి 
వెళ్ళారు. 

“మహారాజును చంపినపాపం పోవడానికి నిన్ను తీర్ణయా(త్రకు పంపిన ని తండ్రిని 
వైరంతో ఆరాజకుమారులు చంపిపోయారు రామా!” అని తల్లి రేణుక ముయ్యేడు 
(3౫7=21) మారులు రొమ్ము బాదుకొంటూ ఏడ్చింది. ఉ(గ్రుడైన జామదగ్భ్యుడు 
(బ్రహ్మఘాతకులైన ఆరాకుమారులందరినీ గండ్రగొడ్డలిచే నరికి వేశాడు. జగతిలో 
దుష్టప్రవృత్తిగల రాజులను ఇరువైయొక్క మార్చు వెదకి వెదకి వధించాడు. 
వారిరక్తంతో తన తండ్రికి తర్పణం విడిచాడు. 

శమంతక పంచక మనే (ప్రదేశంలో రాజులరక్తపుటేరులతో తొమ్మిది మడుగు 
లేర్పరచాడు. తండ్రి తలను మొండెంతో సంధించి గొప్ప యాగం చేశాడు. 
హోతకూ, బుత్విక్కులకూ భూమిని దానం చేశాడు; పిత్తాణం తీర్చుకొన్నాడు 
పరశురాముడు. 

అంతరిక్షంలో జమదగ్ని సప్తర్షిమండలంలో సప్తముడుగా ప్రకాశిస్తున్నాడు. 
త్రేతాయుగంలో సీతారాముల కల్యాణానంతరం శ్రీరాముని శక్తిని పరీక్షించడానికి 
తన ధనుస్సు నిచ్చాడు. పరశురామునినుంచి అందుకొన్న విల్లుతోపాటు, అతని 
యందావేశించి యున్న వైష్ణవ తేజస్సును శ్రీరాముడు పరి[గ్రహించాడు. 

“అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరమ్‌” (రామాయణం). 

'ఓరామచందద్రా! నీవు మధుసూదనుడవు, పరమాత్ముడవని (గ్రహించాను; అని 
స్తుతించి నర్వశక్తులుడిగి సామాన్య మానవుడ్జెపోయిన పరశురాముడు 
మహేంద్రపర్వతంమీద తపోధనుడై వెలిగాడు. 

సదసద్వివేకం లేని వారు పశువులు. క్షత్రియ మర్దనమనే యజ్ఞంలో పరశువును 
పశువధకు ఉపయోగించాడు. పరశురాముడనే పేరుగాంచి ధన్యుడయ్యాడు. 
నారాయణుని ఆవేశావతారుడు పరశురాముడు. 


రాఘవియవ్యాఖ్య 57 


మ. వరుసం దాటకి(జంపి కౌశికు మఖస్వాస్థ్యంబు గావించి శం 
కరుచాపం బొగి( ద్రుంచి జానకిందగం గల్యాణమై తండ్రి పం 
పరు దారన్‌ వనభూమి కే జగదాహాదంబుగా రావణున్‌ 
ధరణీం గూల్చిన రామనామము కడున్‌ ధన్యంబు నారాయణా Il 17 

అర్థం: ఓ నారాయణా! వరుసన్‌ = (క్రమంగా; తాటకిన్‌ = ఆపేరుగల రాక్షసిని; 
చంపి; కౌశికు = విశ్యామిత్రునియొక్క; మఖ స్యాస్ట్యంబున్‌ = యజ్ఞ రక్షణను; కావించి= 
చేసి; శంకరు చాపంబు = శివుని ధనుస్సును; (త్రుంచి = విరిచి; ఒగిన్‌ = వరుసగా; 
జానకిన్‌ = జనకరాజు పుత్రిని (సీతను); తగన్‌ = యోగ్యంగా; కల్యాణమై = పెండ్డాడి; 
తండ్రి పంపు = పిత్రాజ్ఞ అరుదారన్‌ = నెరవేరునట్టుగా; వనభూమికి = అడవికి; ఏగి 
= పోయి; జగల్‌+ఆహాదంబుగా = లోకరంజకంగా; రావణున్‌ = లంకాధిపతిని; ధరణిన్‌ 
కూల్చిన = నేలగూల్సిన (చంపిన); రామనామము = రాముడనేపేరు; కడున్‌ = మిక్కిలి; 
ధన్యంబు = సంపత్కరమైనది. 

తా; ఓనారాయణా! శ్రీరాముడు తాటకిని చంపాడు. వరుసగా విశ్వామిత్రుని 
యాగాన్ని సంరక్షించాడు. శివధనుస్సునూ విరిచాడు. జానకిని పరిణయమాడాడు. 
తండ్రి ఆజ్ఞను పాటించి అడవికేగి లోకం సంతోషించేరీతిగా రావణుణ్ని సంహరించాడు. 
ఆరాముని పేరు సంపత్కరమయింది. 

వ్యాఖ్య : శ్రీరామావతార ఉదంతమిది. 

“నృసింహరామకృష్లేషు షాడ్గుణ్యం పరిపూరితమ్‌” 

నరసింహ రామ కృష్ణావతారాలు పూర్ణావతారాలని విజ్ఞలమాట. 

సూర్యవంశపురాజైన దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. యజ్ఞపురుషుడిచ్చిన 
పాయసాన్ని తన ముగ్గురు పత్నులకు లక్షణంగా పంచి ఇచ్చాడు. 

నారాయణుడు నిజాంశతో నాలుగు విధాలుగా అవతరించాడు. కౌసల్యకు 
శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. 
కైకేయి దశరథునికి చిన్న భార్య. కొడుకులకు మధ్యమాంబ. సౌమిత్రులిర్వురిలో 
పెద్దవాడు పెద్దన్న తోనూ, చిన్నవాడు చిన్నన్నతోనూ జతగా పెరిగారు. 

విశ్వామిత్రమహర్షి తన యాగరక్షణకోసం శ్రీరాముణ్ని తన వెంట పంపుమని 
అడిగినందువల్ల దశరథుడు కులగురువైన వసిష్టుని అనుమతితో రామలక్ష్మణులను 
మునివెంట పంపాడు. దారికి అడ్డం వచ్చిన తాటకి అనే మహారాక్షసిని శ్రీరాముడు 
విశ్వామిత్రుని ఆజ్ఞాప్రకారం చంపి వేశాడు. మహర్షి రాకుమారులకు అస్త శస్త్ర విద్యలను 
బోధించాడు. యాగానికి అంతరాయం కలుగకుండా తాటకీ తనయులైన సుబాహుబ్ని 


58 నారాయణ శతకం 


బుగ్గిచేశాడు. మారీచుణ్ని దేశాంతరానికి ఎగుర గొట్టాడు దాశరథి. కౌశికుడు, 
యజ్ఞాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. 

“అరక్షన్మునంద్రం క్రతో రంతరాయా 

దఖండీచ్చ చండీశకాండాసనం యః” 

రామలక్ష్మణులు మునివెంట మిథిలానగరానికి వెళ్ళారు. 

“వత్స రామ ధనుః పశ్య” అన్న విశ్వామిత్రుని మాటను పాటించి, శివుని వింటిని 
విరిచి, శ్రీరాముడు సీతమ్మను వైభవంగా వివాహమాడాడు. 

కైకేయికి వరాలిచ్చిన తండ్రిని సత్యవంతునిగా చేయడానికి శ్రీరాముడు 
సీతాలక్ష్మణులతో వనవాసం చేశాడు. అక్కడ మహర్షుల గోడు విన్నాడు. సత్యం 
ధర్మం అనే రెండు పాదాలతో సంచరించాడు. లోకకంటకుడైన దశకంఠుని కంఠ 
దశకాన్ని లుంఠనంచేసి వైకుంఠానికి పంపి, జగత్తుకు ఆహ్లాదం కలిగించిన రాముడు 
సకల గుణాభిరాముడు. 

భావనాసిద్దమైన మనుష్యత్వమందు స్వాభావికమైన పరత్వాన్ని అభిమానించిన 
మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు. మహర్షిసేవచేస్తూ తమోగుణాన్ని నిరసించాడు. 
యాగరక్షణతో సత్వగుణాన్ని సమృద్ధపరచి, వైదేహికల్యాణానికి సిద్దమైన భ(ద్రమూర్తి 
చండీశకాండాసనాన్ని ఖండించకలిగాడు. ఖండనప్రక్రియ హృదయంగమం. 

'శ్రివచాపం' పవిత్రమైన, వేదవేద్యుని వాచకమైన (ప్రణవమే. 

“తస్య వాచకః ప్రణవః" “ప్రణవో హి ధనుః” అనే వాక్యాలు ప్రామాణికాలు. 

హస్తంతో లస్తకం పట్టి ఎత్తడమే కల్యాణం. ఈ ప్రక్రియ, భారాన్ని మోయనూకలడు, 
దూరమూచేయగలసమర్జ్హుడు అని రాముని పూర్వోత్తరచరిత్రను సూచిస్తుంది. 

విల్లు విరిగింది. మీది ముక్క తనచేతిలోనే ఉంది. ఇది అకారం. “అకారేణోచ్యతే 
విష్ణు”. నారాయణుడని దీని అర్హం.విడిపోయిన (క్రింది ముక్క మకారం. ఇది 
జీవవాచకం. “మకారేణోచ్యతే జీవః” ఈ రెండు ముక్కలను సంధించుకొన్నది నారి. 
అత్యంతాభావంకాకుండా, దేవజీవులను కలిపే గుణమిది. గుణమంటే అర్హం నారి 
కదా! ఈ గుణం - పురుషకారం - తో శోభించే లక్ష్మీదేవి ఉకారం. “ఉకారేణ 
రమోచ్యతే” 

అ, ఉ మ్‌ = ఓమ్‌. ఓంకారలక్షణలక్షితం సీతారామకల్యాణం. 

దేహాన్ని అభిమానించక, కర్శ్మజ్ఞానానుష్టానపరుడైనవాడు జనకుడు. అతడు 
విదేహుడు. అతడు కన్నకీర్తి జానకి. అది అప్రమేయమైన వైష్ణవతేజస్సు. “అప్రమేయం 


హి తత్తేజః యస్య సా జనకాత్మజా". 


రాఘవీయవ్యాఖ్య 59 
బాలరాముని దెబ్బతిన్న మారీచుడు రావణునికి చెప్పిన బాతవాక్యబిది. 
రాముడు మూర్తీభవించిన ధర్మమే. “రామో విగ్రహవాన్‌ ధర్మః అన్నాడు. 
ధర్మమంటే ధనుస్సు. ధనుస్సు ఓంకారమే. అది కేవలం “ద్రష్టవ్యశ్రోతవ్యో 
మంతవ్యో నిదిధ్యాసితవ్యః” - అన్నట్టు బృహదారణ్యకం లోనే చూడదగినది. 

“అగ్రే ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా; 

_ పృష్టతశ్చ ధనుష్వాణిః లక్ష్మణోనుజగామ హ॥” (రామాయణం) 
శ్రీరాముడు ముందు, సీత మధ్యన, తర్వాత లక్ష్మణుడు, ఇలా ఓంకారమే 
రూపందాల్చి అడవిలో సంచరిస్తుండగా చూచిన వాల్మీకి హ'అని చకితుడయ్యాడు. 

“ోఅగ్రతస్తే గమిష్యామి” రాయి రప్పు రెల్లు ముల్లు రాముని పాదాలకు 
తగులకుండా, దారిని సుగమంచేస్తూ తానే ముందు నడువగలనని చెప్పిన రీతిగానే 
సీతమ్మ రామునికంటె ముందే లంకకు చేరుకొంది. 

_“నాగ్ర్యహతస్య లో వ 

. “యశ్చ హంతి ద్విజన్మానం యళ్ళ విపేణ హన్యతే 

తావుభావధమౌ జ్ఞేయౌ పరలో కపరాజుఖా॥ 

బ్రాహ్మణుబ్లీ చంపిన వానికీ బ్రాహ్మణునిచే చంపబడిన వానికీ - ఇద్దరికీ - 
సద్గతి లేదని శాస్త్రం చెబుతుంది.బ్రహ్మపుత్రుడైన పులస్త్యునివంశంల్‌ పుట్టిన 
రావణుని చేత హింసింపబడినవాఢు జటాయువు. 

'మీరు సీతను చూచారా? తెల్పండి' అని రాముడు అడవుల్లో తిరుగుతూ 
దుఃఖించడం మానుషకృత్యంకాదా! సీతపోయినదారి తెలియని ఆరాముడు అధికారంలేని 
ఒక తిర్యక్‌ జంతువు - జటాయువు-కు “గచ్చ లోకాన్‌ అనుత్తమాన్‌” 
'ఉత్తమోత్తమలోకాలకు పొమ్మని మోక్షమార్గాన్ని చూపడం అతిమానుషకృత్యమేకదా! 

“నానా విష్ణుం మోక్షదో నాస్తి దేవః” శ్రీమహావిష్ణువుతప్పమోక్ష మిచ్చే దేవుడు 
లేడు. 

“అప్పు ప్రవంతి పాషాణాః మానుషా ఘ్నంతి రాక్షసాన్‌; 

కపయ;ః కర్మ కుర్వంతి కాలస్య కుటిలా గతిః 

రాళ్ళు నీళ్ళల్లో తేలడం, మనుష్యులే రాక్షసులను చంపడం, కోతులు ఆర్జవంతో 
పనులుచేయడం ఆశ్చర్యంగా ఉందే! ఇది కుటిలగతిగల కాల (ప్రభావంకాక మరేమి? 
లోకవ్యవహారమంతా తారుమారుగా కనబడుతున్న దనుకొన్న రావణుడు, నిర్భీకుడై 
రామునితో యుద్దానికే తలపడ్డాడు. “గగనం గగనాకారం, సాగరః సాగరోపమః 
రామరావణయోర్యుద్దం రామరావణయోరివ”. (రామా) 


60 నారాయణ శతకం 


గగనానికి గగనమే, సాగరానికి సాగరమేసాటి. రామరావణులయుద్దం 
రామరావణులలాగా అనన్యంగానే ఉంది అన్నాడు వాల్మీకి. 
ఆమోధ్యలో మొలచిన గరికితోపాటు చరాచరపదార్థాలను తన వెంట వైకుంఠానికి 
తీసుకొని వెళ్ళిన పరంధాముడు శ్రీరాముడు, 
రాముని ఘనకార్యాలన్నీ ఆకాలంలో ఉన్నవారికి ఉపయోగపడినవే. కాని తమకు 
౨వణసము[ద్ర తరణానికి హేతువైన సేతువు, ఎల్లకాలం సర్వజనులకు సంసార 
సము[ద్రతరణానికి హతువవుతున్నది కదా! 
“సతుం దృష్టా సముద్రస్య బ్రహ్మహత్యాం వ్యపోహతి” 
సేతువును చూస్తే (బహ్మావాత్యలాంటి (కూర పాపాలు కూడా 
పంచబంగాలమవుతాయి. 
“యత్సురా పాపదశకచ్చేదసాధనతాం గతః । 
ససేతు ర్నకథం శక్తః పాపపంచకభంజనే॥”(వి.గు.చంపువు) పదిపాపాలను 
(దశకంఠుని) కూల్చడానికి సాధనమైన ఆరామసేతువు ఐదు పాపాలను - 
పంచమహాపాతకాలను తొలగింపజాలదా! అని చమత్కరించాడు విద్వత్కవి వేంకటాధ్వరి. 
“తం వీక్ష్య సేతుమధునాజపి శరీరవంతః 
సర్వే షడూర్మి బహుళం జలధిం తరంతి ॥ అన్నారు దేశికులు. 
శరీర ధారులెల్లరు ఈనాటికి కూడా సేతువును దర్శించి, గర్భంలో ఉండడం, 
పుట్టడం, పెరుగడం, మారడం, తరుగడం, నశించడం అనే ఆరుతరంగాల 
బాహుళ్యంగల సంసారసముద్రాన్ని తరిస్తున్నారు. భగవద్గీత లక్షణ గ్రంథం. 
రామాయణం లక్ష్య[గ్రంథం. “జన్మ కర్మ చ మే దివ్యం” అన్నట్లు మాయామానుష 
విగ్రహుడైన రాముని దివ్య చేష్టలను తెలుసుకొంటే శ్రేయస్కరమనడం నిర్వివాదాంశం. 
కాబట్టి రాముని నామం ఇంకెంతో ధన్యమైనది. మధురమైనది. 
ము.  యదువంశంబున( గృష్టుకగ్రజు(డవై యాభిలశౌర్యోన్నతిన్‌ 
మదవద్దేనుకముష్టికాద్యసురులన్‌ మర్ధించి లిలారసా 
స్పదకేళీరతి రేవతీవదనకంజాతాంతభృంగంబనన్‌ 
విదితంబౌ బలరానుమూర్తి వని నిన్‌ వీక్షింతు నారాయణా॥ 18 


అర్థం: ఓ నారాయణా! యద్నువంశంబునన్‌ = యాదవకులమందు; కృష్ణుకు 
శ్రీకృష్ణునికి; అ(గ్రజుండవై = ముందు పుట్టినవాడవై; అన్నవై; ఆభిలశౌర్య+ఉన్నతిన్‌ 
భయంకరమైన శూరత్వపుగొప్పతనంచేత; మదవత్‌+ధేనుక, ముష్టిక+ఆది+అసురులన్‌ = 


రాఘవీయవ్యాఖ్య 61 


మదం కలిగిన ధేనుకుడు, ముష్టికుడు మొదలైన రాక్షసులను; మర్దించి = సంహరించి; 
లీలారస+ఆస్పద కేళీరతి = శృంగార రసానికి స్థానమైన క్రీడానందమందు; రేవతీ వదన 
కంజాత+అంత భృంగంబు+అనన్‌ = రేవతీ దేవి ముఖమనే కమలకర్లిక యందున్న 
తుమ్మెద యో అన్నట్టు; వదితంబు+జి= తెలియబడుతున్న; బలరామమూర్తి, అని; 
నిన్‌ = నిన్ను; విక్షింతును = దర్శింతును. 

తా: ఓనారాయణా! యదువంశమందు కృష్ణునికి, ముందు జన్మించి అన్నవయ్యావు. 
భీతిగొల్సే మహాశౌర్యంచేత, మదించిన ధేనుకాసురుణ్ని, ముష్టికాసురుణ్ని, ఇంకా 
రాక్షసులనెందరినో నేలమట్టం చేశావు. శృంగారక్రీడయందు రేవతీముఖకమల 
మందలి కర్లికయందుండే తుమ్మెదవో అన్నట్లు విదితమవుతున్న బలరామమూర్తి 
వని నిన్ను దర్శనం చేసుకొంటాను. 

వ్యాఖ్య : బలరామావతార ప్రశస్తి ఇది. 

భారతం దశావతారాలను “మత్స్యః కూర్మో వరాహశ్ళ నారసింహశ్ళ వామనః; 
రామో రామశ్ళ రామశ్ళ బుద్దః కల్కీతి తే దశ” అని పేర్కొన్నది. కొందరు “రామో 
రామశ్ళ కృష్ణశ్చ” అంటారు. మరికొందరు “రామో రామశ్ళ రామశ్ళ కృష్ణు కల్కిరేవ 
చో అంటారు. 

'శ్రీలక్ష్మీనృసింహ సహ(స్రనామస్తోత్రం'లో “నమో మత్స్యస్వరూపాయ కచ్చపాయ 
నమోనమః | నమో యజ్ఞవరాహాయ శ్రీనృసింహాయ తే నమః ॥ విక్రమక్రాంత 
లోకాయ వామనాయమహౌజసే। నమో భార్గవరామాయ, రావణాంతకరాయ చ॥నమస్తే 
బలరామాయ కంస ప్రధ్వంసకారిణే । బుద్దాయ బుద్దరూపాయ తీక్షరూపాయ 
కల్కినే॥” అని దశావతారాలస్తుతి ఉంది. శ్రీకృష్ణస్తుతి ప్రత్యేకంగా లేదు కదా! 

ఈ శతక కవ "కృష్ణుక[గ్రజుడవై అన్నాడు, బలరామకృష్ణులు ఒకరి కొకరు 
తోడుగా ఉండి అవతారప్రయోజనాన్ని నెరవేర్చినారు. భాగవతోత్తముణ్ని గొప్పగా 
గౌరవించేవాడు భగవంతుడు. భక్తనామసాహచర్యం భగవన్నామం, భగవంతుని 
పేరుతోకూడి భక్తుని పేరు ఉంటుంది. లక్ష్మణా(గ్రజః “నమోస్తు రామాయ 
సలక్ష్మణాయ' అన్నట్లు ఆన్నదమ్ములిద్దరిని తలచి, తలపింప జేస్తున్నాడీ కవి. 

“ఏష నారాయణః శ్రీమాన్‌ క్షీరార్లవనికేతనః। 

నాగపర్యంక ముత్సృజ్య హ్యాగతో మధురాం పురీమ్‌॥” (హరివంశం) 

క్షీరాబ్దిశాయి మైనశ్రీమన్నారాయణుడు మొదట శేషుడనే తన పడకను ఎత్తి 
పంపి, తర్వాత తాను మథురాపురికి వచ్చాడట. ఆదిశేషుని అవతారాలను 
'కృష్ణోపనిషత్తు' పర్కొన్నది. 


62 నారాయణ శతకం 


“స ఏవ భగవాన్‌ భగవంతం బహుధా విపీయమాణః, అఖిలేన స్వేన రూపేణ 
యుగే యుగే తేనైవ జాయమానః స ఏవ సౌమిత్రి రైక్షాకః .....స ఏవ భగవాన్‌ 
సంధికాలే శారదా(భ్రసన్నికాశో రౌహిణేయో వాసుదేవః సర్వాణి గదా ద్యాయుధశాస్తాణి 
వ్యాచక్షోనైకాన్‌ రాజన్య మండలాన్నిరాచికీర్చు భూభారమఖిలం నిచఖాన”? 

ఆది శేషుడు ప్రతియుగంలోనూ భగవంతుని తోడ అవతరిస్తాడు. అతడే 
ఇక్ష్వాకు వంశమం దవతరించిన సౌమిత్రి - లక్ష్మణుడు. ద్వాపర కలియుగ 
సంధికాలాన వసుదేవుని కుమారుడూ, రోహిణీ పుత్రుడూ, శరత్కాల మేఘంతో 
సమానమైన తెల్లని శరీర వర్ణం కలవాడూ అయిన బలరాముడు 
గదాద్యాయుధశా(స్తాలను బోధించి, అనేకరాజుల సముదాయాన్ని నిర్దించి, అఖిల 
భూభారాన్న తొలగించాడు. 

“అనంతః ప్రథమం రూపం, లక్ష్మణశ్చ తతః పరమ్‌; 

బలభ(ద్రసృతీయశ్ళ, కలౌ కళ్ళి దృవిష్యతి;” 

అనంతుడనే పేరుతో ఉన్న ఆదిశేషుడే తర్వాత లక్ష్మణునిగానూ, ఆ పిమ్మట 
బలభ(ద్రునిగానూ అవతరించాడని ' నారదీయపురాణంి లో శ్రీమన్నారాయణుడే 
మహర్షులతో చెప్పాడు. 

భూదేవి ప్రార్థనా ఫలమే శ్రీకృష్ణావతారం 

“భూమిర్హుప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతైః 

ఆ(క్రాంతా భూరి భారెణ బ్రహ్మాణం శరణం యయౌ॥”(భాగ.10-1-17) 

అది ద్వాపరయుగం, 'ద్వాపరం' అంటే సందేహం. ధర్మాధర్మ విషయం 
సందేహాత్మకంగా ఉండినకాలమది. రాక్షసులు రాజులరూపంలో వచ్చి గర్వంతో 
అతలాకుతలంచేస్తుంటే, భూమి భరించజాలలేదు. సజ్జనులను దూషించి వారి 
పాపాలను ఒడిగట్టుకొంటూ, పురవీధులను శుద్ది చేయడానికే పందులు పుట్టినట్లు, 
వారిని పరిశుద్దులుగా చేయడానికి దుర్జ్దనులు పుడతారు. 

“సాధుపాపవిశుద్ద్యర్థం దుర్దనః పరికల్సితః । 

గ్రామవీథీవిశుద్ద్యర్ణం సూకరః పరికీర్తితః ” 

రాజు రాక్షసుడైతే మంత్రులు పెద్దపులులు. అతని . కుక్కలె. 
ఆరాజుపాలనలో ప్రజలు అలాగే ఉంటారు. 

“రాజూ రాక్షసరూపె ఐల వ్యాఘరూపణ మం(త్రిణః। 

అవకొః శ్వానరూపేణ, యథా రాజా తథా (ప్రజా॥” 


రాఘవయవ్యాఖ్య 63 


తండ్రిని చెరసాలలో బంధించిన వాడు కంసుడు. అతనిమామ రాజులనే బలి 
ఇచ్చే నరరూపరాక్షసుడు-జరాసంధుడు. (ప్రాగ్యోతిషాధిపతి యైన నరకుడు అదితి 
కుండలాలను తెంచి తెచ్చిన (క్రూరుడు, పదహారు వేల కన్యకలను తెచ్చి చెరపట్టన 
కామాతురుడు. శిశుపాలదంతవషక్రులు దుష్టులు. జనుషాంధుడైన ధృతరాష్ట్రుడు 
ధర్మమందు (ప్రవృత్తి, అధర్మమందు నివృత్తి లేని వ్యామోహ పరవశుడు. అతని 
కొడుకులు నూర్లురు దురభిమానులు. సజ్జనులకు ఊపిరాడనియని దుర్మతులు. 

కాబట్టి భూదేవి గోరూపం ధరించి (బ్రహ్మను ప్రార్థిస్తే , ఆ (బ్రహ్మ దేవతలతో 
వెళ్ళి, పాలకడలిగట్టున (ప్రత్యక్షమైన పరమాత్మునితో “అత్యంతభారపడితయైన 
భూమిని కాపాడుమని వేడుకొన్నాడు.” 

“ఎవం సంస్తూయమానస్తు భగవాన్‌ పరమేశ్వరః; 

ఉజ్జహారాత్మనః కేశౌ సితకృష్ణా మహామునే॥ 

ఉవాచ చ సురానేతౌ మత్కేశౌ వసుధాతలే 

అవతీర్య భువో భారక్తేశహానిం కరిష్యతః ॥” (వి.పు.5-1-60,61) 

భూభారాన్ని తొలగించుమని స్తుతింపబడిన సర్వేశ్వరుడు ఆలోచిస్తూ తలమీద 
చేతినిపెట్టి, తెల్లని, నల్లని శిరోజాలను రెండింటిని పెరికాడు. ఈ నా రెండు కేశాలు 
నేల మిద అవతరించి భూమికి భారరూపమైన క్రేశాన్ని దూరం చేయగలవని 
దేవతలతో చెప్పాడన్నారు శ్రీపరాశరులు. 

'తౌ చాపి కేశౌ విశతాం యదూనాం 

కులే. సయ్‌ రోహి౯లలు 'దేవీకీరిచ॥ 

తయోరేకో బలభద్రో బభూవ 

యో..సౌ ద్వేతస్తస్య దేవస్య కేశః | 

కృష్ణో ద్వితియః కేశవస్సంబభూవ 
కేశోయోంసౌ వర్లితః కృష్ణవర్లః॥” (భారతం) 

'ఆరెండు కేశాలలో తెల్లనిది యదుకుల కాంతలైన రోహిణియందు, నల్లనిది 
దేవకియందు ప్రవేశిస్తుంది. ఒకడు బలభద్రుడైతే రెండవవాడు శ్రీకృష్ణుడు" అని 
పారాశర్యసూక్తి. 

“కళయా సితకృష్ణకిశః జాతః కరిష్యతి జనానుపలక్ష్యమార్లః” - 

పరమపురుషుని శ్వేత కృష్ణకేశాలే బలరామకృష్ణులని శ్రీ శుకసూక్తి, 

“శంఖచ(క్రభృదిశే తు శేతవర్డో మహాభుజః। 

ఆవిష్టః శ్వేతకేశాత్మా శేషాంశం రోహిణీసుతమ్‌” 


64 నారాయణ శతకం 


విష్ణుమూర్తి యొక్క శ్వేత కేశరూపం రోహిణీసుతుడైన రాముని యందు 
శేషావతారమై ఆవేశించింది. కృష్ణుడు సాక్షాత్తు వాసుదెవుడే' అంటుంది వరాహపురాణం. 

కశ్యపప్రజాపతియే వసుదేవుడు. కశ్యపుని పత్నులైన అదితి, కద్రువలే దేవకిగా, 
రోహిణిగా అవతరించి, వసుదేవుని భార్యలయ్యారు. 

కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు. అతని ఆర్షురు పుత్రులు 
విష్ణుభక్తులు. వారు హిరణ్యకశళిపుణ్ని గౌరవించలేదు. కాబట్టి అతడు కోపంతో “మి 
తండ్రి చేతితోనే చంపబడుదురుగాకి అని వారిని శపించాడు. (హరివంశం) 

ఈ అర్లురిని వరుసగా దేవకీ గర్భంలో (ప్రవేశపెట్టుమని శ్రీమన్నారాయణుడు 
యోగని[ద్రను ఆజ్ఞాపెంచాడు. 

“హతేషు తేషు కంసేన శేషాఖ్యో౬౦శస్తతో మమ”. 

కంసుడు (క్రమంగా వారిని చంపిన తర్వాత నా అంశయైన శేషుడు దేవకీ 
గర్భంలో ఉంటాడు. 

“గోకులే వసుదేవస్య భార్యాఒన్యా రోహిణీ సలా! 

తస్యాస్ససంభూతిసమం దేవి! నేయస్త్యయోదరమః॥” (వి.పుఎ 

“గర్భ సంకర్షణాత్‌ సోఒథ లోకే సంకర్షణేతి వై 

సంజ్ఞామవాప్యతే వీరః శ్వేతాద్రి శిఖరోపమః॥"'(వి.పు.5-1-76) 

'ఓ మాయాదేవీ! దేవకీసప్తమగర్భాన్ని (కుక్షిస్టజంతువును) సంకర్షించి, గోకులంలో 
ఉన్న రోహిణీగర్భంలో నీవు స్థాపించు. సంకర్షితుడైనందువల్ల, శ్వేతశైలశిఖరంలాగా 
ఉండే ఈ వీరుణ్ని లోకం సంకర్షణుడని వ్యవహరిస్తుంది. దెవకికి అష్టమగర్భంలో 
నేను వర్షర్తువులో భాద్రపద కృష్ణ అష్టమినాడు నడిరేయి జన్మిస్తాను. వెంటనే 
ప్రవేశించే నవమీతిథియందు నీవు యశోదా గర్భంలో జన్మించు. వసుదేవుడదే రాత్రి 
నన్ను గోకులంలో యశోద ప్రక్కన చేర్చి, నిన్ను దేవకి ప్రక్కన చేరుస్తాడు. కంసుడు 
నిన్ను బండకు గొట్టడానికి యత్నించగానే, నివు ఆకాశంలోకి ఎగిరిపోవాలి" అని 
చెప్పినట్లే యోగమాయచేసింది. 

దేవకిది పిల్లలు పుట్టి చచ్చిపోయే కడుపు. నష్టసంతానంగల ఆమె గర్భంలో 
నాగప్రతిష్టచేసినందువల్ల, అష్టమగర్భం నిలిచిందంటారు ఏజ్ఞులు. నేటికీ నాగసర్నాన్ని, 


అధ్యవసాయం వఏస్మరింపరానిది. 


రాఘవియవ్యాఖ్య 65 


జ్ఞానం, శక్తి బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు అనే షడ్గుణాలు కలవాడే 
భగవంతుడు. ఇతరులయందు ఉపయోగింపబడే భగవచ్చబ్దం గౌణం. 

“తత్ర పూజ్య పరార్హోక్తిపరిభాషాసమన్వితః। 

శబ్దో యం నోపచారేణ త్వన్య(త్ర హ్యుపచారతః॥ (విపు) 

భగవాన్‌ పతంజలి; వ్యాసభగవానుడు అన్నచోట - ఆవ్యక్తులయందు షాడ్గణ్య 
పూర్తిలేదు. కాని (ప్రతిభా ప్రభావసంపన్నులైన మహాత్ములు. కాబట్టి జొపచారికంగా, 
గొరవంగా భగవచ్చబ్దం వారియందు (ప్రయుక్తమవుతుంది. 

ఆరుగుణాలు పూర్ణంగా ఉన్మిషితాలు కాబట్టి శ్రీకృష్ణావతారం పూర్ణావతారం. 

1. జ్ఞానం అంటే సర్వవస్తుసాక్షాత్కారం. 

“అహం సుతో వామభవం పృన్నిగర్భ ఇతి శ్రుతః (భాగ.10-3-41) 

శ్రీకృష్ణుడు చెరసాలలో శంఖచ(క్రాద్యాయుధాభరణాలతో ఆవిర్భవించిన వెంటనే 
తల్లి దేవకితో ఇలా అన్నాడు. 

అమ్మా! స్వాయంభువమన్వంతరకాలాన నీవు 'పృల్ని'గా వసుదేవుడు 'సుతపా' 
అనే ప్రజాపతిగా ఉండి మీరు ఘోరతపస్సుచేశారు. అప్పుడిదే రూపంతో (ప్రత్యక్షమైన 
నన్ను మోక్షమడుగలేదు. నీలాంటి పుత్రుడు మా గర్భమందు జన్మించాలని 
మూడుసార్లు (ప్రార్థించారు. నాలాంటివాడు మరొకడు లేడు కదాః కాబట్టి నేనే 
మీకుమారుడనై 'పృళ్నిగర్భుడ'ననే పేరుపొందాను. రెండవసారి అదితి కశ్యపులుగా 
ఉన్న మీకు పుత్రుడనై వామనుడు (ఉపేంద్రుడు)అనే పేరు పొందాను. ఇప్పుడు, 
మూడవసారి మీకు పుత్రుడనయ్యాను. 

నా అవతారాలు జ్ఞాపకానికి రావాలనే మీకు నేనిరూపాన్ని చూపాను, అని తెల్పిన 
సంగతి జ్ఞానగుణానికి తార్కాణం. 

పూర్వం వివస్వంతునికి ఉపదేశించిన యోగశాస్త్రం, లోపించినందువల్ల మళ్ళీ, 
నీకు ఉపదేశించానన్నాడు. వివస్వంతుని జన్మ ప్రాచీన మాయె. నీ జన్మఅర్వాచీనం 
కదా! నీ మాట పొసగే దెట్టా? అంటూ అర్జునుడాశ్చర్యపడితే, 'నాకూనీకూ అనేక 
జన్మలు గడిచాయి. నాకు తెలుస్తుంది, నికు తెలియదని శ్రీకృష్ణుడు బోధించడమూ 
జ్ఞాన గుణ లక్షణమే కదా! 

2. శక్తి అంటే అఘటితఘటనాసామర్థ్యం 

శ్రీకృష్ణునికి విద్యను బోధించినగురువు 'సాందీపని'. ఎప్పుడో మరణించిన గురు 
పుత్రుణ్ని తెచ్చి సాందిపని కిచ్చాడు. అంతేకాదు; పుట్టగానే గిట్టిన ఒక 
బాపనయ్యకొడుకులను, తాను వైకుంఠంపోయి తనదేవేరులను మెప్పించి, తెచ్చి వారి 
తలిదండ్రుల కర్సించి, వారిని ఆనందపరచినందువల్ల శక్తి (ప్రకాశితమయింది. 


66 నారాయణ శతకం 


3. బలం, అంటే (శ్రమలేకుండ -న్నంటిని ధరించే గుణం. 

గోవర్దన గిరిని గొడుగులాగా ధరించాడు కదాః 

4. ఐశ్వర్యం, అంటే తనను తప్ప తక్కిన వస్తువులను, వ్యక్తులను నియమించే 
కర్భత్వం. లెక్కించలేని యాదవజనాన్ని తన అదుపాజ్జలలో ఉంచడం వల్ల 'ఐశ్వర్యం' 
(పకటితం. 

5. ఎర్యం, అంటే సర్వజగత్కారణమైన, వికారరాహిత్యం. 

గివులను, గోపాలకులను బ్రహ్మమాయంచేసినా, అతడు చకితుడయ్యే రీతిగా, 
తానే ఆవులుగానూ, లేగలుగానూ, ఆలకాపరులుగానూ, చద్దిమూటలతో కకూడిన 
కోలలుగానూ అనేక రూపాలను ధరించాడు, గోగోపరక్షకుడు శ్రీకృష్ణుడు. అయినా 
నిర్వికారుడు. 

6.తేజస్సు, అంటే పరాభిభవనసామర్థ్యం. 

శ్రీకృష్ణుని ఎదుట (బ్రహ్మరు[ద్రేం[ద్రాదిదేవతలందరు నిస్తేజస్కులయ్యారు. 

“ఏతే చాంశకళాః పుంసః కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌” - (1-3-28) 

అనే భాగవతంలోని ఈ శ్లోకం చైతన్య సంప్రదాయులకు (ప్రాణంలాంటిది. 
శ్రీకృష్ణుడే పరబ్రహ్మ ఆయన ఇతరావతారాలు అంశావతారాలనీ, కళావతారాలనీ 
ఈ శ్లోకం చెబుతుంది. ఇక్కడ 'అంశి అంటే గుణభాగం. 

శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితిలయాదికార్యాలకోసం “పర, వ్యూహ, విభవ, 
అంతర్యామి, అర్బారూపం'” అనే పంచావతారుడవుతాడు. 

శ్రీమన్నారాయణుడే పరుడు. వ్యూహం చతుర్విధం 

'వాసుదెవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ద' అనే నల్గురు వ్యూహమూర్తులు. 

వీరిలో షడ్గుణాలు ఉన్నా, ఆయాకార్యానుసారంగా కొన్ని గుణాలే స్సుటంగా 
(ప్రకాశిన్తాయి. మిగిలినవి అనువృత్తాలైనా స్సుటంగా (ప్రకాశించవు. 'అవార్చుధ్న్ద్యసంహిత' 
లో గుణోన్మేషానున్మేషాలు వివరించబడినాయి. 

“తత్ర జ్ఞానబలద్వంద్యాద్రూపం సాంకర్షణం విదుః | 

ఐశ్వర్య ఎర్యసంభేదా [ద్రూపం ప్రాద్యుమ్నముచ్యతే॥ 

శక్తి తేజస్పముత్కర్లా దనిరుద్దీ తనుర్హరేః 

వ్‌ 0 లు యౌ 

ఎతే శక్తి మయా వ్యూహాః గుణోన్మేషస్వలక్షణా:॥”' 

1. సంకర్షణునికి 'జ్ఞానం, బలం” అనే రెండుగుణాలు ముఖ్యమైనవి. శాస్త్రప్రదానం, 
జగత్సంహారం ముఖ్యకార్యాలు. సంకర్షణుడు రుద్రుని యందు అశుప్రవెశించి 
జగత్సంహారంచేస్తాడు. చేతనా చేతన మైన జగత్తును తనలో చేరే రీతిగా ఆకర్షించే 
వాడు కాబట్టి సంకర్షణుడని పేరు. “సంకృష తీతి సంకర్షణః”. 


రాఘఎయవ్యాఖ్య 67 


2. ప్రద్యుమ్నునికి ఐశ్వర్యం, విర్యం అనే ౦౬౪. లు ముఖ్యమైనవి. 
ధర్మొపదేశం, జగత్సృష్టి ముఖ్యకార్యాలు. “ప్రకృష్ణం ద్యుమ్నం యస్య సః = 
'ప్రద్యుమ్నః' - వికారం పొందకుండా ఉండేవాడని అర్హం. 

3. అనిరుద్దునికి శక్తి తేజస్సు అనే రెండు గుణాలు (ప్రధానమైనవి. తత్తబోధ, 
జగ(ద్రక్షణం (ప్రధానకార్యాలు. 

“అవతారా హ్యసంఖ్యేయా హరేః సత్వనిధేర్షి జాః'(1-3-26) 

“సత్వనిధేః = అనిరుద్దాత్‌, ఎతదనిరుద్దాఖ్యం రూపం నానావిధానామవతారాణాం 
ఇరారరలి" 'అనరుద్ద వ్యూహమూర్తి నానాఎధాలైన అవతారాలకు మూలకారణం, 
బీజభూతు'డని వీరరాఘవీయ వ్యాఖ్య. (భాగ) 

4. ఈ మూడుమూర్తులకు మూలకందం షాడ్లుణ్యమూర్తి పరవాసుదేవుడు. 

“ఛాదయామి జగత్సర్వం భూత్వా సూర్య ఇవాంశుభిః 

సర్వభూతాధివాసశ్ళ వాసుదేవస్తతః స్మృతః॥” 

సూర్యుడు తన కిరణాలచేత సర్వజగత్తును కప్పివేసేరీతిగా ప్రపంచమంతా 
ఆవరిస్తున్నాను. సర్వభూతాలకు ఉనికి పట్టైన నన్ను వాసుదేవుడంటారని 'వాసుదేవ' 
శబ్దార్జాన్ని విశదం చెసింది భారతం. 

“వాసుదేవః సంకర్షణ: ప్రద్యుమ్న: పురుషః స్వయమ్‌; 

అనిరుద్ద ఇతి (బ్రహ్మన్‌, మూర్తి వ్యూహోంభిధీయతే॥”(భాగ.12 స్కం.) 

శ్రీశంకర భగవత్పాదులు 'వి.స.భాష్యం'లో “చతుర్వ్య్యూహః:” అనేచోట 

“వ్యూహాత్మానం చతుర్జా వై వాసుదేవాది మూర్తిభి; 

సృష్ట్యాదిన్‌ (ప్రకరోత్వేష విశ్రుతాత్మా జనార్దనః ఇతి వ్యాసవచనాత్‌ చతుర్వ్యూహః” 

వ్యాసుని మాటనుబట్టి, భగవంతుడు వాసుదేవాది మూర్తులతో చతుర్విధవ్యూహాలను 
పొంది సృష్ట్యాది కార్యాలను నిర్వహిస్తాడు అనడం గమనీయం. 

శ్రీకృష్ణుడే సర్వకారణకారుడని 'బ్రహ్మసంహిత పేర్కొన్నది. 

'ఈశ్వరః పరమః కృష్ణు సచ్చిదానందవి[గ్రహః। 

అనాది రాదిగోవిందః సర్వకారణకారణమ్‌॥” 

“బ్రహ్మణ్యో దేవకీపుత్రో (బ్రహ్మణ్యో మధుసూదనః-” 

'అథర్వవేదశిఖ' శ్రీకృష్ణుడే “పరబ్రహ్మ అని స్పష్టపరచింది. 

“ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ” - (భ.గీ.8-13) అనే చోట “తాత్సర్యచంద్రిక” లో 

“త్రిరాత్మా త్రిస్తాభావశ్ళ తథా (త్రివ్యూహ ఏవ చ। 

పాంచరా(తే తథా హ్యాషు భగవద్యాచకః స్మృతః” 


68 నారాయణ శతకం 


సంకర్షణ, (ప్రద్యుమ్న, అనిరుద్దరూప భగవద్యూహ(త్రయం అ,ఉ,మ అనే 
మూడక్షరాలు కలిగిన ఓంకారంవలె, భగవద్వాచకమైనట్టు వివరింపబడింది. 

రథంమీదనూ, నీళ్ళల్లోనూ, దర్శన మిచ్చిన బలరామకృష్ణులను 

“ఓం నమో వాసుదేవాయ నమః సంకర్షణాయ చ। 

ప్రద్యుమ్నాయ సమస్తుభ్య మనిరుద్దాయ తే నమః॥” 

అని అక్రూరుడు స్తుతించాడు. 

బలరాముడు అనంతుడు, హలాయుధుడు, సునంద అనే ముసలాన్ని - రోకలిని 
- ఆయుధంగా ధరించేవాడు, తాలాంకుడు, గదా విద్యావిశారదుడు. నీలాంబరుడు, 
ఆయన స్వరూపగుణలీలాదులు లోకమర్యాదచే విలక్షణమైనవి. 

ధేనుకముష్టికాద్యసురులన్‌ మరద్దించినవాడు బలరాముడు. 

గోపాలురు గోవులను మేపుతూ, తాళవనంలో తాటిపండ్లను తెంపుతుంటే, 
ఆపండ్డు రాలిన చప్పుడు విని వచ్చిన, గర్హభాకారంలో ఉన్న, ధేనుకుడనే రాక్షసుడు 
బలరామునిరొమ్ముమిద తన్నినాడు. బలరాముడు ఆరెండుకాళ్ళను బట్టి గిరగిర 
త్రిప్పి తాటి చెట్టుకు విసరికొట్ట చంపాడు. 

'ప్రలంబుడనే రాక్షసుడు గోపవేషంతో వచ్చాడు. జంటలు జంటలుగా పరుగెత్తే 
పందెంలో పాల్గొన్నాడు. ఓడినవాడు గెల్ఫినవాణ్ని భుజాలమీద ఎక్కించుకొని 
భాండీరవటవృక్షానికి చేరే లక్ష్యంగా ఆడే ఆట ఇది. శ్రీదాముడు శ్రీకృష్ణుణ్ని 
ఎక్కించుకొన్నాడు. (పలంబుడు బలరాముణ్న ఎక్కించుకొని ఆకాశానికెగిరి లన్ని 
పర్వతాకారుడయ్యాడు. రాక్షసుడన (గ్రహించిన బలభద్రుడు ప్రలంబుని తలమిద 
పిడికిలితో (గుద్ది చంపాడు. 

శ్రీకృష్ణుడు మల్లయుద్దంలో చాణూరుణ్ని చావగొడ్తే, బలరాముడు ముష్టికుడనే 

రాక్షసమల్టుణ్ని తలపైన, రొమ్ముమీద మోకాటితో పొడిచి, ఎత్తి, నేలకు విసరి కొట్టి 
చంపాడు. శ్రీకృష్ణుడు కంసుని జుట్టు పట్టి ఈడ్చి ప్రాణం తీస్తే, వాని తమ్ముడైన 
సుమాలిప్రాణాలను బలరాముడు తోడేశాడు. రుక్మి అనే వ్యక్తి బలరామునితో 
జూదమాడి ఓడిపోయినప్పటికీ నెనే గెల్సాను' అని వాదించగా, వాని మిత్రులు 
పఠిడ్డిగిలించి హేళనగా నవ్వినప్పుడు, బలరాముడు పాచికలతో రుక్కిని కొట్టి 
చంపాడు. ద్వివిదుడనే వానరుడు నరకాసురుని మిత్రుడు. పదివేల 
ఏనుగులబలంగలవాడు. రైవతక పర్వతంమిద విహరిస్తున్న బలరాముని హలాన్ని, 
ముసలాన్ని లాగుకొని తిరస్కరిస్తున్న ద్వివిదుని ఆయువుపట్టుమీద (గ్రుద్ది మట్టి 
కరిపించాడు. 


రాఘవియవ్యాఖ్య 69 


జాంబవతీ పుత్రుడైన సాంబుడు సుయోధనుని పుత్రిక మైన లక్ష్మణను వరించి 
హరించాడు. కౌరవులు దారిలో సాంబుణ్ని బంధించి తీసుకొనిపోయారు. బలరాముడు 
ఒక్కడే వెల్లి 'ఉగ్రసేనుని ఆజ్ఞాప్రకారం సాంబుణ్ని విడిచి పెట్టం'డన్నాడు. రాజ్యార్హత 
లేని యాదవులు కౌరవులను ఆజ్ఞాపించడమా!! అని అధిక్లేపించారు. (క్రుద్దుడైన 
హలాయుధుడు కౌరవులతో పాటు హస్తినాపురిని గంగలో కలుపుతా' నంటూ ఒక్క 
పెట్టున ఆపురికోటపునాదిలోకి సీరాన్ని దించాడు. నగరం దొల్లింది. 

“అద్యాప్యాఘూర్లితాకారం లక్ష్యతే తత్పురం ద్విజ; 

ఏష (ప్రభావో రామస్య బలశౌర్యోపలక్షణ:॥ (వి.పు.5-35-37) 

ఈనాటికీ గంగవైపు డొల్లినట్టు కనబడే హస్తినాపురం (డిల్లీ) బలరాముని 
ఆభిలశౌర్యాన్ని గుర్తుకు తెస్తుంది. 

సూర్యవంశపు రాజైన శర్యాతికి అనర్హుడు, ఆనర్హుని పుత్రుడు రైవతుడు, 
ఆరైవతుని పుత్రిక రేవతి. రైవతుడు తన పుత్రికకు తగిన మగడెవ్వడో చెప్పుమని 
(బ్రహ్మదేవుణ్ని అడిగాడు. 

“దేవదేవుండు హరి బలదేవుండనంగ, భూమి భారంబు మానృంగయబుట్టినా(డు. 

సకల భూతాత్మకు(డు నిజాంశంబుతోడ, యువతిమణి నిమ్ము జనమణికున్న 
తాత్మ” (ఆం.భాగ.9-3-73) అని బ్రహ్మ చెప్పాడు. 

'ఆవనజ గర్భుపంపున' రైవతుడనేరాజు, తాను నీరధిలొ నిర్మించిన కుశస్థలి 
అనే నగరానికి వచ్చి, బలభద్రునికి రేవతిని ఇచ్చాడు. కాబట్టి బలరాముడు రేవతీ 
రమణుడు. అతడు కామపాలుడు. 

శృంగారక్రీడలో రేవతీ దేవి ముఖపద్మాన్ని అలంకరించే తుమ్మెదయో అన్నట్టు 
శోభించేవాడు బలరామమూర్తి. 

సతీపతుల సమాగమాన్ని ప్రకృతిసంపదయైన పద్మభృంగరూపసన్నివేశంగా 
వర్షించడం రసౌచిత్యం. 

రేవతీవదనం ఒక కంజాతంగా ఆరోపింపబడింది. 'కంజాతం' అంటె నీట పుట్టిన 
కమలం. సుఖాన్ని కలిగించేది. 

రేవతి - రేవృష్టవగతౌ'. అటూ, ఇటూ కదలుతూ తేలి యాడడమని అర్థం. 
'అంతం'అంటే దగ్గర, లోపల. 'భృంగం' అంటే నలుపును భరించే తుమ్మెద. వదనం 
ఉపమేయం. కంజాతం ఉపమానం. బలరాముడు ఉపమేయం. భృంగం ఉపమానం. 
తెల్లని దేహంమీద నల్లని వస్త్రాలను ధరించేవాడు కాబట్టి నిలాంబరుడు భృంగంగా 


ఆరోపింపబడినాడు. ఇది రూపకాలంకారం. 


70 నారాయణ శతకం 


ఉపమానోపమేయాలను రెంటిని వ్యవహరించి అభేదాన్ని చెప్పేది ఆరోపపద్దతి, 
ఉపమేయాన్ని చెప్పక, ఉపమానంతోనే ఆజఉపమేయాన్ని వ్యవహరించడం 
అధ్యవసాయపద్దతి. 

'అనన్‌' - సంభావనావాచకం. 'భృంగంబనన్‌' అని వర్లించడవవల్ల ఇది 
ఉ(త్రేక్షాలంకారం. ఉపమానం యొక్క గుణ(క్రియల సంబంధంచేత ఉపమేయం 
ఉపమానంగా తర్కింపబడింది. తాదాత్మ్యం సంభాఎతం. 

వికసించిన కమలంయొక్క పరిమళంచేత ఆకర్షితమైన గండుతుమ్మెద, దాని 
సౌందర్యసౌకుమార్యాలకు ముగ్గయై, ఆకమలంమిద (వాలి, వ్రాలనట్టు పరిభ్రమిస్తూ, 
స్నిగహృదయంతో మకరందాన్ని ఆస్వాదించి ఆనందించడం అనుభవైకవేద్యం కదా! 

కాబట్టి రూపకాలంకారానుప్రాణితమైన ఉత్రేక్షాలంకారమున్న పద్యమిది, బలమూ 
రూపసంపదా కలవాడు బలరాముడని ఎదితం. 

'బలం” దితీయపాదమందు 'రమణం' తృతీయపాదమందు వర్లించాడు కవి. 
వీరశ్చంగారరసాలను సముచితంగా ఆవిష్కరించిన అవతారమూర్తిగా బలరామమూర్తిని 
వీక్షించడం కైతకైపు. 

మ. పురము ల్మూడును మూడులోకములు నే ప్రాద్దున్విచారింప(ద 
త్సురనారీముహి మోన్నతుల్‌ సెడుటకై బుద్దుండ వై బుద్దితో 
వరబోధద్రునుసేవ( జేయుటకునై వారిం |బబోధించి య 
పురముల్‌ గెల్చిన మీ యుపాయము జగతూజ్యంబు నారాయణా॥ 19. 

అర్థం: ఓ నారాయణా! మూడులోకములు; ఏ ప్రొద్దున్‌ = ఎంతోకాలంనుంచి; 
పురముల్‌ మూడును = ప్రిపురాలును; తత్‌ పురనారీమహిమ+ఉన్నతుల్‌=ఆ త్రిపురా(సురు)ల 
స్త్రీల పాతివ్రత్యం యొక్క (ప్రభావాలును; చెడుటకై = నశించేకోసం; విచారింపన్‌ = 
ఆలోచింపగ; బుద్దుండవై; బుద్ధితో = (ప్రజ్ఞతో; వరబొధద్రుమసేవన్‌ చేయుటకునై = 
ఉత్తమజ్ఞానమనే బోధవృక్షాన్ని సేవించడానికి; వారిన్‌ (ప్రబోధించి = వారికి ఉపదేశించి; 
ఆపురముల్‌ గెల్సిన = ఆత్రిపురా(సురు)లను జయించినట్టి; మీ, ఉపాయము = మీపథకం, 
యుక్తి; జగత్‌ పూజ్యంబు = లోకమాన్యమైనది. 

తా; ఓ నారాయణా! మూడుపట్టణాలకు అధిపతులైన (తిపురాసురులూ, 
వారినారీమణులూ అధిక ప్రభావంకలవారు. ఆ(స్త్రీల పాతి వ్రత్యప్రభావం చెఉపోవడానికి 
లోకాలని చాలాకొలం" ఆలో చించాయ; తత్సలితంగా, లోకక్షేమంకోసం నివు 
బుద్దునిగా అవతరించి, ఆ(త్రిపురవాసులకు “చక్కగా బోధవృక్షాన్ని సేవించి తరించండి' 
అని జ్ఞానోపదేశం చేశావు. వారు నీ బోధ వృక్షాన్ని అక్షరాలా సేవింఛి నశించారు. 


రాఘవీయన్యాఖ్య 71 


త్రిపురాలకు అపాయాన్ని తలపెట్టిన నీ ఉపాయంవల్ల లోకం హర్షించింది. నియుక్తి 
స్తుతిపాత్రమయింది. 

వ్యాఖ్య: బుద్దుని బోధ జగత్రూజ్యమని ప్రశంసితం. 

త్రిపురాసురసంహారవృత్తాంతం వేదంలోనూ ఉంది. 

“తేషామసురాణాం తి(స్రః పుర ఆసన్నయ స్మయ్యవమాథ 

రజతాథ హరిణీ తా దేవా జేతుం నాతిశక్నువన్‌ -- 

--తి(స్రః పురోభిత్సైభ్యో లోకేభ్యో ఊసురోన్‌ 'ప్రాణుదత”. 

(తై-సం.6కాం2 (ప్ర.3.అనువాకం,) 

రాక్షసులకు ప్పథ్వీలోకంలో ఇనుముతోనూ, అంతరిక్షలొకంలో వెండితోనూ, 
ద్యులోకంలో బంగారంతోనూ దుర్గరూపంగా నిర్మింపబడిన మూడు పెద్ద 
పట్టణాలున్నాయి. అవి కామగమనం కలవి. దేవాసురయుద్దంలో త్రిపురాలను 
దేవతలు జయింపజాలలేదు. దేవతలందరు కలిసి తమ తేజస్సుతో ఒక బాణాన్ని 
సిద్దం చేశారు..ఆబాణం యొక్క ముఖమందు అగ్నిదేవుడు, శరీరమందు సోమదేవుడు, 
అలుగున విష్ణుమూర్తి ఆవేశించారు. ఆ(క్రూరబాణాన్ని నిర్హయుడైన రుద్రుడు 
ప్రయోగించి త్రిపురాలను భస్మంచేశాడు అని సంక్షిప్తార్థం. 

యుగభేదంచేత పురాణాల్లో వేర్వేరుగా వర్లింపబడిన ఈ విషయంలొ 
విరోధపరిహారాలను గమనించాలి. 

తారకాసురునికుమారులైన విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడనే ముగ్గురు 
అధిపతులు ఈ మూడు పట్టణాలతోపాటు సంచరించేవారు. ఆవి వ్రాలినచోట 
నగరాలన్ని నేల మట్ట మవుతుండేవి. రుద్రుడు సర్వదేవతాకమైన బాణాన్ని 
ప్రయోగించి త్రిపురాలను కాల్ఫివేశాడని మహాభారత కథ. 

యథా హి చోరస్త తథా హి బుద్ద స్తథాగతం నాస్తిక మత్ర విద్ది | 

తస్మాద్ది యశృ్ళంక్యతమః (ప్రజానాం, న నాస్తికే నాభిముఖో బుధః స్యాత్‌॥” 
(రామా.అయో-10-9-34) 

'చోరుని వంటివాడు బుద్దుడు.అతడు నాస్తికుడు. ప్రజలకు శంకింపదగినవాడు. 
కాబట్టి ధీమంతుడు నాస్తికునితో ప్రసంగించరాదు' అని రాముడు జాబాలితో 
అన్నాడు. 

రామాయణంలో బుద్దుని ఉదంతం ఉంది కాబట్టి, బుద్దావతారుడువేరు, గౌతమ 
బుద్దుడు వేరు, అంటారు కొందరు. రామునికంటె యు బుద్ధావతారం 
అసంగతమైనందువల్లనూ, ఛందోభేదమున్నందువల్లనూ ఈ శ్లకం ప్రక్షిప్త వ. 


72 నారాయణ శతకం 


“తతః కలౌ సం(ప్రవృత్తే సంమోహాయ సురద్విషామ్‌ । 

బుద్దా నామ్నా జినసుతః కీకటేషు భవిష్యతి॥” (భాగవతం) 

కలియుగం వచ్చినప్పుడు రాక్షసులను సంమోహనంచేయడానికి కీకటదేశ మందు 
నారాయణుడు జనుడనే వ్యక్తికి పుత్రునిగా అవతరించి, బుద్దుడనే పేరుతో 
వ్యవహరించగలడు. 

“కలియుగాద్యవసరంబున రాక్షస సంమోహనంబు కొరకు (మధ్యగయా 
ప్రదేశంబున) కీకట దేశంబున జినసుతుండై బుద్దనామధేయంబునం దేజరిల్లు”' 
నని భవిష్యదవతారంగా చెప్పబడింది. (ఆం'ధ్రభాగ). 

'శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం'లో “మీనాకృతేకమఠకోలన్నషింహవర్లిన్‌” అనే 
దశావతార వర్లనగల శ్లోకంలో 'బౌద్దావతారం' లేదు. 

శ్రీవేదాన్తదేశికులవారి 'దశావతారస్తోత్రం' లోనూ, 'దయాశతకం'లోనూ తొమ్మిదవ 
అవతారంగా శ్రీకృష్ణావతారమే వర్షింపబడింది. 

“వనజౌ వనజౌ ఖర్వః (త్రిరామీ సకృపోఒకృపః 

అవతారా దశైవైతే కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌॥” 

అనే దశావతార శ్లోకం 'సకృపః, అకృపః' అంటే దయాళువు బుద్దుడు, నిర్ణయుడు 
కల్కి అని స్పష్టపరచింది. 

గీత గోవింద కర్త యైన జయదేవుని చేత 'కారుణ్యమాతన్న్వతే' అని బుద్ధావతారం 
సుశ్టోకితం. 

'అగ్ని పురాణం” శాంతాత్ముడు, లంబకర్ష్గుడు, గౌరాంగుడు, అంబరావృతుడు, 
ఊర్హ్య పద్మస్థితుడు, వరదాభయదాయకుడని బుద్దమూర్తిని వర్షించింది. 

మాయాదేవీశుద్దోదనుల పుత్రుడైన గౌతమ సిద్దార్దుడే బుద్దావతారుడని లోకం 
అంగీకరించడం గమనార్హం. 

(బ్రహ్మాండపురాణం 'బుద్దుడు జినసుతుడూ కాడు' అంటుంది. 

“మోహనార్థం దానవానాం బాలరూపీ పథి స్థితః 

పుత్రం తం కల్పయామాస మూఢబుద్ది ర్లినః స్వయమ్‌॥” 

రాక్షసులను సంమోహనం చేయడం కోసం (త్రోవలో హరి బాలరూపుడై 
యుండగా మూఢబుద్దిగల బినుడు అతనిని పుత్రునిగా కల్సించుకొన్నాడట. 

“తతః సంమోహయామాస జినాద్యా నసురాంశకాన్‌। 

భగవాన్‌ వాగ్సి రుగ్రాభి రహింసావాదిభిర్హరిః॥ 


రాఘవియవ్యాఖ్య 73 


“అహింసా పరమో ధర్మః - “మాహింన్యాత్సర్యా భూతాని” లాంటి వాక్యాలతో 
హరి, పశువులను హింసించే యాగాలను నిరసిస్తూ జినుడు మొదలైన రాక్షసాంశగల 
వ్యక్తులను మోహింపజేశాడని (బ్రహ్మాండపురాణం విశదపరచింది. 

రాక్షసులు తపస్సు, యజ్ఞయాగాది(క్రతువులూ చేసేవారు. వరాలను పొంది 
దౌర్దన్యంతో సాధుసత్పురుషులను హింసించేవారు. జిహ్వరుచి మెండై, యాగాలపేరుతో 
జీవహింస చేస్తున్నప్పుడు భగవానుడు కరుణావరుణాలయుడైన బుద్దమూర్తిగా 
అవతరించి వేదబాహ్యవాక్యాలతో వాదించి, సమాజాన్ని సంస్కరించాడు. 

రాక్షసుల ఆగడాలవల్ల లోకాలు తల్లడిల్లుతుండేవి. (త్రిపురాసురులను, వారి 
భార్యలు పాతివ్రత్య మహిమవల్ల, జయింపనెవ్వరికీశక్యం కాకపోయేది. పత్నులవ్రతం 
భంగమయ్యే విధంగా బోధించిన అవతారమే బుద్ధావతారం. 

ద్రుమ శబ్దం శాఖలుకలది, వృక్షం అని అర్ధం. “వృక్షశ్ళ్చేదనాత్‌” - ఛేదింప 
బడేది వృక్షమని వ్యుత్సత్యర్హం. బోధద్రుమసేవ చేయడంవల్ల అసురపత్నుల పాతివ్రత్యం 
పరిచ్చిన్నమయింది. తత్సలితంగా, త్రిపురాసురులు చస్తేగాని ప్రపంచానికి శాంతి 
కలుగలేదు. కాబట్టి, ఉపాయంతో త్రిపురాలను గెల్చిన బుద్దదేవుడు 
లోకారాధ్యుడయ్యాడు - కూచిపూడి నట్టువలు “రంగుగ పురికాంతలవ్రతములు, 
భంగపరచు బౌద్ధ్దావతారా" అంటూ నర్తిస్తారు. 

మ. _కలిధర్మంబున( బాపసంకలితులై గర్వాంధులై తుచ్చులై 
కులశీలంబులు మాని హేయగతులం గ్రొప్వారు దువ్చాత్ములం 
బలిగా. జేయ(దలంచి ధర్మమెలమింబాలించి నిల్పంగ స్తీ 
వలనం గల్క్యవతార మొంద(గల నిన్‌ వర్ణింతు నారాయణా॥ 20 

అర్థం : ఓ నారాయణా! కలిధర్మంబునన్‌ = కలియుగ ధర్మంవల్ల; పాపసంకలితులై 
= పాపకార్యాలతోకూడిన వారై; గర్వ+అంధులై = గర్వం చేత గుడ్డివారై; తుచ్చులై = 
నీచులై; కులశీలంబులు మాని = వంశాచారమర్యాదలను వదలివేసి; హేయగతులన్‌ = 
విడువదగిన - అసహ్యమైన నడవడుల చేత; (క్రొవ్వారు = మదించే; దుష్ట+ఆత్ములన్‌ 
= దుర్ణనులను; బలిగా చేయన్‌ తలంచి = నశింపజేయబూని; ధర్మము, ఎలమిన్‌, 
పాలించి = ధర్మాన్ని - పుణ్యకర్మకలావాన్ని బాగా పోషించి; నిల్వంగ = స్థిరంగా 
ఉంచునట్టు; మీ వలనన్‌ = మో సామర్థ్యంతో; కల్కి+అవతారం, ఒందగల = కల్కి 
భగవానుడవై ఇకముందు అవతరించగల; నిన్‌, వర్షింతును. 

తా: ఓనారాయణా! కలియుగ మహిమవల్ల పాపాత్ములై, గర్వాంధులై, నీచులై, 
కుల(క్రమాగత ఆచార సంప్రదాయాలను పాటించకుండా దుర్భరమైన నడవడుల 


74 నారాయణ శతకం 


చేత బాగా బలసిన దుష్టాత్ములను నీఖడ్లానికి ఎరగా చేయగలుగుతావు. అధర్మాన్ని 
రూపు మాపి, మళ్ళీ ధర్మం స్టిరంగా నిల్పడానిక నీ సామర్ద్యం వల్ల 'కల్కి'గా 
అవతరించగల నిన్ను వర్లిన్తాను. 

వ్యాఖ్య: కలియుగంలో అవతరించే కల్కి భగవానుని వర్లన ఇది. 

కల్కి భగవానుని అవతారం ఇంకా రాలేదు. (త్రికాలజ్ఞాలైన బుషులు భవిష్యత్కాల 
విషయాలను పురాణాలలో తెలిపారు. కలిప్రభావంవల్ల ఈయుగంలో చేయవలసిన 
పనులను చేయక, చేయరాని పనులను చేస్తూ (ప్రజలు పాపిష్టులవుతారు. ఏలికలూ, 
ఏలుబడిలో ఉన్న జనులూ, అందరు గర్యాంధులై అవినితికి, అధర్మానికి 
పాటుపడుతారు. 

నారాయణుడు కల్యవతారమందు అశ్వారూఢుడై, కరవాలంతో దుష్టాత్ములను 
సంహరిస్తాడు. అధర్మాన్ని తొలగించి, ధర్మసంస్థాపన చేస్తాడని భవిష్యత్తురాణకథనం. 

“అథాసౌ యుగసంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు; 

జనితా విష్ణయశసో నామ్నా కల్కిర్దగద్గురు:॥” (భాగవతం) 

కృతయుగంలో ధర్మం నాలుగుపాళ్ళు, త్రేతాయుగంలో మూడుపాళ్ళు, 
ద్యాపరయుగంలో రెండుపాళ్ళు, కలియుగంలో ఒక్కపాలే ఉంటుందనేది ఆర్షవాక్యం. 

ఈ శ్వేతవరాహకల్పంలో 28వ మహాయుగమిది. ఇక్కడ యుగసంధి అంటే 
కలియుగానికి చివరిభాగం, కృతయుగానికి ఆరంభకాలం. ఈ మధ్య కాలంలో 
పాలకులూ, పాలితులూ సామాన్యంగా దొంగలై జవిస్తారుః అధర్మం విజృంభించే 
ఈ సందర్భంలో నారాయణుడు 'విష్ణృుయశు'డనే వ్యక్తికి పుత్రునిగా అవతరించి 
'కల్కి' అనే పేరుతో సమాజసంక్షేమంకొసం వ్యవహరిస్తాడు. తత్పర్యవసానంగా, 
సామాజికులు ఆదర్శజీవనులై, విశ్వశ్రయోభిలాషులై చారిత్రక పురుషులవుతారు అని 
పురాణాలు ప్రకటిస్తున్నాయి. 

“హార రామవరం తాము రామ రను హార? హరే! 

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే॥ (కలిసంతరణోపనిషత్‌) 

విభవావతీర్లులైన రామకృష్ణనామాలు (4+4=8), పరతత్త్యమైన హరి నామాలు 
(8) కలిసి యున్న ఈ షోడశనామమంత్రాన్ని శుచి ర్ఫూతులై, ఏకా(గచిత్తులై నిత్యం 
జపించేవారికి కలికల్మషం నశిస్తుందని హారణ్యగర్సుడు తన పుత్రుడైన నారదమహర్షికి 
ఉపదేశించాడు. 


దశావతారాలే కాక, భగవంతుని అనేకావతారాల (ప్రశంస పురాణాల్లోనేకాదు, 
CC 
వేదాలలో కూడా స్పష్టంగా ఉంది. 


రాఘఎయవ్యాఖ్య 75 
ల 


దిన్వరూపదశకం 


ను. ఇరవొందన్‌ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబు కా 
కరయన్‌ పద్మభవాండభాండచయము న్నారంగ మికుక్షిలో 
నరుదార న్నుదయించు ₹ బలచు నడ(గున్న న్నారికేళోద్భవాం 
తరవాఃపూరముచందమొంది యెపుడున్‌ దైత్యారి నారాయణా ॥ 21 
అర్దం: దైత్యారి = అసురులకు శత్రువైన; ఓ నారాయణా! పద్మభవ+అండ భాండ _ 
చయమున్‌ = (బ్రహ్మాండకటాహసముదాయాన్ని; ఇరవు+ఒందన్‌ = స్థిరంగా ఉంచుటకు; 
సచరాచరప్రతతులన్‌ = చేతనాచేతనాలతో కూడిన (ద్రవ్యరాశులను; ఎన్నంగ = లెక్కింప; 
ఊహింప; శక్యంబు కాక = సామర్థ్యం చాలక; అరయన్‌ = విచారింపగా; ఆరంగన్‌ 
= హితంగా; ఎపుడున్‌ = ఎల్లప్పుడు; ఆనారికేళ+ఉద్భవ+అంతర వాఃపూరము, 
చందము+ఒంది = (ప్రసిద్దమైన టెంకాయలో ఉదయించే లోపలి జలపూరం రీతిగా; 
అరుదారన్‌ = అద్భుతంగా; అప్పుడప్పుడు; మీకుక్షిలో = మీకడుపులొ; ఉదయించున్‌ 
=ఉద్భవిస్తుంది; పెంచున్‌ = పెరుగుతుంది; కాపాడుతుంది; అడంగున్‌=ఇమిడిపోతుంది. 
తాః ఓ నారాయణా! (బ్రహ్మాండమంతా స్థావరజంగమాత్మకమే. దానిలోని 
చరాచరవస్తుసముదాయాలను లెక్కింపశక్యంకాదు. అది స్థిరంగా ఉండదు. 
కొబ్బరికాయలో నీరు పుట్టి, పెరిగి, అడగారినట్టు మీ బొజ్జలో (బ్రహ్మాండం 
ఉద్భవిస్తుంది, వృద్ది చెందుతుంది. లీనమవుతుంది. 

వ్యాఖ్య: నారాయణుని దివ్వరూప వర్తన, 

చరాచరపదార్థాలతో నిండి, పంచాశత్కోటి విస్తీర్లమైనది (బ్రహ్మాండం. 

1. చర పదారమంటే చేతనకోటి. జీవాత్మలు, బద్దులు, ముక్తులు, నిత్యులు 
అని బివాత్మలు మూడుఎధాలు. అనాదికర్మబంధంవల్ల సంసారంలో పరిభ్రమించే 
వారు బద్దులు. మోక్షోపాయాన్ని అనుష్టించి, మోక్షం పొందిన వారు ముక్తులు. 
కర్మబంధంలేకుండా, సంసారగంధశూన్యులై, వైకుంఠంలో భగవంతుణ్ణి సేవిస్తూ, 
ఆనందానుభవపరీవాహంలో మగ్నులైన అనంతగరుడవిష్వక్సేనాదులు నిత్యాత్మలు. 

బీవుడు అణువుగానూ, జ్ఞానానందామలస్వరూపుడుగానూ ఉంటాడు. శరీరంకంటె 
భిన్నుడు. ఉత్పత్తివినాశరహితుడు. 

“ఎషో౬ణురాత్మా చేతసా వేదితవ్యః” (ముం.ఉ.) అన్నట్లు జీవాణుత్వం 
స్వాభాఎకం. 

2. అచర పదార్థం అంటే అచేతనం. జ్ఞానంలేని వస్తువు. దీనిచేత ఏర్పడే ఫలాన్ని 
చేతనుడనుభవిస్తాడు. అజ్ఞానియెన జీవుడు ప్రాకృతిక ఫలాన్ని ఆసక్తితో అనుభవిస్తాడు. 


76 నారాయణ శతకం 


జ్ఞానియైన జీవుడు దాన్ని అనుభవించి, ఇది నిస్సారం, క్షణభంగురమని (గ్రహించి 
త్యాగం చేస్తాడన్నది శ్వేతాశ్వతరోపనిషత్తు. 

“అజోహ్యేకో జుషమాణో౬నుశేతే 

జహాత్యేనాం భుక్తభోగా మజోన్యః॥” 

అచర పదార్థం మూడు ఏధాలు 1. త్రిగుణం 2. కాలం 3. శుద్దసత్తం. 

1. త్రిగుణం : సత్య రజస్తమోగుణాలు కలిగిన ప్రకృతి సతతపరిణామంకలది. 
ప్రకృతి, మూడుగుణాలు ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు, మహదహంకారాది అనేక 
తత్తాలుగా మారుతుంది. ప్రపంచంలో దేహాద్యచేతనపదార్జాలన్ని పంచభూతాలతో 
కూడినవే. సత్వరజస్తమోగుణాలు మూడు సమానంగా ఉంటే ప్రళయమేర్పడుతుంది. 

2. కాలం : జడవస్తువు. అయినా విభువు, అంటే విశ్వమంతా వ్యాపించి 
ఉంటుంది. కాలానికి సత్వరజస్తమోగుణాలు లేవు. నిమిషాలు మొదల్కొని యుగాంతం 
వరకు కాలవిభాగాలున్నాయి. (ప్రపంచంలో కలిగే పరిణామాలు - మార్పులు - 
కాలాధీనాలే. భూతభవిష్యద్వర్తమానవ్యవహారాలన్నిటికి కారణం కాలమే. 
భగవత్సంకల్ఫాధీనపరిమాణం తప్ప, కాలపరిణామం వైకుంఠంలో లేదు. 

3. శుద్దసత్వం : రజస్తమోగుణాలు లేని ఒకే ఒక శుద్ద సత్వగుణానికి ఆధారమైన 
ఈ ద్రవ్యం వైకుంఠంలోనే ఉంటుంది. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు 
ఆయన్న రూపం శుద్దసత్యమయమే. వైకుంఠంలోని చట్టు, చెట్టు, గోపురాలు, 
నూపురాలు సకల వస్తువులూ శుద్ద సత్వమయాలై (ప్రకాళిస్తుంటాయి. పరబ్రహ్మ 
సృష్టి స్థితిలయాలనే మూడు దశల్లోను చరాచరవస్తువులతో కూడి ఉంటాడు. కాబట్టి, 
చిదచిద్విశిష్టుడు నారాయణుడు. చరాచరమయమైన బ్రహ్మాండాన్ని నియమించేవాడు 
కాబట్టి నారాయణుడు అఖిలాండ కోటి (బహ్మాండ నాయ కుడు. ఈ 
బ్రహ్మాండభాండచయం స్థిరంగా మార్పు లేకుండా ఉండదు. ఇది సూక్ష్మ రూపంలోనో, 
స్తూలరూపంలోనో ఏదో ఒక రూపంలో ఎప్పుడూ ఉండనే ఉంటుందనే మాట సత్యం. 

సర్వభూతాలకు షడ్భావఎకారాలు ఉంటాయి. 

1. ఉండడం 2. పుట్టడం 3. పెరగడం 4. మారడం 5. తరుగడం 6. నశించడం 
అంటే అదృశ్యమవడం. ఇది సృష్టివైచిత్రి. 

అహం కృత్నుస్య జగతః (ప్రభవః ప్రళయస్తథా”- (భ.గీ. 7.6) 

“జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్‌” (భారతం) 

సూక్ష్మరూపంగా నిక్షిప్తమైన (బ్రహ్మాండం నారాయణుని కుక్షిలో నుంచి (క్రమంగా 
ఉద్భవిస్తుంది, వృద్ది పొందుతుంది. తిరిగి ఆయన కుక్షిలోనే (క్రమంగా లినమవుతుంది. 


రాఘవీయవ్యాఖ్య 77 


ఇది చక్షురింద్రియగోచరమయ్యేది కాదు. ఎంతో ఎత్తుగా ఉన్న కొబ్బరి చెట్టుమిది 
బొండాలోనికి నీరెలాచేరుతుందో? ఆ (ప్రక్రియ కంటికి కనబడదుకదా! నిటితో 
నిండిన కాయలోని నీరు [క్రమంగా అణగారి, కొబ్బరి ఘనంగా ఏర్పడుతుంది. 

“నారికేళఫలస్యాంతర్చిజం బాహ్యదలైరివ”  (వి.పు.1-2-60) చిప్ప, జుట్టుతో 
దట్టంగా కప్పబడిన కొబ్బరి బీజంతో, (ప్రాకృతిక సప్తావరణాలతో వ్యాపంచిన 
(బ్రహ్మాండాన్ని పోల్పాడు శ్రీపరాశరమహర్షి 

కొబ్బరి చెట్టుకు 'నాళికేరం' అని పేరు. నీటికి 'తలతన్యత' అంటే (ప్రదేశంలో 
ప్రాకే గుణం ఉంది. చెట్టుకు వేర్లు మొదల్కొని కాండంలోనూ, కొమ్మల్లోనూ, 
రెమ్మల్లోనూ, కాయవరకు సన్నని రంధ్రాలు ఉండే నాళికలుంటాయి. నేలలోని నీరు 
'తలతన్యత' వల్ల చెట్టువేర్తను పట్టుకొని నాళికల ద్వారా ఎత్తుకు ఎగబ్రాకి కాయలోకి 
చేరుతుంది. 

ఈ ప్రక్రియ చెట్లకన్నిటికీ సామాన్యమే. అయినా నేలలో ఉండే నీరు, నాళికీయత 
వల్ల ఎత్తులో ఉన్న కాయలోనూ కనబడుతున్న కారణంగా టెంకాయను 'నాళికేరం' 
అంటారు. ఈ పదం (నాళికేరం) వ్యత్యస్తమై 'నారికేళం' గా రూపొందింది. 

ఈ పద్యంలో ఉపమాలంకారం భాసిస్తుంది. 

నారాయణుని కుక్షిని నారికేళంతోనూ, దానిలో ఉద్భవించే భాండచయం 
నారికేళంలోని వాఃపూరంతోనూ పోల్చబడింది. 

ఉపమేయం “కుక్షి. ఉపమానం 'నారికేళం'. 

'భాండచయంి” ఉపమేయం 'వాఃపూరంి' ఉపమానం. 

'చందం' ఉపమావాచకం. “ఉదయించు” సాధారణధర్మం. 

ఉపమానోపమేయాలకు మనోజ్ఞంగా సాదృళ్యాన్ని వర్ణిస్తే ఉపమాలంకారమవుతుంది. 
తెలియని విషయాన్ని (ప్రసిద్దమైన విషయంతో పోల్బి బోధించడం కవి(తా) 
చమత్కృతి. 
ను. దళదిందీవరనీలనీరదసముద్యద్వాసితాకార, శ్రీ 

లలనాకౌస్తుభచారువక్ష విబుధశ్తాఘోద్భవస్థానకో 
నములనాభిచరణారవిందజనితాన్నూయాద్యగంగా! అస 
జ్ఞలజాతాయతనేత్ర నిన్ను మదిలో. జర్చింతు నారాయణా॥ 22 
అర్థం = దళత్‌ - ఆకార! దళత్‌ = వికసిస్తున్న; ఇందీవర = నల్లకలువపూవు వలె; 
. నిలనీరద = నల్లని మేఘం వలె; సముద్యత్‌ 


= పైకి వ్యాపిస్తూ; భాసిత = (ప్రకాశించిన; 
ఆకార = రూపం కలవాడా! శ్రీలలనా -వక్ష! శ్రీ లలనా = లక్ష్మి అనే స్తీచేత; కౌస్తుభ 


రా 


78 నారాయణ శతకం 


= కౌస్తుభమణిచేత; చారు = అందమైన; వక్ష = ఉరస్సు కలవాడా! విబుధజ్ఞాఘా+ఉద్భవస్థాన 
= దేవతలచే కొనియాడబడే కారణ దేహంకలవాడా! కోమల-గంగా! కోమల = మృదువైన; 
నాభీ = పొక్కిలి నుంచి; చరణ+అరవింద = పాదకమలం నుంచి; జనిత = ఉదయించిన; 
ఆమ్నాయ+ఆద్య = వేదాభ్యాసం చేసిన మొదటి వాడైన (బహ్మ, గంగా = గంగకలవాడా! 
లసత్‌-నేత్ర! లసత్‌ = (ప్రకాశిస్తున్న; జలజాత = కమలాలవలె; ఆయత = విశాలమైన; 
నేత్ర = కన్నులు కలవాడా! ఓ నారాయణా! మదిలో = హృదయంలో; నిన్ను చర్చింతును. 

తా: నారాయణుడు ఇందీవరదళశ్యాముడు. మేఘవర్లశరీరుడు. లక్ష్మీదేవి, 
కౌస్తుభమణికలిగిన రమణీయోరస్కుడు. ప్రపంచోద్భవానికి కారణమైనదని దేవతలు 
కొనియాడే రూపం కలవాడు. ప్రప్రథమంగా చతుర్వేదాల నభ్యసించిన చతుర్ముఖ 
బ్రహ్మ జనించిన కోమల పద్మనాభుడు. గంగజనించిన పాదపద్ముడు, 
కమలాయతనేత్రుడు. దివ్యావయవసౌందర్యం గల నారాయణమూర్తిని ధ్యానించే 
సహృదయుడీ కవి. 

వ్యాఖ్య: నారాయణుని అంగ ప్రత్వంగవర్లన. 

సౌందర్యవర్షనం రెండు రకాలు. ఒకటి ఏయంగానికి ఆయంగాన్నే వర్ణించడం. 
రెండవది సర్వాంగ సౌందర్యాన్ని సాముదాయికంగా వర్లించడం. అంగసౌందర్య 
వర్ణనం అంగిసౌందర్యద్యోతకంగానూ, అంగిసౌందర్యవర్షనం అంగసౌందర్యోద్దిపకంగా, 
పదసముదాయాన్ని ఉపయోగించి కవులు వర్షిస్తారు. అంగాంగిభావసంకలనమందే 
సౌందర్యముంటుంది. a 

ఇక్కడ, కవికల్పనాప్రభావం ప్రథమచరణంలోనే భావుకుల హృదయాన్ని రంజింప 
జేస్తుంది. సర్వేశ్వరుని అభిరామరూపాన్ని ఇందీవరం, నీలనీరదం (ప్రపంచానికి 
స్పురింపజేయడం స్పృహణీయం. ప్రాకృతికశోభగల ఆ రెండు ఉపమానవస్తువుల 
సౌందర్యప్రయోజనం భోగం కాలేదు. సర్వేశ్వరునికే సమర్పితమయింది. 

దళదిందీవరం - వికసిస్తున్న నల్లకలువ, నిత్యనూత్న వికాసాన్ని, సౌరభ 
సౌకుమార్య సౌందర్యాలను స్ఫురింపజేస్తుంది. నీలనిరదం అంతస్పారాన్ని ప్రకటిస్తుంది. 
బలవంతుని అధికారాన్ని అందరు శిరసా వహిస్తారు కదా! నిటితో నిండిన మేఘాన్ని 
పెనుగాలికూడ ఎమి చేయజాలదు. “అంతస్సారం ఘన! తులయితుం నానిలః 
శక్ష్యతి త్వాం” (మేఘ సందేశం). పూర్ణత్వం వల్ల గౌరవమూ సిద్దిస్తుంది. అంతేకాదు. 
నీలనీరదం అనంత సౌందర్యవ్యంజకం కదా! “యేన శ్యామం వపురతితరాం 
కాంతిమాపత్స్యతే తే” అన్నాడు కాళిదాసు. ఘనశ్యాముడు సమస్తసంతప్రసృష్టికి 
శాంతిని చేకూరుస్తాడు. కాబట్టి “సంతప్తానాం త్వమసి శరణం” అని |ప్రస్తుతించడం' 
పురుషార్థసాధకం. 


రాఘవియవ్యాఖ్య 79 


తరులు, ఓషధులు ఊర్ణంగా పెరిగి వీర్యవంతమవడానికీ, జంతుజాలం 
ఆనందోద్రేకాన్ని చెందడానికీ మొగులువన్నెయే కారణం. ఇలాంటివన్నెకాడు 
నారాయణుడు. 

“నిలతోయదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా” అన్నట్టు లమెఘథ మధ్యలోని 
మెరుపులాగా, శ్రీ రామామణి నారాయణుని వక్షస్థలంలో శోభిస్తుంది. “లక్షీ 
ఐద్యుల్లలితం” (రా.చం.) అ ఎద్యుల్లలిత వసుషర” ర) సువిశాలమైన 
శ్రియఃపతివక్షఃస్థలం సకలచేతనులకు చైతన్యస్తన్యమిచ్చే లక్ష్మీదేవికి నివాసస్థలం. 

“వేదాంతాస్తత్త్యచింతాం మురభిదురసి యత్సాదచిహ్నైస్తరంతి” (శ్రీగు.ర.) 
ఉపనిషత్తులు పరతత్త్య్వచింతను, నారాయణుని వక్షఃస్థలమందున్న లక్ష్మీదేవి పాద 
చిహ్నాలను చూచి విరమించుకొన్నాయట. జీవవర్గానికి చిహ్నమైన కౌస్తుభమణికూడా 
శోభించే మహోరస్కుడు శ్రీమన్నారాయణుడు. 

“ఆత్మాన మస్య జగతో నిర్రేేమగుణామలమ్‌; 

బిభర్తి కౌస్తుభమణిస్వరూపం భగవాన్‌ హరిః” 

శ్రీవత్ససంస్థానధరం అనంతేచ సమా(్రితమ్‌। 

ప్రధానం” (1-22) 

చిత్కళాచైతన్యచిహ్నమైన కౌస్తుభమణియే కాక, విచిత్రమైన మూలప్రకృతికి - 
అచిత్తు అనే తత్త్వానికి సంకేతమైన, (ప్రదక్షిణ క్రమంలో ఉండే తెల్లని రోమాలతో 
కూడిన శ్రీవత్సమనే సుడికూడా నీలనిరదశ్యాముని ఉరఃస్థలమందు రాజిల్లుతుంది 
అని విష్ణు పురాణం అ(స్తభూషణాధ్యాయంలో విశదీకరిస్తున్నది. 

భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్యా (శ్వే.ఉ.) “ప్రధానపురుషేశ్యరః” - (వి.స.నా) 
అన్నట్టూ భోక్షయెన చేతనుణ్ని, భోగ్యమైన ప్రకృతినీ, ఈ రెంటినీ స్వతంత్రంగా 
నిర్వహించే ఈశ్యరత్వాన్ని, ఒకే చోట ఒకే సమయాన సేవించే విధంగా చారువక్షం 
వర్ణింపబడింది కదా! 

పొక్కిలి పసిబిడ్డడు ఆమ్నాయాద్యుడు. ఆమ్నాయ, “సమామ్నాయశబ్దా వేదే ఏవ' 
రూఢౌ” అని 'లఘుశబ్దేందుశేఖరం'లో నాగేశభట్టు చెప్పినాడు. 

'మ్నూ' ధాతువుకు 'అభ్యాసం' అని అర్థం. ఎల్లప్పుడు అభ్యసింపబడేది కాబ్రటి 
వేదానికి 'ఆమ్నాయ'” మని పేరు. 

“యో వై. వేదాంశ్ళ ప్రహిణోతి తస్మై” (శ్రుతి) “తేనే బ్రహ్మహృదాయ 
ఆదికవయే” (భాగవతం). అనే ప్రమాణానుసారంగా, (బ్రహ్మదేవుడు తన తండ్రి 
నుంచి వేదాలను క కాబట్టి, వేదరాశి “బ్రహ్మవిద్య”గా 
ప్రఖ్యాతమయింది. 


80 నారాయణ శతకం 


అండాంతర్వర్తియెన దేవమనుష్యాదిసృష్టికంతటికి కర్తయెన చతుర్ముఖబ్రహ్మను, 
ప్రతి బ్రహ్మండమందూ సృష్టించిన పద్మం నాఖియందు కలవాడు; పద్మంలాంటి 
మృదువైన నాభికలవాడు నారాయణుడు. 
భవభంగ, ధవళాంగ, కమల సంగ, విమల తరవారి పూరసంభృత తరంగ యైన 
గంగను ఉద్భవింపజేసిన సుకుమారాంఘ్రిపద్ముడు నారాయణుడు. ఎకసెస్తున్న 
కెందామరలలాంటివి ఆయన విశాల నయనాలు. బహుముఖ(పప్రయూజనాలు గల ఈ 
దివ్యావయవాల పొలకువలే పృథగ్భావనగా పద్యంలో వర్లింపబడినాయి. చక్కని 
అంగసౌష్టవంగల ఈ సుందరమూర్తిని చమకంగా తిలకించి, పులకించి, నమకం 
చెప్పని వాడెవడు? తలచిన మాత్రాన ఘోరాఘరాశులను భస్మంచేసే భద్రమూర్తి, 
బుధులేమిటి? విబుధులచేతనూ శ్ఞ్లాఘ్యమానుడేసుమా! 
ను. జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయాపాంగ, భూ 
గగనార్కేందుజలాత్మపావకనురుత్కాయా, ప్రదిపప్రయో 
గిగణస్తుత్య మహాఘనాశన, అసదీర్యాణసంసేవితా, 
త్రిగుణాతీత, ముకుంద, నాదుమదిలో దీపింపు నారాయణా॥ 23 
అర్థం : జగత్‌+ఆధారక = పుట్టుతూ గిట్టుతూ ఉండే (ప్రపంచానికి కారణమైన వాడా! 
భక్తవత్సల = భక్తులయందు (పమకలవాడా! కృపాజన్మ+ఆలయ+అపాంగ = దయకు 
పుట్టిల్లైన కడకన్నులు కలవాడా! భూగగన - కాయా! భూ = ao ho = 
అర్క = సూర్యుడు, ఇందు = చంద్రుడు; జల = సు ఆత్మ = జీవుడు; పావక 
= అగ్ని; మరుత్‌ = గాలి; కాయా = శరీరంగా కలవాడా! (ప్రదీప (ప్రయోగి గణస్తుత్య 
= దీపాలను వెలిగించిన పరమయోగుల సమూహం చేత స్తోత్రం చేయదగినవాడా! 
మహా+అఘనాశన = పెద్ద పాతకాలను నశింప జేసేవాడా! లసత్‌ + గీర్వాణ, సంసేవితా 
= (ప్రకాశించే దేవతలచే, సేవింపబడేవాడా! త్రిగుణ+అతీత = సత్వగుణరజోగుణ 
తమోగుణాలనే మూడింటిని మించిన వాడా! ముకుంద = మోక్ష ఫలాన్ని ఇచ్చేవాడా! 
నారాయణా! నాదు = నా యొక్క; మదిలో = హృదయంలో; దీపింపు = ్రకాశింపుము. 
తా: విశ్వసృష్టస్టితి లయాలకు కారణుడు కాబట్టి నారాయణుడు జగదాధారుడు. 
భక్తులయందు వాత్సల్యంకలవాడు. కృపాకటాక్షం కలవాడు. జగచ్చరీరుడు. ఉజ్జలుడు, 
మహాయోగులచే స్తుతింప దగిన వాడు. మహాపాపనాశకుడు. దేవరాజులచె 
సేవింపబడేవాడు. త్రిగుణాత్మకమైన ప్రకృతికి అధ్యక్షుడు. మోక్షదాత. జ్యోతీరూపుడైన 
సర్వేశ్వరుణ్ని, సంబోధనతో (ప్రార్థిస్తూ, కవి తన హృదయంలో (ప్రకాశించుమన్నాడు. 
వ్యాఖ్య : కల్యాణగుణాలతో దీపించే నారాయణుడు తన ఎదలో దీపించాలని 
కవి ప్రార్థించే పద్యమిది. 


రాఘవియవ్యాఖ్య 81 


జగదాధారకుడు నారాయణుడు అనడం అర్హవాదమూ కాదు. అతివాదమూ 
కాదు. “సర్వస్య లోచనం శాస్తం” ఇంద్రియాలకు గోచరించని పరమాత్ముణ్ని 
చూడడానికి, అందరికి కన్నులాంటి శాస్త్రాన్ని భగవంతుడే ప్రసాదించాడు. “మానం 
ప్రదీపమివ కారుణికో దదాతి” - “శా(స్రాద్వేద్మిజనార్దనం” అన్నట్టు ఆప్తవాక్యం. 
శబ్బప్రమాణంవల్ల భగవంతునిగుణవిభూతులను (గ్రహించడం లోకపరిపాటి. 

ద్యౌస్త్సచం[ద్రార్కనక్ష్మత్రం ఖం దిశో భూర్మహోదధిః। 

వాసుదేవస్య ఎర్యేణ విధృతాని మహ్హాత్మనః॥” (భారతం) 

నారాయణుడు సర్వత్ర వ్యాపించి, వసించి, ప్రకాశిస్తున్నందువల్ల వాసుదేవ 
నామం ఆయనకు అన్వర్హమయింది. ఆయన తన ఏర్యం - ప్రభావం - చేతనే 
స్వర్గాన్నీ, సూర్య చంద్ర నక్షత్రాలతో కూడిన ఆకాశాన్ని, భూమినీ, సముద్రాన్ని, 
దిక్కుల నన్నిటినీ ధరిస్తున్నాడు. కాబట్టి జగదాధారకుడాయన. భక్తుల దోషాలను 
భోగ్యంగా స్వీకరించి, వారిని (ప్రేమతో సాకేవాడు భక్తవత్సలుడు. (ఈ పదవివరణం 
ప్రథమావతార పద్యంలోనే దర్శనీయం). వస్తువుయొక్క స్వరూపస్వభావాలను 
చూచేది నయనేంద్రియం. 

తనను ఇష్టపడేవారినీ, తనకిష్టమైన వస్తువులనూ చూడగానే అవి కంటిలో 
ప్రవేశించి పరావర్తనం చెందుతాయి. తన నాశ్రయించిన రూపగుణక్రియలన్నీ 
స్పష్టంగా కనబడుతాయి. వెంటనే దయారసం ఉద్గబుస్తుంది, కంటిమీది రెప్పల 
క్రందినుంచి జాలువారి, కంటినిండా వ్యాపించి, కడకన్నులద్వారా ప్రసరిస్తుంది. 
కాబట్టి కడకంట చూపును 'అవాంగద్నష్టి' అంటారు. అపాంగం కృపకు జన్మస్థానం. 
'దయ” అనేది భగవంతుని ప్రధానగుణం. “తదైక్షత”. అనే (శ్రుతి సంకల్పరూపమైన 
ఆయన దయాగుణాన్నే (ప్రకటిస్తుంది. 

“స్వధ్యానాయ మనశ్చ బుద్ది మనఘాం దత్వా౬నుగృహ్లోతి నః 

సంసారే తదపి భ్రమేమ యది, కిం కుర్వీత సర్వశ్వరః?” 

దయాళుడైన నారాయణుడు తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి శాస్త్రాన్ని, తన 
నారాధించడానికి శరీరాన్ని, తనను మనస్సున నిల్పుకొని ధ్యానించడానికి పరిశుద్దమైన 
బుద్దిని మనకు అనుగ్రహించాడు. అయినా మనమీ సాంసారిక విషయాలలోనే 
పరిభ్రమిస్తుంటే, ఇంక భగవంతుడేమి చేయాలి? అంటారు భగవద్దుణానుసంధాన 
పరులు. 


నారాయణుడు జగత్కాయుడు. 


82 నారాయణ శతకం 


'అగ్నిర్మూర్దా చక్షుష చంద్రసూర్యౌ. 

దిశక్రోత్రే వాగ్వివృతాశ్చ వేదాః 

వాయుః. శ న హృదయం విశ్వమస్య 

పద్భ్యాం పృథివి హ్యేషసర్వభూతాంతరాత్మా॥ (ముం.ఉ.3-4) 

“అసౌ వై లోకోఎగ్నిః - ద్యాం మూర్ణానం యస్య విప్రా వదంతి” అనే శ్రుతి 
స్మృతి వాక్యాలు 'అగ్ని'ని ద్యులోకంగా బోధించడంవల్ల, పరబ్రహ్మకు ద్యులోకం 
శిరస్సు. చంద్రసూర్యులు కన్నులు. దిక్కులే చెవులు, వేదాలే మాటలు, వాయువే 
ప్రాణం, విశ్వాంతరాళం హృదయకోశం, భూమి పాదస్తానీయం, ఆత్మకూడా 
ఆయనకు శరీరమే. సర్వప్రాణులకు నారాయణుడంతర్యామి, సర్వాత్ముడు. కాబట్టి 
కవి 'భూగగనార్కేందుజలాత్మపావకమరుత్కాయా!' అని సంబోధించాడు. 

ప్రదీప (ప్రయోగి గణస్తుత్యుడు నారాయణుడు. యోగీంద్రులు భగవద్దర్శన 
కాంక్షతో నిద్రాహారాలు మాని గ్రామైకరాత్రంగా సంచరిస్తారు. ఒకనాటిరాత్రి 
'సరోయోగి' పెనుగాలివానలో పయనించలేక “తిరుక్కోవలూ”రనే దివ్య క్షేత్రంలో 
ఒక చిన్న వాకిలి అరుగుమీద. పడుకొన్నాడు. :భూతయోగి' కూడా అలాగే 
భగవన్నామస్మరణతో తిరుగుతూ అక్కడికే వచ్చాడు. మెరప్పు తటాలున మెరసినందువల్ల 
' అరుగుమీద పడుకొన్న వ్యక్తి కనబడినాడు. “ఏమండీ! ఇక్కడ, ఈ పెనుగాలివాన 
కురుస్తున్నందువల్ల, విశ్రమించవచ్చా' అని అడిగాడు. 'సర్దుకొందాం రండి” 
అన్నాడు పడుకొన్న యోగి లేచి కూర్చొంటూ. ఆ చిన్న తిన్నె మీద ఇద్దరు కూర్చొని, 
ధ్యానమగ్నులయ్యారు. కాసేపటికి “భ్రాంత యోగి” క్షటిక చీకట్లో దారి తడవుకొంటూ, 
ఆవేదిక దగ్గరికే వచ్చాడు. “తలదాచుకోవడానికి ఇక్కడింత చోటు దొరుకుతుందా?” అని 
అడిగినంతలోనే ఆ గద్దెమీద కూర్చొన్న ఇద్దరు లేచినిలబడి ఆగంతునికి 'స్వాగతం' 
పలికారు. ఆ ముగ్గురు యోగులు నిలబడి, నిర్లిప్తులై ఉండగా, నారాయణుడు మెచ్చి, 
ఆ ముగ్గురి నడుమ చొచ్చి ఆనందంతో చిందులు త్రొక్కసాగాడు. ఒత్తిడి పెరిగింది. 
రాపిడికి ఒడలు నొప్పి మిక్కుటమయింది. 

ఈ దుర్దినాన సూర్యుడు కనబడడు. గాలికి దీపమారిపోతుంది. ఎరీతిగ నైనా 
వచ్చిన వ్యక్తని చూడాలని తలచారు. 

సరోయోగి జ్ఞాన దీపాన్ని వెలిగించాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. 

ఆ సరోయోగి వెలిగించిన జీవం కుంభజ్యోతి. భూమిని (ప్రమిదగానూ, సముద్ర 
జలాన్ని నెయ్యిగానూ, వాడిమయూఖుడైన సూర్యుణ్ని వత్తిగా చేసిన దీపంతో 
భగవంతుణ్ని సేవించాడు. చక్రధారికి నీరాజన మర్పించాడు. 


రాఘవియవ్యాఖ్య 83 


“ధరణి పంతియ సముద్రంబులు నేయి 

యరుణదీపముజేసి యరుణాశుతతుల 

గారాబు చక్రంబు కై బూస్సినట్టి 

నీరజాక్షునకిత్తు నీరాజనంబు” (పరమ యోగి విలాసం, ద్విపదకావ్యం) 

భూత యోగి విశుద్ద జ్ఞానదీపంతో దర్శించి, నివాళిపట్టాడు. భక్తిని ప్రమిదగానూ, 
ఆర్తిని నెయ్యిగానూ, శ్రీహరి దర్శన జనితానందాన్నే వత్తిగా చేసి జ్ఞానోజ్ఞ్యలదీపాన్ని 
నారాయణునికి అర్పించాడు. 

“పేమ పంతియ, మితిలేని భక్తియే చమురు 

నానంద భరిత హృదబ్దంబ వత్తి 

గానొనరించి వికాసమై యాత్మం 

దిరమొందు జ్ఞానంబు దీపంబుజేసి 

పెరిమె నారాయణార్సితముగావించె” (చిన్నన్న ద్విపదకావ్యం) 

ఇద్దరు యోగులు వెలిగించిన జ్ఞాన దీపాల కాంతి ఆధారంగా మూడవ యోగి 
భగవద్దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూచి, లక్ష్మీదేవినీ చూచాను. సువర్ణ 
శరీరుడైన లక్ష్మీనాథుణ్నీ చూచాను. స్వామి ధరించిన సుదర్శన పాంచజన్యాలనూ 
దర్శించాను. ఇంక నాకు కోరదగినదే ముంటుంది? అని మురిసిపోయాడు. 

“సిరిగంటి, చెన్ను మించిన మేనుగంటి” అని శ్రీ తాళ్ళపాక తిరువేంగళనాథకవి 
'దివ్యప్రబంధ' చ్చాయను సం[గ్రహించాడు. 

ముదలాళ్యారు లని పేరుగాంచిన దైవీ గుణ ప్రపూర్చులైన ముగ్గురు యోగులు, 
ప్రాకృత నేత్రాలతో శ్రీమన్నారాయణ మూర్తిని ఈ లోకంలో దర్శించిన, సాందృష్టిక 
మనే దిపార్భనతో స్తుతించిన భాగ్యవంతులు. 

మహాయోగుల జ్ఞాన వైరాగ్య దీపకాంతులలో (ప్రకాశిస్తూ నతులూ, నుతులూ 
పొందదగినవాడు నారాయణుడు. 

“యథా౬న్ని రుద్దతశిఖః కక్షం దహతి సానిలః। 

తథా చిత్తస్టితో విష్ణుః యోగినాం సర్వకిల్సిషమ్‌॥” (వి.పు.) 

జ్వాలతో కూడిన అగ్గి గాలితో కూడి, గడ్డివామును కాల్ఫివేసే రీతిగా యోగుల 
హృదయంలో ఉండే విష్ణుమూర్తి సర్వపాపాలను నశింపజేస్తాడు. 

ఇందిరా సుందరీ వరుడు వందారు బృందారక సందోహ సంసేవితుడు. 
ప్రకృతిలో సర్వత్ర వ్యాపించి ఉన్నా, దాని గుణత్రయం లేపనం కోసమైనా లేశ 
మాత్రం అంటని వాడు కాబట్టి నారాయణుడు త్రిగుణాతీతుడు. 


84 నారాయణ శతకం 


“పరమాత్మని గోవిందే భక్తి రవ్యభిచారిణి। 
ప్రయచ్చతి నృణాం ముక్తిం మా తే భూదత్రసంశయః॥ (వైష్లవధర్మం) 
పరమాత్ముడు గోవిందుడు. ఆయనను స్థిరమైన భక్తితో సేవిస్తే, మోక్షమనే 
పురుషార్థాన్ని (ప్రసాదిస్తాడనడంలో సందేహమే ఉండవద్దు. సత్కవులీ నారాయణ 
పరంజ్యోతిని పద్మకోశ (ప్రతీకాశమైన తమ హృదయంలో (ప్రకా శించాలని ప్రార్థించడం 
ప్రశంసనియమే కదా! 
శా భూత వాతమునంబుజాసను(డవై పుట్టింతు విష్ణుండవై 
ప్రీతింబోతు హరుండవై చెటుతు నిర్భేద్యుండవై తైగుణో 
పేతం బై పరనూత్మనై నిలుతు ని పెంపెన్వరుంగానర 
బ్దాతోద్ఫూత సుజాతపూజితపదాబ్ది శ్రేష్ట నారాయణా॥ 24 
అర్థం : అబ్బాతో - పదాబ్ద, అప్‌+జాత = నటపుట్టిన కమలంనుంచి; ఉద్బూత = 
పుట్టిన బ్రహ్మచేతనూ; సుజాత = దేవతల చేతనూ; పూజిత = పూజింపబడిన; పద+అబ్బ 
= పద్మాలవంటి పాదాలు కలవాడా! (శ్రేష్ట = మిక్కిలి తేజస్సు కలవాడా! ఓనారాయణా! 
అంబుజ+ఆసనుడవై = కమలమే పీఠంగా కల (బ్రహ్మవై; భూతవ్రాతమున్‌ = భూత 
సముదాయాన్ని - జగత్తును; పుట్టింతు = సృజిస్తావు. విష్ణుండవై; (ప్రీతిన్‌ = దయతో; 
(ప్రోతు = కాపాడుతావు. హరుండనై = రుద్రుడవై; చెణుతు = సంహరిస్తావు; నిర్భేద్యుండవై 
= భేదింపరానివాడవై; (తైెగుణ+ఉపేతంబై = మూడు గుణాలతో కూడిన ప్రకృతియుక్తుడవై; 
పరమాత్మవై = స్టిరచరాలకు ఆత్మవై; నిలుతు = ఉంటావు. నీ పెంపు = నీ మహిమ; 
ఎవ్వరున్‌ కానరు = ఎవరికీ తెలియదు. 
తా: (బ్రహ్మాది దేవతలు పూజించే పాదపద్మాలు కలిగిన, అమిత తేజశ్ళాలివైన 
ఓ నారాయణా! నీవు చతుర్ముఖబ్రహ్మవై పృధథివ్యాదిభూతవర్గాన్ని సృజిస్తావు. 
విష్ణుమూర్తివై (శ్రద్దతో ప్రపంచాన్ని పాలిస్తావు. రుద్రుడవై సంహరిస్తావు. దేశకాలాదులచే 
అపరిచ్చేద్యుడవు. ప్రకృతిసంసర్లుడవు. జీవ ప్రకృతులను నియమించే పరమాత్ముడవు. 
నీ మహిమ ఎవరికీ తెలియదు. 
వ్యాఖ్య : భగవంతునినిభూతివర్లన 
“తత్సృష్ట్వా, తదేవానుప్రావిశత్‌” అనే (శ్రుతిరీతిగా విశ్వాన్ని సృజించి, దానిలో 
అంతర్యామిగా ఉన్నవాడు నారాయణుడు. బ్రహ్మను సృజించి, అతనిలో అంతర్యామిగా 
వెలసి (ప్రపంచాన్ని సృజిస్తాడు. ప్రపంచాన్ని పాలించే సామర్థ్యం విష్ణుమూర్తిదే. 
రుద్రునిలో ఆవేశించి ప్రళయం చేస్తాడు. 
“సృష్టిస్టిత్యంతకరణీం బ్రహ్మవిష్ణుశివాత్మికాం। 
ససంజ్ఞాం యాతి భగవానేక ఏవ జనార్దనః॥” (ఏ.పు.1-2-66) 


Ae “ గ 
Tho వ్యాఖ్య 85 
జ ద 


ఒక్క జనార్హనుడే జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకోసం బ్రహ్మ విష్ణురుద్రులనె 
మూడు సంజ్ఞలను ధరిస్తాడని శ్రీ పరాశరమహర్షి సూక్తి, 

ఈ: చోటి ఇలా ఉంటాడని గానీ, ఈం సమయాన. 'ఉరిటాడని గాన్ని, ఈ 
రూపంలో ఉంటాడనిగానీ చెప్పనలవి కాదు కాబట్టి నిర్భేద్యుడు భగవంతుడు, 

“మ యా౬ధ్యక్షేణ (ప్రకృతిః సూయతే సచరాచరము। 

'హతునా౬నేన కాంతేయ! జగద్విపరివర్తతే॥” (భ.గీ. 9-10) 

ఓ అర్జునా! నేనే ఈ జగద్వ్యాపారానికి అధ్యక్షుడను. నానిమిత్తంగా (ప్రకృతి 
స్టిరచరరచనను చేస్తుంది. ఈ కారణంగా జగన్నాటకం అవిచ్చిన్నంగా సాగుతున్నది. 
కాబట్టి (తైగుణోపేతుడు భగవానుడు. 

పరా మా యస్య సః = పరవ పరమశ్శాసా ఆత్మాచ = పరమాత్మా, అని 
విగ్రహవాక్యం. ఉత్కృస్టసంపదగల లక్ష్మి గలవాడు పరమాత్ముడు. ఆయన ఉభయ 
విభూతులకు నాయకుడు. కాబట్టి నారాయణుని ప్రాభవ వైభవాలు ఎవరికీ 
గోచరించవు. 

ఈ విషయాన్నే శ్రీ వ్యాస భగవానుడు ఎలా విశదీకరించాడో గమనిద్దాం. 

“స్‌ వదదరి జగద్దాతా భగనాన్‌ ధర్మరూపధృత్‌। 

పుష్టాతి న్హాపయన్విశ్వం తిర్యజ్బరసురాదిభిః॥ 

తత; కాలాగ్గిరుద్రాత్మా యత్నష్టబుదమాత్మనః। 

సన్నియచ్చతి తత్కాలే ఘనానిక మివానిలః॥” (భాగ. 2-10-428,43) 

పోతనామాత్యుడు దీని భావాన్ని పోతపోశాడు. (భా.గ. ద్వి.స్కం. 274) 

“ఇరవొందన్‌ |ద్రుహిణాత్మకుండయి రమాధీశుండు విశ్యంబును 

స్పిరతంజేసి హరిస్వరూపుండయి రక్షించున్‌ సమస్త (ప్రజో 

త్కర సంహారముసేయునప్పుడు హరాంతర్యామియె యింతయున్‌ 

హరియించున్‌, పవనుండు మేఘముల మాయం జేయుచందంబునన్‌॥ 

మ. నరనాభిధవళాంబుజోదరమునన్‌ వాణీశు. గల్పించి య 
ప్పురుషశ్రేష్టుని ఫాలమందు శివునింబుట్టించి యామేటికిం 
బరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులంగన్న మీ 
సరి యెవ్వారలు మీరు దక్కంగ రమా సాధ్విశ నారాయణా॥ 25 

అర్థం : రమా సాధ్వీ+ ఈశ = సాధ్వియైన రమాదేవికి భర్తయైన వాడా! ఓ నారాయణా! 
వేర -నన్‌, వర = శ్రేష్టమైన; నాభీ = పొక్కిలి యందలి; ధవళ + అంబుజ = తెల్లని 


అ 


కమలం యొక్క, ఉదరమునన్‌ = గర్భమునందు; వాణి+ఈశున్‌ = సరస్వతీపతియైన 


86 నారాయణ శతకం 


బ్రహ్మను; కల్పించి = వేడుకతో పుట్టించి; ఆ+పురుషశ్రేష్ణుని ఫాలమందు = ఆ 
(బ్రహ్మనుదుటినుంచి; శివునిన్‌; పుట్టించి; ఆ మేటికిన్‌ = ఆ శ్ఞాఘ్యమూర్తికి; 
పరమ+ఉత్తంసముగా = ఉత్కృష్టమైన భూషణంగా; వియత్‌తల నదిన్‌ = ఆకాశ గంగను; 
పాదంబులన్‌ = (స్వీయ) చరణాలయందు; కన్న = పుట్టించిన; మీసరి = మీతో సమానం; 
మీరుదక్కగ = మీరు కాక; ఎవ్యారలు = ఎవరు ఉన్నారు? 

తా: ఓ లక్ష్మీపతీ! నారాయణా! నీనాభియందున్న స్వచ్చమైన కమలంయొక్క 
గర్భమందు వాగీశుడైన (బ్రహ్మను, ఆ (బ్రహ్మ ఫాల ప్రదేశంనుంచి శివుణ్ని 
పుట్టించావు. ఆ శివునికి భూషణంగా ఆకాశగంగను ని పాదాలయందు కన్నావు. 
మీకు సాటివారు మీరే కాక మరెవ్వరున్నారు. 

వ్యాఖ్య : నారాయణుడు నిస్సమాభ్యధికుడని వర్షన. 

“యన్నాభిజాతా దరవిందకోశాత్‌” అన్నట్టు చతుర్ముఖ (బ్రహ్మనారాయణుని 
నాభీకమలగర్భమందు ఆవిర్భవించాడు. ఆ (బ్రహ్మఫౌలతలమందు శివుడు 
ఉద్భవించాడు. ఆ శివునికి శిరోభూషణంగా నారాయణుని వామచరణం నుంచి 
గగనగంగ ఉద్గమించింది. ఇదంతా నారాయణుని సంకల్పంవల్ల సంభవించిందే 
కాబట్టి, ఆయనకు ఆయనే సాటి అని అనన్యాలంకారోక్తి వైచిత్రిగల పద్యమిది. 
మ. ప్రభ మీనాభి జనించినట్టి విలసత్సద్మోరుసద్మంబునం 

బభవంబైన విరించిఫాలజనిత ప్ర పస్వేదసంభూతు.డై 

యభిధానంబును గోరి కాంచెను భవుండార్యేశులూహింప(గా 

నభవాఖ్యుండవు నిన్నెణుంగ వశమే యబ్బాక్ష నారాయణా॥ 26 

అర్థం : అప్‌+జ+అక్ష = తామరసాక్ష! ఓ నారాయణా! ప్రభ = తేజస్సువల్ల; మీ 

నాభిజనించినట్టి = మీ బొడ్డునుంచి పుట్టిన; విలసత్‌, పద్మ+ఉరు, సద్మంబునన్‌ = 
వికసిస్తున్న కమలమనే గొప్ప భవనమందు; ప్రభవంబైన = జన్మించిన; విరించి -భూతుండై, 
విరించి = బ్రహ్మయొక్క, ఫాల = నుదుటినుంచి; జనిత = ఉదయించిన; ప్రస్వేద 
= చెమటవల్ల; సంభూతుండై = ఉద్భవించి; భవుండు = శివుడు; అభిధానంబును = 
పేరును; కోరి = వాంఛించి, కాంచెను = పొందెను. ఆర్యా+ఈశులు = రుద్రులు; 
ఊహింపగా = తర్కింపగా; అభవ+ఆఖ్యుండవు = పుట్టనివాడు అనే పేరు కలవాడవు; 
నిన్ను ఎరుంగవశమా! 

తా: పద్మనయనా! ఓ నారాయణా! తేజస్సువల్ల మీ నాభినుంచి జనించిన పద్మ 
మనే భవనమందు ఉద్భవించిన బ్రహ్మయొక్క నొసట పుట్టిన చెమట నుంచి శివుడు 
పుట్టినాడు. నాకు పేరు పెట్టమని కోరగా, (బ్రహ్మ శివునికి నామకరణం చేశాడు. 
ఏకాదశరుద్రులు భావించినట్లు జన్మ లేని వాడవు నివే. నిన్ను తెలియ వశమా! 


రాఘవియవ్యాఖ్య 87 


వ్యాఖ్య : నారాయణుడు 'అభవుడు' అని వర్షన. 

అబ్బాక్షుడు, ఆబ్బనాభుడు నారాయణుడే. ఆయన (ప్రభ అనవధికం. అబ్బయోని 
విరించి, అంటే భూతాలను సృజించే బ్రహ్మదేవుడు, పద్మంనుంచి (ప్రభవించిన 
వరించి, మొదట సనక సనంద సనాతన, సనత్కుమారులను సృజించిన, వారిని 
'ప్రజాస్పుజత' అని ఆదేశించాడు. 

నారాయణ పరాయణులైన ఆ పరమ యోగులు (ప్రజను సృజించమన్నారు. 
బ్రహ్మకు కోపం వచ్చింది. “ధియా నిగృహ్యమాణో ౬పి (భ్రువోర్మధ్యాత్‌ ప్రజాపతేః” (భాగ. 
3-12-7). బుద్దితో ఎంతో ని(గ్రహించినా, కోపం విజృంభించింది. చెమట పట్టింది. 
కనుబొమలు ముడిపడినాయి. అప్పుడే వ్‌ 

“భుకుటీకుటిలాత్తస్య లలాటాత్‌ (క్రోధదీపితాత్‌। 

సముత్పన్నస్తదా రుద్రో మధ్యాహ్నార్మసమప్రభః।” (వి.పు. 1-7-12) 

“నామ దేహీతి తం సోజథ ప్రత్యువాచ (పబాపతిః। 

రుద్రస్థం దేవ నామ్నాసి మారోదీర్ణిర్యమావహ॥” (వి.పు. 1-8-4) 

బ్రహ్మయొక్క ఫాల(ప్రదేశం నుంచి మధ్యాహ్నమార్తాండునితో సమానమైన 
ప్రచండతేజస్సుగల నిసుగు జనించింది. నాకు పేరు పెట్టుమని (క్రమంగా 
ఐడ్వడంవల్ల 'రుద్రుడని నామకరణం చేశాడు (బ్రహ్మ. ఏడ్వకు, ధైర్యంగా 
ఉండుమన్నాడు. 

“నామాని కురు మే ధాతః! స్టానాని చ జగద్గురో!” (భాగ. 3-12-8) 

నాకు పేర్లు పెట్టి, స్థానాలను కల్పించుమన్నాడు. పదకొండు పేర్లను పెట్టి, 
స్థానాలనూ ఏర్పరచాడు. విధాత. వీరే ఏకాదశరుద్రులు. 

ఏకాదశరుద్రులు : 

మన్యు, మను, మహాకాల, మహత్‌, శివ, బుతధ్వజ, ఉరురేతస్‌, భవ, కాల, 
వామదేవ, ధృతవ్రతులని (ఏకాదశరుద్రుల)పెర్డు. 

ఏకాదశ రుద్రాణులు : 

ధీ, వృత్తి, అశనా, ఉమా, నియుత్‌, సర్పిః, ఇలా, అంబికా, ఇలావతీ, సుధా, 
దీక్షా - అనేవి రుద్రుల పత్నులనామధేయాలు. 

ఎకాదశస్థానాలు : చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, 
భూమి, (ప్రాణం, తపస్సు, హృదయం, ఇం(ద్రియాలు. 

'ఓ రుద్రా! ఏకాదశ నామ పత్నులతో ఆయా స్టానాల్న్‌ నివసించి, (ప్రజను 
స్పజించు'మని పితామహుడు నిర్దేశించాడు. ఇది రౌద్రసృష్ట. 


88 నారాయణ శతకం 


పుట్టుక కలవాడు 'భవుడు” పుట్టుక లేనివాడు అభవుడు. 

శివుడు “భవుడు, నారాయణుడు 'అభవుడు' అనడానికి పద్యంలో భవుడు 
'విరించి ఫాలజనిత ప్రస్వద సంభూతు'డని హేతువాక్యాన్ని కూర్చాడు కవి. కాబట్టి, 
కది వాక్యార్హహితుక కావ్యలింగాలంకారం. 

తాను మాత్రం 'అభవుడై' అందరినీ ప్రభవంపజేసిన నారాయణుని (ప్రభావం 
ఎవరికీ తెలియశక్యం కాదు. 

మ. పటుగర్భాంతరగోళభాగమున నీ బ్రహ్మాండభాండంబు ప్రా 
కటదివ్యాద్భుతలిల(దాల్సి మహిమం గల్ఫాంత నుంభోధిపై 
నటపత్రాగ్రము(జెంది యొప్పిన మిము న్వర్సింప(గా శక్యమే 
నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్యాణ నారాయణా॥ 27 

అర్థం * నిటలా - కున్‌! నిటల+లఅక్ష = ఫాలనేతుడైన శివుడు; అంబురుహ+ఆసన 
= కమలాసనుడైన (బ్రహ్మ; ఆదికులకున్‌ = మొదలైన వారికి కూడా; నిర్వాణ = 
పరమగతియైనవాడా! ఓ నారాయణా! కల్ప+అంతము = ప్రళయ కాలంలో; మహిమన్‌ 
= సామర్థ్యంతో; పటుగర్భ+అంతర, గోళభాగమునన్‌ = సమర్థమైన కుక్షిలోపలి గోళ 
ప్రదేశమందు; ఈ (బ్రహ్మాండభాండంబు; (ప్రకట దివ్య+అద్భుత లీలన్‌ = వెల్లడించే 
దివ్యమైన, ఆశ్చర్యకరమైన విలాసంతో; తాల్చ = ధరించి; అంభోధిపై = సము[ద్రమందు; 
వటస(త్ర +అగ్రమున్‌ = మట్టి ఆకుమీద; చెంది, ఒప్పిన = ఉండి శోభించిన; మిమున్‌ 
= మిమ్ము; వర్షింపగా = (ప్రశంసింపగా; శక్యమే = సామర్థ్యం కలదా? 

తా; భవునికీ, పద్మభవునికీ, అందరికీ పరమగతియైన ఓ నారాయణా! 

'ప్రళయకాలాన అద్భుతమైన దివ్యలీలను వెల్లడించే మహిమతో ఈ బ్రహ్మాండభాండాన్ని 

మీ కుక్షిలోపల నిక్షేపించుకొని ఏకార్లవమందు వటపత్రంమీద శాంతంగా ఉండే 

మిమ్ము వర్లించడానికి ఎవరికీ శక్తి చాలదు. 

వ్యాఖ్య : వటప(త్రశాయిశాంతరూపం వర్ణితం. 

సర్వజగజ్ఞననరక్షణజక్షణలకు ఏకైకకారణుడు నారాయణుడే. సృష్టికి 
ఉదయకల్పమనీ, ప్రళయానికి క్షయకల్పమనీ పేరు. 

"ఆ(బ్రహ్మస్తంబపర్యంతాః జగదంతర్వ్యూవస్థితాః। 

ప్రాణినః కర్మజనితసంసారవశవర్తినః॥' (వ.ధ. 75) 

(బ్రహ్మదేవుడు మొదలు తృణంవరకు ప్రకృతిమండలంలో ఉన్నవారే. సమస్త 
ప్రాణులు కర్మచేత ఏర్పడే సంసారానికి వశ్యులై ఉండడం ఆజానజం, కాబట్టి 
బ్రహ్మరు।డ్రేంద్రాదిజీవులందరికీ పరమచరమగతి పరమాత్ముడే. ప్రళయకాలంలో 


రాఘవియవ్యాఖ్య 89 


జగమంతా ఏకార్లవంగా మారుతుంది. అప్పుడు ఒక్క నారాయణుడే తప్ప 
బ్రహ్మరుద్రులుగాన, చంద్రసూర్యులుకాన, భూమ్యాకాశాలుగానీ ఏవీ ఉండవని శ్రుతి. 
స న. ఆసీత్‌, న బ్రహ్మా సశానో, నాగ్నీషోమౌ నస ద్యావాప్పథిఎ”'. 

ప్రళయ కాలంలో (ప్రపంచాన్ని ఉపసంహారంచేసి నారాయణుడు తన గర్భగోళంలో 
భద్రపరచి నిర్భరుడై ఉంటాడు. మైనానికి అద్దిన బంగారు పిసర్హ్ర లాగా, 
కర్మవాసనాబీజాలతో సమస్తవస్తుమయమైన జగజ్ఞాలాన్ని జక్షించిన ఆ బొజ్జ ఎంత 
విశాలమయిందో! కుక్షినిక్షిప్రమైన (బ్రహ్మండాన్ని క్షయకల్పాంతంవరకు భరించే ఆ 
మూర్తి ఎంత సహనశక్తి కలదో! 

“వటస్య పత్రస్య పుటే శయానం” అన్నట్టు ఆ బృహద్రూపి పాల కడలిలో 
తేలియాడే మట్టి యాకు మీద (ప్రశాంతంగా ఉంటాడట. అంటే విశ్వంభరుల్ని 
తనపైన భరించే ఒక్క చిన్న మజ్లియాకే పెద్దదైన ఆ మహిమ ఎంత దివ్యమైనదో! 
ఎంత అద్భుతమైనదో! ఆ నిర్వాణస్థితిని ఎవ్వరూ వర్లింప సమర్జులు కారని కవి 
తలపోత. 

“నైతే స్వరూపం విదురాత్మనస్తే 

అజాదయో=నాత్మతయా గృహీతాః 

అజో ౬నుబద్దః సగుణైరజాయా 

గుణాత్సరం వేద న తే స్వరూపమ్‌॥” (భాగ. 10-40-3) 

అజాదులన్నీ అనాత్మలే. అంటే, జడరూపాలుగా ఉన్నవాటికీ నీవే ఆత్మవు. 
బ్రహ్మ దేవుడు కూడా రజోగుణయుక్తుడు. జీవజడప్రకృతుల గుణాలకన్న పరంగా 
ఉన్న నీ (శ్రీమన్నారాయణ) స్వరూపమహిమను ఆ బ్రహ్మదేవుడూ తెలుసుకొనజాలడు 
అని అక్రూరుడు స్తుతించాడు కదా! 

“ముక్తి: కైవల్యనిర్యాణశ్రేయోనిశ్రేయసామృతమ్‌” (అమరం). తుదకు, సమస్త 
వస్తువులముక్తికి నిమిత్తమైనవాడు నిర్వాణుడు. అతడు నారాయణుడే. 

మ. _సవిశేషోరుసువర్లబిందువిలసచ్చ క్రాంకలింగాకృతిన్‌ 
భవుచే నుద్దవుచే. బయోజభవుచే. బద్మారిచె భానుచె 
ధ్రువుచే నా దివిజాధినాయకులచే దీవ్యన్మునీంద్రాళిచె 
నవదివ్యారృనలందుచుందువు రమానారిశ నారాయణా॥ 28 
అర్థం : రమానారీ+ఈశ = లక్ష్మీపతీ! ఓ నారాయణా! సవిశేష - ఆకృతిన్‌! సవిశేష 
= విశేషంగా; ఉరు = గొప్పదైన; సువర్ల = మంచివన్నై - బంగారంతో; బీజాక్షరాలతో; 
బిందు = చిద్రూపంతో, బిందురూపంతో; విలసత్‌ = శోభిస్తున్న; చక్ర+అంక = సుదర్శన 


90 నారాయణ శతకం 


రూపంతోనూ; లింగ+ ఆకృతిన్‌ = లింగరూపంతోనూ; భవుచేన్‌ = శంకరునిచేతనూ; 
ఉద్దవుచేన్‌ = ఉద్దవునిచేతనూ; పయోజభవుచేన్‌ = కమలోద్భవుడైన (బ్రహ్మచేతనూ; 
పద్మ+అరిచేన్‌ = తమ్ముల పగవాడైన చంద్రునిచేతనూ; భానుచే = సూర్యునిచేతనూ; 
(ధ్రువునిచేతనూ; ఆ దివిజ+అధినాయకులచే = ఇంద్రాద్యమరవరులచేతనూ; 
దీవ్యత్‌+మునీంద్ర + ఆళిచే = ప్రకాశించే మునిశ్చరుల సమూహాలచేతనూ; నవదివ్య+అర్బనల్‌ 
= కొత్తగా శోభించే పూజలను; అందుచు ఉందువు = పొందుతుంటావు. 

తా: లక్ష్మీపతీ! ఓ నారాయణా! శివుడు, ఉద్దవుడు, చతురాననుడు, చంద్రుడు, 
సూర్యుడు, (ధ్రువుడు, దేవతలు, మునులు విశేషంగా బీజ బిందువులతో శోభించే 
బంగారు సుదర్శనరూపాన్ని, లింగాకృతిని, కొత్తగా దివ్యమైన అర్చనలను చేస్తుంటే 
అద్భుతంగా స్వీకరిస్తుంటావు. 
_ వ్యాఖ్య : ఉపాసనకు సులభమైన నారాయణరూపం వర్ణితం. 

భక్తులు మనసార పూజించడానికి యోగ్యమైన విధానాలుగల శా(స్తప్రమాణాలను 
భగవంతుడు కృపజేశాడు. ఆ (ప్రమాణదీపంచేత భగవంతుని మంత్ర యంత్ర 
తంత్ర రూపాలను తెలుసుకొని అర్చించడానికి జీవులకు కరణకళేబరాలిచ్చాడు. 

మంత్ర బీజాక్షరాలనూ, తేజోనాదధ్యాన బిందువులనూ ఆయా (షట్‌ కోణాలలో 
లిఖించి, ఆ పైన చక్రాకారంలో ఉండే ఆవరణాలతో నిర్మింపబడిన సుదర్శనాది 
యంత్రాలను (ప్రతిష్టించి, ఆరాధించడం దేవతార్చన. కొందరు ద్వాదశలింగాలలో 
ఇష్టమైన ఒక లింగాకృతినీ దివ్యంగా అర్బిస్తుంటారు. సహ(స్రనామాలతోనూ, మంత్ర 
బీజాక్షరాల పునశ్చరణతోనూ, చిద్రూపమైన బిందువును ప్రాణాయామంలో, భ్రూమధ్యన 
దృష్టి నిలిపే ధ్యానయోగంతో, మానసపూజ చేయడమూ శాస్త్రవిధి. 

“భువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్‌ 

స తం పరం పురుషముపైతి దివ్యమ॥” (భ.గీ.8-10) 

ప్రకృతిబద్దమైన ఆత్మకు అంటే తనను మం(త్రజపంతో (అంగన్యాసకర 
న్యాసవిధితోపాటు) శుద్దిని కల్పించుకొని దేవుణ్ని పూజించడం ఆచారవిధి. “దేవో 
భూత్వా దేవం యజేత్‌” అనేది నియతి కదా! 

నవవిధాలైన భక్తిరూప(క్రియలలో 'అర్భనం' మధ్యస్థానం వహించింది. 

“శ్రవణం, కీర్తనం, విష్థోఃస్మరణం, పాదసేవనం, 

అర్భనం, వందనం, దాస్యం, సఖ్య, మాత్మనివేదనమ్‌॥” 

'అర్భనిలో "కీర్తనం" వాచికం. “ప్రపదనం' ((ప్రార్థనామతి) మానసికం; 
'ప్రసూనార్ప్హణం' కాయికం; ఈ మూడు ప్రక్రియలు ముడిపడి ఉంటాయి. 


రాఘవయవ్యాఖ్య 91 
షోడశోపచారాలలో “జొపచారికం' అంటే కొంచెం ఎడంగా ఉండి, తాకక, 
కర్ఫూరనీరాజనాలర్పించడం, వీవనలు విసరడం ఉంటుంది. 'సాంస్పర్శికం' తాకి 
. అభిషేకించడం, చందనం, పూవులు సమర్సించడమూ, 'ఆభ్యవహారికం' అంటే అన్న 
ఫల క్షీరాదులను నివేదనగా అర్పించడమూ, 'సాందృష్టికం' అంటే, ధూపదిపాలుంచడం 
మొదలైన పూజా విశేషాలు నిత్యప్రత్యగ్రంగా ఉంటాయి. 
“జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞానవిగ్రహమ్‌॥ 
అన్యే చ సంస్కృతాత్మానః విధినా విహితేన తే! 
యజంతి త్వన్మయాస్తాం వై బహుమూర్తేకమూర్తికమ॥ 
త్వామే వాన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణమ్‌; 
బహ్యాచారభేదేన భగవన్‌ సముపాసతే ॥ _ (భా.గ. 10-40-6,7,8) 
జ్ఞానయజ్ఞంతో జ్ఞానవంతులు, జ్ఞానవిగ్రహాన్ని పూజిస్తారు. ఇతరులు విధి 
విహితంగా అనేక మూర్తులుగానూ, ఏకమూర్తిగానూ ఉన్న నిన్ను త్వన్మయులై 
పూజిస్తారు. మరికొందరు శివుడు చెప్పిన పద్దతిలో శివరూపుడవైన నిన్నే అనేక 
ఆచారవిశేషాలచేత ఉపాసిస్తారు, అని అక్రూరుడు స్తుతించాడు కదా! బ్రహ్మోత్సవాల్లో 
నవాహ్నికంగా (బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలూ, బుషులూ, భక్తజనులూ నవరా(త్రులుగా 
చేసే అర్భనలను అత్యాదరంతో స్వీకరిస్తాడు శ్రీమన్నారాయణుడు. 
“పరిపూర్ణోఒపి భగవాన్‌ భక్తెర్యత్కించిదీరితమ్‌। 
సాపేక్షవ త్తదా దత్తే తేన ప్రీతో దదాత్యలమ్‌॥” 
అన్నట్టు, పూర్చుడూ, అవాప్తసమస్తకాముడైన పురుషోత్తముడు “తత్కురుష్వు మ 
దర్పణమ్‌” అంటూ, భక్తులు అర్పించిన అల్పవస్తువులనూ ప్రీతితో స్వీకరించడంవల్ల 
ఆయన సౌలభ్యంయొక్క యాదార్థ్యం ప్రకటితం. ఈ పద్యంలో (ధ్రువుచే - దీవ్యత్‌ 
అనే మూడవ పాదంలో యతిమైత్రి చింత్యమే. 
వు. సర్వంబున్‌ వసియించు నీతనువునన్‌ సర్వంబునందుండ(గా 
సర్వాత్మా! వసియించుదీవని మదిన్‌ సార్ధంబుగా. జూచి యా 
గీర్వాణాదులు వాసుదేవు(డనుచున్‌ గీర్తింతు రేప్రొద్దు నా 
శీర్వాదంబు భవన్మహామహిము లక్ష్మీనాథ నారాయణా 29 
అర్థం : ఓ లక్ష్మీనాథ! నారాయణా! నీతనువునన్‌ = నీ రూపమందు; సర్వంబున్‌ 
= సమస్తం; వసియించు = ఉంటుంది; సర్వాత్మా! = అన్నిటికీ ఆత్మయెనవాడా! ఈవు 
= నీవు; సర్వంబునందు = ్రతిపదార్థ్హము నందు; ఉండగా, వసి+యించుదు = 
నివసిస్తూంటావు, అని, మదిన్‌ = మనస్సునందు; సార్థంబుగా = అర్హవంతంగా; చూచి; 


92 నారాయణ శతకం 


(| 


గీర్యాణ+అదులు = ఆ దేవతలు మొదలైనవారు; వాసుదేవుడు, అనుచున్‌; ఏ ప్రొద్దున్‌ 
ఎల్ల కాలం; కీరింతురు; భవత్‌+మహామహిము = నీ గొప్ప వైభవం; ఆశీర్యాదంబు 
= యోగక్షేమాలను కల్పిస్తుంది. 

తాః: ఓ లక్ష్మీనాధ! నారాయణా! నీ యందు అన్నీ ఉంటాయి. నివు 
అన్నిటియందు ఉంటావు. నీవు సర్యాత్ముడవని సహృదయులైన దేవతలు మున్నగువారు 
అర్థవంతంగా 'వాసుదేవు' డంటూ సర్వదా నిన్ను కీర్తిస్తుంటారు. 
న మహామహిమ ప్రపంచానికి ఆశీర్వాదమే. 
వ్యాఖ్య: నారాయణుడు సర్వాత్ముడని వర్షితం. 
నారాయణునికి జగమంతా శరీరమనీ, జగత్తున కంతటికీ నారాయణుడు 'అత్మ' 


| 


రొ శీఇ/ 3 ౧౦ + 
అనీ సర్యాత్మన్‌ శబ్దానికి అర్థం. 
és రా ae ర Tn Dass ఇల 99 ఏరా E౬౯7 
ఆత్మాయత్నో ధృతిర్చుద్దిః స్వభావో (బ్రహ్మ వర్హ్మ చ (అమరం) అని, 'ఆత్మన 
me రా Ye ఇ 
శబ్దానికి అనేకార్డాలున్నాయి. 
అంతః (ప్రవిష్టు శాస్తా జనానాం సర్యాత్మా" జనులందరిలోపల (ప్రవేశించి 
శాసించే వాడు కాబట్టి నారాయణుడు సర్యాత్ముడని (శ్రుత్యర్థం. 
“సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మన | 
ఈక్షతే యాగయుక్తాత్మా, సర్వత్ర సమదర్శనః॥। (భ.గీ.6-29) 
యోగసద్దుడైన మహాత్ముడు సర్వభూతాలయందు పరమాత్మను, పరమాత్మయందు 


4 


సర్వభూతాలను, అంటి ఎకత్వంలో న నానాత్వాన్ని, ప నాత్యంలో ఎకత్వాన్ని దర్శిస్తాడు. 
కాబట్టి ఎచ్చుతగ్గులు లేకుండా అతడు అన్నింటిని సమానంగా చూస్తాడు. 

'సమదర్శనుడు' అంటే, మా - లక్ష్మి - తో కూడియున్నవాడు 'సముడు' సర్వత్ర 
'లక్ష్మిసనాథు'ని దర్శిస్తాడని అర్హం. 

“మయి తే తేషు చాప్యహంో (భ.గ.9-29) నాయందు వారు, వారియందు 
నేను ఉంటాను. 

"సర్వం సమాష్నోషి తతోఎసి సర్వః (భ.గీ.11-40) అంతటా నివే వ్యాపించి 
ఉంటావు. కాబట్ట సర్వ శబ్ద వాచ్యుడను నివు అంటుంది గీతామాత. 

“మనో౬స్య దైవం చక్షుః” మహాత్ములకు మనస్సే దివ్యనేత్రం. 

'సర్వాత్ముడు' నారాయణుడే అని మనోనేత్రంతో చూచిన దేవతలూ, బుషులూ 

సార్దకమైన 'వాసుదేవు'డనే పేరుతో కీర్తించారు. 

“వసత్యాత్మా జగత్యత్ర తస్మన్వసతి వా జగత్‌” 

జగమందు ఆత్మగా వసించేవాడు, జగత్తు తనయందు వసించేవాడు 'వాసువు'. 


రాఘఎయవ్యాఖ్య 93 


'దీవ్యతీతి దేవ? అంతటా ్రకాశించేవాడు దేవుడు. 'వాసుశ్చాసౌ దేవశ్చ = వాసుదేవః 
జగమంతటా ఉండే, (ప్రకాశించే వాడు వాసుదేవుడని వ్యుత్సత్త్యర్హం. 
"తాసరద స్త్పర్వమతి స మహాత్మా సుదుర్హభః " (భగ) 

లోకంలో కన్నులకు కనబడుతున్నా, అద్భుతలీలలను (ప్రదర్శిస్తూ నోరార 
ఉపదేశిస్తున్నా, సర్వం వాసుదేవుడే అనే అధ్యవసాయంగల మహాత్ముడు చాలా 
అరుదు. అని వాపోయాడు శ్రీకృష్ణభగవానుడు. 

వాస్తవంగా, వాసుదేవునిమహిమ లోకాలకు యోగక్షేమాలను కలిగిస్తుంది, అనడం 
రెండు వాదాలకు తావులేని మాట. 

“వాసనా ద్వాసుదేవస్య వాసితం తే జగత్రయమ్‌; 

సర్యభూతనివాసో.సి వాసుదేవ నమోం.స్తు తే॥” 

అన్న వ్యాసమవార్ని ననుసరించి, మనమూ ముప్పాద్దులు ము నవత భగవతే 
పోసరరవారు” అనే 'ద్యాదశాక్షరి'న 
మ. గగనాద్యంచితపంచభూతమయమై కంజాతజాండానలిన్‌ 

సగుణబహ్మమయాఖ్యతం దనరుచున్‌ సంసారివై చిత్కళా 


9 


సిలుదీవు నిపులస్థూలంబు సూక్ష్మంబునై 


జపం సరటోఠ; 
(యు 


సుగుణంబ ఎల 


రా. ౧ 
నిగమోత్తంసగుణావతంన సుమహానిత్యాత్మ నారాయణా॥ 30 
అర్ధం : ఎగమ+టత్తంస = నేదాలే. భూషణాలుగా - కలవాడా! గుణకతవతరిసే- = 


కల్యాణగుణాలే పలరక రంగ లహోలూ!. DT గొప్పు Wey స్సు (Ba కస్సు) కలవాడా! 


నా ఆత్మ = నూరురేని - (పకృటబద్దంకాం - ఆత్మ కలవాడా! ఓ నారాయణా! 
ol 
ఈవు = ఎవు; కంజాతజ + అండ + ఆనలిన్‌ = (బవ పాం అబువాయసంందు;. గగన4 


ఆది + అంచిత, పంచభూతమయమై = ఆకాశం మొదలైన వాటిచే ఒస్పున ఐదు భూతాల 
ఐకృతియ; సగుణ (బ్రబ్మామయ+ ఆఖ్యతన్‌ = గుణాలతో కూడిన బృహా(ద్రూప ంచేత 
పూర్ణుడ వనే సేరుతో; తనరుచున్‌ = ఒప్పుతూ; సంసారివై = ప్రపంచ మందున్న వాడవై; 
చిత్‌ కళా సుగుణంబై = జ్ఞానకళతో సుగుణమై; విపుల స్తూలంబునై = విస్తారమైన 
స్థూలరూపమై; సూక్ష్మంబునై = మిక్కలిచిన్న రూపమై; వలసిల్టుదు = ప్రకాశింతువు. 

తాః వెదశా/స్త 'ప్రతివాద్యుడా! కల్వాణగుణాలంకారుడా! బృహాద్రూపమూ, తేజస్ఫూ 
కలవాడా! నిత్యాత్మ! నారాయణా! నీవు (బ్రహ్మాండమందు ఆకాశాదులచే ఒప్పున 
సరినభూతాత భూపమై 'సగుణ(బ్రహ్మం' అనే పేరుతో వ్యాపస్తూ, సంసారివై, చిత్కళా 
సంపన్నుడవై, స్థూల సూక్ష్మ రూపాలతో శోభిస్తుంటావు. 

వ్యాఖ్య : నారాయణుని ఏవరాడ్రూపనర్లన. 


94 నారాయణ శతకం 


శబ్దప్రమాణగమ్యుడు నారాయణుడు. “అజాయమానో బహుధా విజాయతే” 
పుట్టుక లేనివాడు అనేక రూపాలను ధరిస్తాడు అన్నది పురుషసూక్తం. “బృహత్త్యం 
చ స్వరూపేణ గుఖైశ్చ” (శ్రీభాష్యం). నిరవధిక స్వరూపమూ, నిరతిశయగుణాలూ 
కలవాడు. పరబ్రహ్మ తేజస్సుకు ఎల్లలు లేవు. “అజో నిత్యః శాశ్వతోలయం 
పురాణః” అంటుంది ఉపనిషత్తు. కాబట్ట పుట్టడం, 'ఎరుగడం, మారడం లాంటి 
షడూర్ములు లేని, నిత్యాత్ముడు, నారాయణుడు. ఆయనకు స్వరూప గుణ 
విభూతులు లేవని భావించరాదు. ప్రపంచమంతా నారాయణుని స్వరూపమే. 

“భూస్తోయమగ్నిః: పవనః ఖమాది ర్మహానజాదిర్మన ఇంద్రియాణి; 

సర్వేం(ద్రియార్డా విబుధాశ్ళ సర్వే యే హేతవస్త జగతో ౬ం౦ంగభూతాః॥” 

నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, అహంకారం. మహత్తత్వం, ప్రకృతి, పురుషుడు, 
మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, వాటికధిష్టాన దేవతలు, సమస్త 
చరాచర జగత్తు, దాని వ్యవహారకారణం మొదలైనవన్నీ నారాయణుని అంగరూపాలే. 

“అన్నిర్ముఖం తే౬వని రంఘైి రీక్షణం 

సూర్యో నభో నాభి రధో దిశః (శ్రుతిః 

ద్వౌ: ఖం సురేంద్రా స్తవ బాహవో_ర్లవాః 

కుక్షి ర్మరుత్‌ప్రాణబలం ప్రకల్పితమ్‌॥” 

“రోమాణి వృక్షాషధయ శృిరోరుహా 

మేఘాః పరస్యాస్టినఖాని తే౬ద్రయః। 

నిమేషణం రాత్రహని ప్రజాపతి 

ర్మేఢ్రస్తు వృష్టిస్తవ ఏర్య ఇప్యతే॥” (10స్కం. 40 అధ్యా. 13, 14) 

అగ్ని నారాయణునిముఖం, భూమి పాదాలు, సూర్యచంద్రులు నయనాలు, 
ఆకాశం నాభి, దిక్కులే చెవులు, స్వర్గమే తల, దేవేంద్రాదిదేవతలు బాహువులు, 
సముద్రం కడుపు, గాలి ప్రాణశక్తిరూపంగా సంకల్పితాలు. 

ఓషధులూ, తరువులూ భగవంతునిరోమాలు, మెఘాలు తలవెంట్రుకలు, పర్వతాలు 
ఎముకలు గోళ్ళు, రేయింబవళ్ళు రెప్పలు మూయడం తెరువడం, (ప్రజాపతి శేఫం, 
వృష్టియే వీర్యం - ఇలా విశ్వమంతా నారాయణుని శరీరమనీ, ఇదే ఆయన 
స్టూలకార్యరూపమనీ శ్రీమద్భాగవతం విశదీకరిస్తుంది. విశ్వమే సగుణ(బ్రహ్మగా 
సంభాఎతం. 

సూక్ష్మరూపంగా సర్వభూతాలహృదయంలో అంతర్యాబుగా ఉన్నాడు. ప్రపంచానికీ 
పరమాత్మకూ శరీరశరీరిభావసంబంధముంది. 


రాఘవీయవ్యాఖ్య 95 


“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఒర్జున! తిష్టతి। 

(భామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా॥” (భ.గీ) 

సర్వభూతాలహృదయంలో పరమాత్నుడున్నాడు 

“అధోనిష్ట్యావితస్త్యాం తు నాభ్యాముపరితిస్టతి” (తై.నా.ఉ.) 

శరీరంలో కంఠానికి (క్రింద, నాభికి జేనెడుమీద తామరమొగ్గలాంటి, అంగుష్ట్రమంత 
మాంసపుముద్ద అధోముఖంగా ఉంటుంది. ఇదే హృదయపద్య్మకోశం. దీనిలోపల 
జీవాత్మతోపాటు పరమాత్మ ప్రవేశిస్తాడు. శరీరమొక బస్సు. పరమాత్మ చోదకుడు 
డ్రైవరు. కర్మ అనే ధనంతో దాని ఫలమనే టిక్కెట్టు కొని జీవుడనే ప్యాసెంజర్‌ 
ఆబస్పెక్కుతాడు. టిక్కెట్టుకు తగినంత దూరపుస్టేజీవరకు బస్సుమిద త్రిప్పి 
దించేస్తాడు. 

నారాయణుడూ సంసారియే. గొప్పకుటుంబి. ఆయనకు కర్మల ఫలమందు 
అపేక్ష లేదు కాబట్టి కర్మలు ఆయనను అంటుకోవు. “న మాం కర్మాణి లింపంతి, 
న మే కర్మఫలే స్పృహా” (భ.గీ.4-14) 

జీవుడు కర్మపరాధీనుడైన సంసారి కాబట్టి దాని ఫలరూసమైన సుఖదు:ఖభో గాన్ని 
అనుభవించి తీరుతాడు. 

కుమ్మరి పురుగు బురదలోనే తిరుగుతున్నా, దాని శరీరానికి బురద 
అంటుకోదుకదా! తామరాకు నీటిలోనే ఉన్నా, నీటి తడి తామరాకుకు అంటదు. 
అలాగే తామరసాక్టునికి కర్మ అంటదు. నారాయణుడు సంసారమందు ఏరూపంలో 
ఉన్నా ఆయనది శుద్ద సత్వగుణం కలిగిన రూపం. అది పంచోపనిషణ్మయం. 
“పరమేష్టీ పుమాన్విశ్యో నివృత్త స్సర్వ ఏవ హి” ఇది బీజాక్షరాలతోనూ సంకేతితం. 
Meee పరమెష్ట్యాత్మకం 2. యాం, పురుషాత్మకం 3. రాం, విశ్వాత్మకం 4. 
వాం, నివృత్తాత్మకం 5. లాం, సర్వాత్మకం. ఇలా సగుణ(బ్రహ్మమయమైన 
బ్రహ్మాండమందు నారాయణుడు స్టూలసూక్ష్మరూపాలతో, చిత్కళాసుగుణంగా 


r 


ఏలసిల్లుతాడం ఈ సుకవి ఎశదతమంగా స్తుతించాడు. 


నామప్రభానదశకం 
ను. ఎలరారన్‌ భవదీయనానుకథనం బేనుర్యుచిత్తంబులో 
బొలుపారం దగిలుండెనేని యఘముల్‌ పొందంగ నెట్లోపెడున్‌ 
కలయం బావకుచేతబట్టునడు నక్కాష్టంబుపై( గీటముల్‌ 
నిలువన్నేర్చునె భక్తపోషణకృపా నిత్యాత్మ నారాయణా॥ 31 


96 నారాయణ శతకం 


అర్థం : భక్తపోషణకృపా = ఆ(శితజనులనుపోషించడమందు దయగల వాడా! 
నిత్య+ఆత్మ = స్థిరమైన ఆత్మకలవాడా! నారాయణా! ఎలరారన్‌ = ఉత్సాహంగా, 
భవదీయ నామకథనంబు = నీనామ సంకీర్తనం; ఏ మర్యు చిత్తంబులో = ఏ మనిషియొక్క 
మనస్సునందు, పాలుపారన్‌ = అందంగా; తగిలి+ఉండెన్‌+ఏని = ఎడకున్నటైతే; 
అఘముల్‌ = పాపాలు; ఎట్టు, పొందంగన్‌, ఓపెడున్‌ = ఎలా ఉండజాలును? కలయన్‌ 
= అంతటా వ్యాపించి; పావకుచేత = అగ్నిచేత; పట్టుబడు = తగులబడే; ఆ+కాష్ట్రంబు పైన్‌ 
= ఆకట్టెమీద; కీటముల్‌ = పురుగులు; నిలువన్‌, నేర్చునే = నిలువశక్యమా? 
(బతుకజాలునా? 

తా: భక్తులను రక్షించే దయగలవాడా! నిత్యాత్మ! ఓ నారాయణా! మనిష 
హృదయంలో నీనామజపం తగిలి ఉంటే, పాపాలు ఎలా పట్టుకొని ఉంటాయి? 
అగ్గి తగుల్కొని అంతటా మండుతున్న కజ్జ్ణమీద (క్రిమికీటకాదులు నిలిచి 
(బతుకజాలునా? 

వ్యాఖ్య : నారాయణ నామమాహాత్మ్యం వర్లితం. 

భగవంతుని అనుగ్రహానికి పాత్రమైన పాండవుల వంశంలో జన్మించిన 'శతానికు' 
డనేరాజు (ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలించేవాడు. (ప్రజలకు పారమార్థికమైన 
శ్రేయస్సును కూడా కలిగించాలనే భావనతో 'శౌనకమహర్షి దగ్గరికి పోయి 
ప్రార్థించాడు. “రాగాదిభి రనిర్దితైపో (విష్ణుధర్మలు. రాగద్వేషాది దుర్గుణాలచే 
ఇం(ద్రియలోలురై, సంసారంలో అట్టడుగున పడియున్న ఈలోకులు సులభంగా 
ఉజ్జీవించే ఉపాయమేదైనా ఉందా? అని అడిగాడు. 'పాపం ఎక్కువగా ఉన్నందువల్ల 
కర్మజ్ఞానభక్యాది సాధనాలను అనుష్టించజాలరు. పాపభూయిష్టులైన వారు కూడా 
ఈ కలికాలంలో సులభంగా పవిత్రులై ఉజ్జీవించడానికి భగవన్నామ సంకీర్తనమే 
ఉపాయ'మని ఆ మహర్షి చెప్పాడు. 

“ధ్యాయన్‌ కృతే, యజన్‌ యజ్జైః త్రేతాయాం, ద్వాపరే.ర్భయన్‌! 

యదాష్నోతి తదాప్పోతి కలౌ సంకీర్య కేశవమ్‌॥ (వి.పు.6.2.) 

కృతయుగంలో ధ్యానిస్తూ, [త్రేతాయుగంలో యజ్ఞాలుచేస్తూ ద్వాపరయుగంలో 
పూజిస్తూ పొందిన ఫలాన్ని, కలియుగంలో భగవన్నామాన్ని కీర్తిచినంతమాత్రంచేతనే 
పొందుతాడు మానవుడు అని మహర్షులతో చెప్పాడు వ్యాసమహర్షి 

“అత్యంతదుష్టస్య కలే రయమేకో మహాన్లుణః। 

కీర్తనాదేవ కృష్ణస్య ముక్తబంధః పరం వ్రజేత్‌” (విపు. 6.3.31) 

కడు దుష్టమైన కలియుగంలో ఇదొక్కటే గొప్పగుణం. శ్రీకృష్ణభగవానుని 


రాఘ ఎయవ్యాఖ్య 97 


నామాన్ని కీర్తించడంవల్లనే (ప్రకృతి బంధం విడిపోతుంది. పరమపదం లభిస్తుంది 
అన్నాడు పరాశరమహార్షి 

“నందంత్యుదిత ఆదిత్యే నందంత్యస్తమితే రవౌ। 

మనుష్యా నావబుద్ద్యంతే ఆత్మనో జీవితక్షయమ్‌॥” (రామాయణం) 

లోకంలో మనుష్యులు ప్రొద్దు పొడవగానే సంపాదించుకోవడానికి అవకాశం 
వచ్చిందని, రాదు కుంకగానే సుఖించడానికి వీలుకలిగిందనీ సంతోషిస్తారు. కాని 
ఆయుష్యం వ్యర్థంగా గడచిపోతున్నదని విచారపడరన్నాడు వాల్మీకి. 

“సంసారే కిం సారం? కంసారేశ్చరణకమలపరిభజనమ్‌” 

కంసారియెన శ్రీకృష్ణుని పాదారవింద భజన చేయడమే సంసారంలో సారమన్నాడు 
లీలాశుకుడు. 

శాస్త్రంచేతమాత్రమే బోధింపబడే మోక్షానందం అప్రత్యక్షం. భగవన్నామ 
సంకీర్తనానందంమాత్రం (ప్రత్యక్షసిద్దంకదా! 

“తద్యధేషీక తూలమగ్నౌ ప్రోతం ప్రదూయేత” 

శుద్దమనస్సుతో భగవంతుణ్ని ధ్యానిస్తూ, నోరారచేసే నామసంకీర్తనం, నిప్పురవ్వ 
బూరుగుదూదికుప్పను కాల్సినట్లు, పాపరాశిని బుగ్గి, బూడిదచేస్తుంది. మూడక్షరాల 
నామాన్ని స్మరిస్తై ముక్తి లభిస్తుంది. 

సూర్యవరశీయుడైన విశ్వరథునిపుత్రుడు, క్షత్రబంధువు మహాపాపిష్టుడు. బుషులను 
_ హింసించేవాడు. నరమాంసభక్షకుడు. ఒకప్పుడు ఒక మహర్షి దప్పికతో సరస్సుదగ్గరకు 
పోయి కాలు జారి అందులో పడ్డాడు. ఈ పాపిష్టుడు ఆ మహర్షిని చూచిన వెంటనే 
క్రూరభావం సన్నగిల్లింది. కాబట్టి ఆయనను నిటినుంచి వెలికితీశాడు. అడవిలోనే 
ఉపచారాలు చేశాడు. మహర్షిని స్పృశించిన క్షణంలోనే ప్రశాంతత ఏర్పడింది. 

యోగదృష్టితో ఘోరాకారుని వృత్తాంతాన్ని తెలుసుకొన్న మహర్షి అతనితో 
క్రూరకృత్యాలను మానుమని చెప్పాడు. అతడు ఎలుగాదన్నాడు. 

“చింతాం చకార స మునిః క్షత్రబంధౌ దయాపరః” 

మహర్షి ఎలాగైనా క్షత్రబంధువును సన్మార్లునిగా చేయతలచాడు. 

'బంధు' ఉత్తర పరమైతే నిచార్ధకం. నిచుడైన క్షత్రియుడనే అర్థం కలది 
'క్షత్రబంధు' నామం. “ఓయి, క్షత్రబంధూ! నివు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, 
గలదో! అంటుండవయ్యా” అని గోవిందనామోపదేశం చేశాడు. అతడు అలాగే, 
గోవింద నామాన్ని ఉచ్చరించడంవల్ల తర్వాతి జన్మలో ఉత్తమజన్మాన్ని పొందాడు. 
పూర్వజన్మ స్మరణ కలిగి ఉండడంవల్ల గోవింద నామాన్ని కీర్తించాడు. మోక్షం 
పరదార (ఎష్టుధర్మ పురాణం 97 అధ్యాయం) 


98 నారాయణ శతకం 


పాపిష్టుల్లో అగ్రేసరుడైన క్షత్రబంధువు నిత్య సూరులనుభవించే 
మోక్షసామాజ్యభోగాన్ని పొంద గలిగాడు. అంటే ఇదేమి కొత్తగా లభించినది కాదు. 
తాను అజ్ఞానంచేత పోగొట్టుకొన్న వస్తువును భగవన్నామ సంకీర్తన మహిమచేత తిరిగి 
పాఠదగలిగాడని. భావర 

“పార్యద్వయేఒన్ని సందీప్తే యథాకాష్టే పిపేలికా!” అన్నట్టూ రెండువైపులా అగ్గి 
తగిలిమండే కట్టెమీద చీమలు, కీటకాలు నిలిచి బ్రతుకజాలవు. అలాగే, మానవుని 
మనస్సు నారాయణనామకీర్తనమందు మగ్నమైతే పూర్యోత్త రాఘాలన్ని అతనియందు 
పొందికగా ఉండజాలవు. కీటకాలవలె పాపాలు నశించి పోతాయని భావం. 

కీటకాలు నిల్వవు. పాపాలు నిల్వవు' అనే రెండు, వేర్వేరు సామాన్య ధర్మాలను 
రెండు వాక్యాల్లో బింబ ప్రతిబింబరూపంగా చెప్పడంవల్ల ఈ పద్యం (సాధర్య్య) 
దృహ్మాంతాలంకారసజ్ఞితం. 

మ. కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్‌ 
వెలయన్‌ ఘోరసమీరణస్సురణచే నే సాయుచందంబునన్‌ 
జలదంభోళిమ్స గాగ్నితస్కరరుజాశ త్రూరగ వాతముల్‌ 
దొలగు న్మీదగు దివ్యమంత్రపఠనన్‌ దోషఘ్న నారాయణా॥ 32 

అరం : దోషఘ్న = పాపాలను నశింపబేయువాడా! నారాయణా! కప్పారు, 
మేఘ+ఓఘముల్‌ = నల్లని మొగుళ్ళ గుంపులు; దిక్కులు, కలయన్‌ = దిక్కులంతట; 
నిండి = వ్యాపించి; చండతరమై = కడుతీవ్రమై; వెలయన్‌ = మెరువగా; ఘోర, సమిరణ, 
స్ఫురణచే = దారుణమైనగాలి వీచడంచేత; వే = వేగంగా; పాయు, చందంబునన్‌ = 
తొలగిపోయే రీతిగా; జల-(వాతముల్‌! జల = నిటియొక్క; దంభోళి = పెడుగులయొక్క; 
మృగ = (కూరజంతువులయొక్క; అగ్ని = నిపుయొక్క; తస్కర = దొంగలయొక్క; 
రుజా = రోగాలయొక్క; శత్రు = పగతురయొక్క; ఉరగ = పాముల యొక్క; వ్రాతముల్‌ 
= సముదాయాలు; మీదగు, దివ్య మంత్ర పఠనన్‌ = గుణాలు ప్రకాశ్‌ శించే మీనామ 
మంత్రాన్ని చదువడం చేత; తొలగున్‌ = విడిపోతాయి. 

తా: దోషాలను సోగొట్టే ఓ నారాయణా! నల్లని మేఘాలు దిక్కుల నిండా 
వ్యాపించి ప్రచండమై వెలయగా మహావాయువు విచడంచేత వేగంగా తొలగిపోయే 
రీతిగా నీరు, పిడుగులు, మృగాలు, అగ్గి, దొంగలు, రోగాలు, శత్రువులు, పాములు 
ఎటన్నిటివల్ల కలిగే బాధలన్నీ నీ నామ మంత్రాన్ని పఠించడంచేత తొలగిపోతాయి. 

న్యాఖ్య : నారాయణ ముంత జపంనల్ల ఈతి బాధలన్నీ తొలగుతాయని వర్షితం. 
రులను హింసించడం, పరస్తీలను పరి[గ్రహించడం, పరద్రవ్యాన్ని అపహరించడం, 


ష్టం 


రాఘవీయవ్యాఖ్య 99 


అసత్యం పలుకడం, తిన దగని వాటిని తినడం, తనను తాను గొప్పగా చెప్పుకోవడం 
లాంటి అకృత్యాలను చేయడం రః సర్వ(ప్రాణులను తననువలె చూడడం, 
ఇతరులకు సహాయపడడంలాంటి కృత్యాలను చేయకపోవడమూ దోషమే. తన 
దోషాలను తాను తలచుకోవడం భయహేతువు. భగవంతుని గుణాలను 
అనుసంధించడం అభయహతువుకదా! మొదట అవివేకంచేత చెప్పరానన్ని పాపాలను 
చేసి తర్వాత నేనెన్ని నరక బాధలను అనుభవించాలో, అని దిగులు పడుతుంటారు. 
చేసిన దోషాలకు కలిగే ఫలం అనుభవించక తప్పుదు. ఆ పాపాల ఫలమే నీరు, 
నిప్పు, మృగ, వ్యాళ, శత్రు, తస్కర, వ్యాధి రూపంగా కలిగే బాధలు. వాటిని 
అనుభవిస్తున్నప్పుడు మహాదుఃఖం కలుగుతుంది. మనస్సులో పెనుభూతంలాగా 
భయమావరిస్తుంది. అందుకే 

“యన్నామసంకీర్తనతో మహాభయాత్‌ 

విమోక్షమాప్నోతి న సంశయం నరః॥” 

మహర్షులు, నామసంకీర్తనమే మహాభయాన్ని నివారించడానికి ప్రబల హేతువని 
నిస్సంశయంగా నమ్ముమంటున్నారు. 

“యశత్రాష్టారసంసిద్దో మహాభాగో మహీయతే, 

న తత్ర సంచరిష్యంతి వ్యాథిదుర్శిక్షతస్కరాః॥" 

నారాయణ మంత్ర - అష్టాక్షరీమం[త్ర సిద్దుడు సర్వలోకపూజ్యాడు. ఆయన ఉన్న 
పరిసరాల్లో కరువు, కాటకాలు, రోగాలు, ఈతి బాధలుండవన్నారు. 

“సంకీర్త్య నారాయణశబ్దమా(త్రం 

విముక్తదుఃఖాస్సుఖినో భవంతి॥” 

నారాయణ అనే నామాన్ని కీర్తించినంత మాత్రాన సకల దుఃఖాలు తొలగినవారై 
సుఖంగా జీవిస్తారని మహానుభావుల మాట. 

ఈ పద్యమందు వస్తుప్రతివస్తూపమాలంకారం ఉంది. 

'దివ్య మం(త్ర పఠనం, సమిరణ స్ఫురణం' అనే పదాలకు సాదృశ్యం ఉంది. 

'శతూరగ వ్రాతముల్‌, మేఘౌఘములో అనే శబ్దాలకు సాదృశ్యం ఉంది. 

'పాయు, తొలగు" అనే ఒకే అర్థం గల రెండు (క్రియా పదాలచే సామాన్య 
ధర్మం చెప్పబడింది. 'చందంబునన్‌' - ఉపమావాచకం ఉంది. పెనుగాలి వీచుటచే 
మేఘాలు పాయుచందాన, దివ్య మంద్ర పఠనచే శత్రూరగ (వాతముల్‌ తొలగును; 
అని ఏక వాక్యంగా ఉంది కదా! ఈ పద్యంలో శత్రోరగి అచ్చు తప్పు ఉంది. 
'శత్రూరగ' (సవర్ల దీర్భమేకాదేశమైన) పదం సాధువు. 


100 నారాయణ శతకం 


ము. కలుషాగాధవినాశకారి యగుచుం గ్రైవల్యసంధాయియె 
నలి నొప్పారెడు మం్యత్రరాజమగు నీ నామంబు ప్రమంబుతో 
నలరన్నెవుని వాక్కునం బొరయదె నన్నీచుఘోరాత్మయున్‌ 
వెలయన్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా॥ 33 
అర్థం : వేదాత్మ = వేదమే ఆత్మగా కలవాడా! నారాయణా! కలుష+అగాధ వినాశకారి, 
అగుచున్‌ = ఎన్నరాని పాపాన్ని నశింప జేస్తూ; కైవల్య సంధాయియై = మోక్ష మొనగూర్చేదై; 
నలిన్‌+ఒప్పారెడు = గౌరవంగా ఉండే; మంత్ర రాజము+అగు = మంత్రాలలో శ్రేష్టమైన; 
నీ నామంబు; (పేమంబుతో = భక్తితో; అలరన్‌ = ్రకాశింపగా; ఎవ్వని; వాక్కునన్‌ 
= వాగింద్రియం - నాలుక - ఉన్న నోటియందు; పొరయదేని = పలుకబడక పోతే; 
ఆ నీచు, ఘోర+ఆత్మయున్‌ = ఆ అధముని దుర్భరమైన శరీరం కూడా; వెలయన్‌ 
= (ప్రకాళశించగా; అదియ = అదే - ఆనోరే; భూరుహ, కోటరంబు, సూ = 
చెట్టుతొట్టసుమా! 
తా : వేదాత్మ! నారాయణా! అనంత పాపరాశిని నశింపచేసదవుతూ మోక్షాన్ని 
ప్రసాదించే, గౌరవంతో కూడిన మం'త్రరాజమూ అయిన ని నామాన్ని ఎవడైనా 
నోట పలుకక పోతే, ఆ నీచుని ఘోర శరీరం చెట్టుగానూ, నోరు చెట్టు తొజ్జగానూ 
చూడతగినదే. 
వ్యాఖ్య : నారాయణనామం పేమతో అనుసంధేయం. 
ధర్మాధర్మాలను తెలిపేది వేదం. “విందంతి యతో ధర్మాధర్మావితి వట వేధర 
శబ్దరూపం. శబ్దం శరీరమైతే, అర్థం ఆత్మ. అర్హసహితమైనదే శబ్దం. వేదాత్ముడంటే 
వేదమే శరీరంగా కలవాడు. వేదానికి విషయమైనవాడని భావం. “నాఒవేదవిన్మనుతే 
తం బృహంతమ్‌” అనే (శుతిరీతిగా, వేదం తెలియని వ్యక్తి వేదవిషయమైన 
దైవస్వరూపాన్ని తెలుసుకొనలేడు. 
వేదశాఖా(గమందు వికసితమంత్రపుష్పం ఇలా పరిమళిస్తుంది. 
“నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్‌” 
పూచేదీ, పరిమళించేదీ పుష్పం. మననం చేస్తే రక్షించేది మంత్రం. 
“ఓమిత్య(గ్రే వ్యాహరేత్‌ | నమ ఇతి పశ్చాత్‌! నారాయణాయేత్యుపరిష్టాత్‌” - 
ఓమ్‌ మొదట, తర్వాత 'నమఃి, ఆ పైన 'నారాయణాయ' అని నారాయణ 
నామమంత్రాన్ని ఉచ్చరించే విధానాన్ని వేదం బోధిస్తుంది. 
1. ఓమ్‌ నమో నారాయణాయ” - అష్టాక్షరి 
2. 'ఓమ్‌ నమో భగవతే వాసుదేవాయ” - ద్యాదశాక్షరి 


రాఘవియవ్యాఖ్య 101 


3. “ఓమ్‌ నమో విష్ణవే - షడక్షరి 

అంతటా వ్యాపించి ఉండే భగవంతుని స్వరూప స్వభావాలను తెలిపేవి కాబట్టి, 
కశ మహోడరంటిని వ్యాపక మంత్రా లంటారు వేదవిదులు. 

అవ్యాపకమం|(త్రాలకంటె వ్యాపక మంత్రాలు శ్రేష్టమైనవి. 

ఈ మూడు వ్యాపకమంత్రాలలో పరమార్థాన్ని - జీవేశ్యరసంబంధాన్ని బోధించే 
అష్టాక్షరినే 'మం(త్రరాజ' మంటారు. దీనికే తిరుమంత్రమనీ మూల మం(త్రమనీ 
పరు. తక్కిన రెండు వ్యాపకమంత్రాలలో 'రక్ష్యరక్షకభావం' పూర్ణంగానూ, 
విశదతమంగానూ లేదంటారు విజ్ఞులు. 'ఓమ్‌' శబ్దం అత్యల్పమయినా, నిగూఢమైన 
అర్థం కలది. 

. మంత్రార్థం : 'ఓమ్‌” భగవద్వాచకం. 'అ, ఉ, మి అనే మూడక్షరాలున్న 
శబ్దమిది. “కా దీప్తి, “కిం పరాయణమ్‌' అనే (ప్రశ్నకు అక్షరాద్దీప్తి రుచ్యతే' 
'వాతాద్దిహ్లోర్బలమాహు:' అని సమాధానం. (ప్రకాశించేది అక్షరం. గాలికి స్సర్శగుణం 
ఉంది. కాబట్టి అక్షరాన్ని ఉచ్చరించడం స్పర్శవల్ల. అది సర్వత్ర వ్యాపించే శీలం 
కలిగిన భగవంతుని ప్రయత్నానికి బలమిస్తుందంటారు భగవద్విషయవేత్తలు. 

'అవి రక్షణే - అని ధాత్వర్ధం. అన్ని శబ్దాలకు కారణమైన అకారం “అక్షరాణా 
మకారో౬స్మి" (భ.గీ) అన్నట్లు సర్వలోకరక్షకుడైన నారాయణుడనే అర్హమిస్తుంది. 
ఉకారం లక్ష్మీవాచకం. మకారం జీవవాచకం. 

“అకారేణోచ్యతే విష్ణుః ఉకారేణ రమోచ్యతే। 

మకారేణ తయోర్డాస ఇతి ప్రణవలక్షణమ॥” 

మకారం, కకారంనుంచి 25వ అక్షరం. (ప్రకృతికి చేతనత్వం లేని లక్షణాలు 
24 ఉన్నాయి. మహత్తు, అహంకారం, బుద్ది, మనస్సు (4). పంచమహాభూతాలు 
(5) జ్ఞానేంద్రియాలు (5) కర్మేంద్రియాలు (5) శబ్ద స్పర్శ రూపరసగంధాలనే 
ఇం(ద్రియార్జాలు (5) జీవుడు మాత్రమే చేతనత్వంగల 25 వ తత్త్వం. 

లక్ష్మీదేవి పతికీ, సుతునికీ మధ్యన ఉండి వారి ఆలన, పాలన చూస్తుంది 
నారాయణుడు సర్వదా లక్ష్మీసమేతుడు కాబట్టి నారాయణునికి జీవుడు కూడి 
యుంటేనే ఆనందం. “అకారార్జాయైవ స్వమహమ్‌” - విశేష మేమంటే, ఉకారానికి 
'ఏవ' కారారమూ ఉంది. . 

అ = (శ్రియః పతికొరకు, ఉ = మాత్రమే, మ్‌ = జీవుడు దాసుడై ఉన్నాడు. 
పరమాత్మకు దాస్యం చేయడమే జీవాత్మ స్వరూపం. 

రక్షింపబడే జీవుడు, రక్షకుడైన నారాయణునికే సేవచేయడమే మోక్షఫలమని 


ఓీంకారారం. 
(63) 


102 నారాయణ శతకం 


ఉకారార్హం నమః పదంలో ఉంది. 

అకారారం నారాయణ పవరలో ఉంది. 

మకారార్థం 'ఆయ' (చతుర్దీ విభక్తి ప్రత్యయం)లో ఉంది. 

i. “నమః పదంలో రెండక్షరాలున్నాయి. (అవి రెండు పదాలే) మః = నాకు 
గానీ, ఇతరులకు గానీ దాసుడను, న = కాను. భగవంతుణ్ని పొందడానికి మూడు 
ఆటంకాలున్నాయి. 

1. స్వరూపవిరోధి * జీవుడు నారాయణునికే దాసుడను అనుకోక 'నేను, నాది” 
అని అహంకరించడం. 

2. ఉపాయ విరోధి : నారాయణుడే ఉపాయమని విశ్వసించక కర్మ, జ్ఞాన, 
భక్తులే ఉపాయాలని నమ్మడం. 

3. ప్రాప్య విరోధి : పొందదగిన మోక్షానందాన్ని కోరక, లౌకిక సుఖాలను 
పొందగోరడం. 


అంతా నీదే, నేను నీవాడనే' అని 'ప్రార్డిస్తూ భగవద్దాస్యం చేస్తుంటే రక్షకుడు 
మోక్షమిస్తాడని అర్థం. 

li. నారాయణ = నార+అయన 

1. పదార్జాలన్నిటికి పరమ గతియైనవాడు. 

2. అన్ని వస్తువులకు అంతర్యామయైనవాడు నారాయణుడు. 

“ఆయ” = కొరకు సర్వదేశ, సర్వకాల, సర్యావస్టలయందు శ్రీమన్నారాయణుని 
కొరకు సర్వకైంకర్యం చేస్తుంటాను అని భావం. 

“దీయమానార్థశేషిత్వం సం్రదానత్వమిష్యతే” 

ఈయబడే వస్తువుకు (ప్రతిగృహీతగా ఉండడం సంప్రదాన మనబడుతుంది. 
పరులిచ్చిన దాన్ని (గ్రహంచడమూ, తెలుపడమూ ఉచితం కాదు. అయినా, 
సర్వేశ్వరుడు తనకు సమర్పించినంతమాత్రాన తనకు శేషభూతమైన వస్తువును తానే 
రక్షించుకొనే రీతిగా సమర్పించడాన్నిబట్టి వ్యాపకమం[త్రాలయందున్న .చతుర్ధి విభక్తిని 
సం(ప్రదానార్థపరంగా అహిర్చుదధ్న మహర్షి వ్యాఖ్యానం చేశాడు. 

“పదత్రయే౬త్ర సంక్షేపాద్భావ్యా ౬నన్యార్హశేషతా। 

అనన్యోపాయతా స్వస్య తథా ౬నన్యపుమర్హతా!॥” 

'ఓమ్‌ నమో నారాయణాయ” అనే ఈ మం(త్రరాజమందున్న మూడు పదాలచేత 
1) అనన్యార్హశేషత్వమూ 2) అనన్యోపాయత్వమూ 3) అనన్య ప్రయోజనత్వమూ 
సం[గ్రహంగా తెలుపబడినాయి. 


రాఘవియవ్యాఖ్య 103 


ఎనిమిది అక్షరాలు అనే ఎనిమిది దారాలతో, మూడు పదాలు అనే మూడు 
పురులు వేసిన మంగళసూత్రం లాంటిది “మంత్రరాజంి. ఇది భర్తయైన 
నారాయణునిచేత భార్యయైన జీవునిగళమందు బంధింపబడిన పవిత్రబంధం. 

దేవుడు స్వతంత్రుడు, జీవుడు పరతం(త్రుడు. కాబట్టి తిరుమంత్రాన్ని 
అనుసంధించుకొంటూ, “దేవరవారికైంకర్యంకోసం దాసుణ్ని అంగీకరించండి. 
స్వామి!” అని ప్రార్థించి, దండం సమర్పించి ఆత్మనివేదనం చేయాలి “మూలమంత్రేణ 
స్వాత్మానం దేవాయైవ నివేదయేత” అని భగవద్రామానుజులు 'నిత్యగ్రంథం' లో 
అను(గహంచారు. 

తన ఆనందంకోసం కాక, భగవంతుని ఆనందంకోసమే భగవంతుడు తనతో 
సేవ చేయించుకొనే రీతిగా, జీవుడు ప్రార్థించడం పరమార్థం. దీన్నే భరన్యాసం, 
శరణాగతి అంటారు. 

నారాయణునికంట అధిక మహిమ కలది ఆయన నామం. 'నామి' బంగారు 
ముద్ద అయితే 'నామం' గళంలో ధరింపదగిన ఆభరణమే. 

“ఐహలౌకికమైశ్యర్యం స్వర్గాద్యం పారలౌకికమ్‌! 

కైవల్యం భగవంతం చ మంటత్రో_యం సాధయిష్యుతి॥” 

ఈ మంత్రం ఆయా అధికారులకు ఇహలోకైశ్యర్యాన్నీ స్వర్గాదిపరలోకైశ్యర్యాన్నీ, 
ఆత్మానుభవరూపమైన కైవల్యాన్నీ, భగవత్సైంకర్యరూపమైన మోక్షఫలాన్ని 
సాధించిపెడుతుంది. 

“సాంకేత్యం పారిహాస్యం చ స్తోభం హెళనమవ చ। 

వైకుంఠనామ(గ్రహణ మశేషాఘవినాశనమ్‌॥ (భాగవతం) 

తన సంతానానికి పేరు పెట్టి పిలిచినా, పరిహాసంగానో, హేళనగానో ఆ పేరు 
చెప్పినా, భగవన్నామం సంపూర్ణంగా పాపాలను అణచివేస్తుంది. 

ఈ మం(త్రరాజం కలుషాగాధవినాశకారి. 

అనాదిగా చేయబడిన పలురకాల పాపాలన్నీ తేనెతెట్టెకు ఈగలు ముసరినట్లు 
ఆత్మను ఆవరించి, నేనేముందు అనే భావంతో ఫలమీయడానికి సిద్దంగా ఉంటాయి 
నేతి కుండకు పట్టిన చీమల రీతిగా పాపాలు వ్యాధిరూపంగా దేహాన్ని ఆవరించి 
ఉంటాయన్నారు శ్రీ విష్ణుచిత్తులు. అణుపరిమాణంగా ఉండే జీవుడు అగాధమైన పాప 
సముద్రంలో పడి దరిచేరలేక దుఃఖపరంపరచే క్షోభిస్తుంటాడు. జీవుడు అంతపాపం 
చేసే శక్తి కలవాడా? అంటే, కొన్ని వేల బ్రహ్మ కల్పాలకాల మనుభవించినా తీరనంత 
పాపరాశిని జీవుడు అర్హక్షణంలో చేయగలుగుతాడు. “య(ద్రహ్మకల్పనియుతాను 

ఉప్యనాశ్యం” అన్నారు శ్రీవత్సాంకమి(శ్రులు. 


“మేరుమందరమాత్రో౬పి రాశిః పాపస్య కర్మణః! 

కేశవం వైద్య మాసాద్య దుర్యాధిరివ నశ్యతి” 

మేరుపర్వతం, మందరపర్వతంలాగా పెరిగిన పాపరాశి కూడా, గొప్ప వైద్య 
ప్రభావంచేత గడ్డువ్యాధి నశించినట్టు, భగవంతుని సంకల్పశక్తిచేత నిశ్శేషంగా 
నశించిపోతాయట. 

“రోగాపద్భయదుఃఖేభ్యో ముచ్యంతే నా(త్ర సంశయః 

అపి నారాయణేత్యేత చ్చబ్దమాత్రప్రలాపినః॥ (నారదీయమ్‌ 1.38) . 

'నారాయణ' శబ్దాన్ని ఉచ్చరించినంతమా(త్రాన మానవులకు రోగాలూ, ఆపదలూ 
ఉండవు. జీవితంలో భయమూ, దుఃఖమూ లేకుండా వారు సుఖంగా బతుకుతూ, 
అంతంలో ముక్తిని పొందుతారు. 

“వ్యక్తం హి భగవాన్‌ దేవః సాక్షాన్నారాయణః స్వయమ్‌; 

అష్టాక్షరస్య రూపేణ ముఖేషు పరివర్తతే॥” (నారదీయమ్‌ 1-32) 

నారాయణుడే స్వయంగా భగవంతుడనే విషయం స్పష్టం. అతడే అష్టాక్షర 
మం(త్రస్వరూపుడుగా జపించేవారివాక్కులందు నివసిస్తుంటాడు. 

ఇంత (ప్రభావమున్న మం(త్రరాజమైన నామం వాక్కునందాలపించనివాడు 
ఘోరాత్ముడుకదా! అతనినోరు చెట్టు తొజ్జయే అంటున్నాడు కవి. తరుకోటరం, 
నిప్రయోజక మని భావం. 

ప్రకృతి అనే వృక్షానికి అహంకారం కొమ్మలైతే, ఇంద్రియాలు తొజ్జ(లు)గా 
చెప్పంది భారతం. 

“అవ్యక్తబీజప్రభవో బుద్దిసంధమయో మహాన్‌! 

మహాహంకారవిటపః ఇం(ద్రియాస్తరుకోటరః॥” (అశ్వమేధపర్వం) 

వాగింద్రియం 'భూరుహకోటర' మన్నాడు కవి. 


మానవజన్మ నెత్తి కూడా, నారాయణనామస్మరణ చేయని దయనియ స్థితిని 
పొందడం శోచనీయమే కదా! 


“నారాయణేతి నామాస్తి, వాగస్తి వశవర్తినీ; 
తథాపి నరకే ఘోరే పతంతీతి కి మద్భుతమ్‌॥” 
పవిత్రమైన నారాయణ మం(త్రముంది. దాన్ని పలుకడానికి తగిన నాలుక తన 
వశంలోనే ఉంది. అయినా లోకులు దాన్ని ఉచ్చరించక నరకంలో పడుతున్నారే! 
ఎమాశ్చర్యం! 'భూరుహకోటరం' అనడంవల ఆత్మస్వరూపనాశక మని సారారం. 
౧ ఈం 
వస్తూత్రేక్షాలంకారం. 


రాఘవయవ్యాఖ్య 105 


మ. పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై 
సురసి సిద్దోరగయక్షపక్షిమునిరక్షోహృద్గుహాభ్యంతర 
్థరసుజ్ఞానసుదిపమై (శ్రుతికళాసిద్దాన్తమై సిద్దమై 
రి లేకెపుడు నీదునామమమరున్‌ సత్యంబు నారాయణా॥ 34 
అర్థం : ఓ నారాయణా! పరమంబై = ఉత్కృష్టమై; పరతత్త్యమై = పరత్యాన్న 
బోధించేదై; సకల సంపత్‌ సారమై = సమస్త సంపదలలో శ్రేస్థమై; భవ్యమై = 
మంగళకరమై; సుర-దీపమై! సుర = దేవతల; సిద్ద = సిద్దుల; ఉరగ = నాగుల; యక్షుల; 
పక్షుల; మునుల; రాక్షసుల; హృత్‌+గుహ+ అభ్యంతర = హృదయమనే గుహలోపల 
ర = చలించని; సుజ్ఞాన = మంచిజ్ఞానమనే; సుదీపమై = సుజ్యొతియై; (శ్రుతికళా 
ద్దాంతమై = వేదవేదాంతశా[స్తాలచే నిశ్చయింపబడినదై; సిద్ధమై = యల్నించకయే 
పొందదగినదై; నీదు = నీయొక్క; నామము = పేరు; ఎప్పుడు = నిత్యం; సరిలేక = 
సాటిలేక; అమరున్‌ = జఒప్పియున్నది. సత్యంబు = సత్యం. 

తా: ఓ నారాయణా! నీ నామం చాలా ఉత్కృష్టమైనది. యథార్థవిషయాన్ని 
బోధించేది. సకలభోగాల సారమైనది. దేవ, దానవ, యక్ష, పక్షి ముని, సిద్దుల 
హృదయాలలో జ్ఞానజ్యోతి యైనది. వేదశా(స్తాలచే నిశ్చయింపబడినది. సిద్ధమైనది. 
సత్యమిది. 

వ్యాఖ్య : నారాయణనామంతో సాటియైన నామం లేదు. 

“నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని, కలుగనేటికి తల్లుల కడుపుచేటు” (భాగ) 
అన్నాడు కదా! భక్తపోతన. శాస్త్రాలు బోధించిన కర్మ, జ్ఞాన, భక్తి యోగాలను 
ఆచరించడం సామాన్య మానవునికి అసాధ్యమే. మాన్యులైనా జీవితాంతం అనుష్టింపగా 
ఎప్పుడోగాని అవి ఫలితమీయవు. మీదు మిక్కిలి వాటిని ఆచరిస్తుండగా లోపాలేవైనా 
జరిగితే మహాప్రమాదం. (భగవంతుడే సిద్దోపాయ' మని తలచి శరణాగతి (ప్రపత్తి 
చేయడం మంచిదే. కానీ, దానికి గొప్పు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం శిథిలమైతే 
బ్రహ్మాస్త్రం లాంటి ఆ శరణాగతి కూడా ఫలించదు. కాబట్టి మాన్యులకూ, 
సామాన్యులకూ దేశ, కాల, నియమాలేవీ లేకుండా భగవన్నామసంకీర్తనం చేయడానికి 
అధికారం ఉంది. “యాతి (బ్రహ్మ సనాతనమ్‌” అన్నట్లు ధర్మార్దులకు ధర్మాన్ని, 
ధనార్జులకు ధనాన్నీ, కామార్జులకు కోరిన వాటినీ ఇస్తూ, చివరకు మోక్షప్రాప్తికి 
సాక్షాదుపాయమైన భగవన్నామసంకీర్తనమే పరమోపాయం. 

“కిం మృష్టం? సుతవచనం. పునరపి మృష్టం తదేవ సుతవచనం" అన్నట్టు 
తండ్రికి తన కొడుకు ముద్దుమాటలకంటె అతిప్రియమైనది వేరే ఉండదు కదా! 


106 నారాయణ శతకం 


అలాగే ప్రియపుత్రప్రాయులైన మానవుల నోటినుంచి తననామసంకీర్తనవైభవాన్ని 
వినడంకంటె వేరే ఆనందం జగత్సితయైన భగవంతునికి ఉండదు. శ్రీరామచంద్రస్వామి, 
కుశలవులు గానం చేసిన రామాయణాన్ని విని ఆనందపరవశుడై “మమాపి 
తద్భూతికరం ప్రచక్షతే” (నాకు కూడా శుభాన్ని కలిగిస్తుంది) అని (ప్రశంసించాడు 
కదా! మహర్షులు అనేకమార్లాలచేత ఉపాస్యుడెవడో పురాణాలలో (ప్రకటించారు. 
వాల్మీకిమహర్షి శ్రీరామావతారవైభవాన్నీ, పరాశరమహర్షి శ్రీ కృష్ణావతార వైభవాన్ని 
కీర్తించారు. శ్రీ శౌనకమహర్షి అర్సావతార వైభవాన్నీ “తాం భజేత్తాం విచింతయేత్‌” అని 
ప్రశంసించాడు. (శుతులూ బోధించాయి. 

“స బ్రహ్మా స శివస్సేంద్రః సోఒక్షరః పరమస్స్యరాట్‌” అని సామాన్యశబ్దాలతో 
తెల్సినా సందేహం తీరక చివరకు “ఏకో హ వై నారాయణ ఆసీత్‌” అని 
స్పష్టపరచాయి. అంటే, నారాయణ నామమే పరతత్త్యమని ఉపనిషత్సమన్వయసిద్దాంతంవల్ల 
తెలుస్తుంది. 

“కిం తత్ర బహుభిర్మం(తైః కిం తత్ర బహుభిర్రతైః। 

నమో నారాయణాయేతి మంతత్రస్సర్వార్థసాధకః।” (నారదీయం. 1-41) 

సరిలేని ఈ మంత్రాన్ని వదలి వేరే వివిధమం(త్రాలచేత ప్రయోజనమేమి “నమో 
నారాయణాయ” అనే మంత్రం సకల సంపత్సారమైనది, సర్వప్రయోజనాలనూ 
సిద్దింపచేస్తుందని ఆర్షస్తూక్తి. 

“అశుభాని నిరాచపష్టే తనోతి శుభసంతతిమ్‌। 

స్మృతిమాత్రేణ యత్సుంసాం బ్రహ్మ తన్మంగళం పరమ్‌॥” (వి.పు.) 

'బ్రహ్మ'అంటే పరమాత్మా తపో వెద బ్రహ్మ (బ్రహ్మాబ్జజే ద్విజే” (నా.ర.మాల) 
నిఘంటువును బట్టి, నారాయణుడని అర్థం, 

స్మరించినంతమా(త్రాన అశుభాలను తొలగించి శుభపరంపరలను కూర్చే స్వభావం 
కలవాడు నారాయణుడు. ఆయన మాంగల్యభాక్కు. ఆయన నామం భవ్యవాక్కు. 

“నారాయణ పరం జ్యోతిః” అన్నట్టు, దేవదానవ సిద్దోరగయక్షపక్షిమునుల 
హృదయాల్లో సమ్యక్‌జ్ఞానదీపమైనది నారాయణశబ్దం. సర్వవేదాంతవిజ్ఞాన 
సునిశ్చితార్థమయింది నారాయణపరబ్రహ్మతత్వం. కాబట్ట శ్రుతికళాసద్దాంత మన్నాడు 
కవిః 

“జలధిసుతయా సారం దేవో జగత్సరిపాలయన్‌। 

పరమపురుషు సిద్దోపాయః ప్రతీష్టభరః సతామ్‌॥” 


రాఘఎయ వ్యాఖ్య 107 


సర్వజ్ఞుడూ, సర్వశక్తుడూ, పరమకారుణికుడూ, లక్ష్మితో కూడి నిత్య విభూతిని, 
లీలావిభూతినీ పరిపాలించే పరమ పురుషుడు, భక్తుల రక్షణ విషయ భారాన్నంతా 
తనపైన పెట్టుకొన్నవాడు కాబట్టి నారాయణుడే సిద్దోపాయం. భక్తి ప్రపత్తులు 
సాధ్యోపాయాలు కాగా, వాటిచే సంతోషించి సర్వభారాన్ని వహించే నారాయణుడే 
నిత్యమైన, నిరపాయమైన ఉపాయమని భావం. 

“ప్రసాదన స్యోపాయత్వే శాస్రాియే=పి ఫలం (ప్రతి! 

కర్భత్వావ్యవధానాద్ద్యైః సిద్దోపాయ(ప్రధానతా॥” 

శాస్త్రంలో చెప్పబడిన ఫలాలను పొందడం కోసం సాధ్యోపాయమే కారణం. 
అయినా ఫలాన్ని ప్రసాదించడంలో ఫలదాత, ఆలస్యం చేయవచ్చు. “సర్వరక్షణభారం 
నదే స్వామీ! నిరంతరం నేను నిన్నే స్మరించే విధంగా నీవే సంకల్సించుకో, ప్రభూ!” అని 
తన రక్షణ విషయమై తన (ప్రయత్నాన్ని వదలుకొని ఆర్తితో, నామసంకీర్తన 
చేయడమే సిద్దోపాయ మని రహస్యత్రయసారం లోని సిద్దోపాయశోధనాధికార మనే 
భాగం విశదీకరిస్తుంది. 

“యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్సరః। 

తథా సర్వేషు మంత్రేషు నాస్తి చాష్టాక్షరాత్సరః॥” (1-42) 

సకల దేవుళ్ళలో నారాయణుణ్ని మించిన దేవుడు లేడు. అలాగే సర్వ మంత్రాల్లో 
నారాయణమంత్రాన్ని మించిన మంత్రమే లేదు అని నారదీయ కల్ప (గ్రంథం 
బోధిస్తుంది. 

గజేంద్రుడు స్వగతనిష్థలో ఉండి, అంటే తనను తాను రక్షించుకొంటానని 
పెక్కేండ్డు నిరాటంతో పోరాటం సలిపాడు. చివరకు “లావొక్కింతయు లేద'ంటూ 
'నివే తప్ప ఇతః పరంబెరుగి నని పరగతనిష్థను అనుష్టించాడు. అంటే 
సిద్దా పాయనిష్టుడయ్యాడు. రక్షితుడయ్యాడు. 

న తత్సమశ్చాభ్యధికశ్ళ దృశ్యతే' అన్నట్లు, నారాయణనామమంత్రానికి దీటైన, 
మేటియైన మంత్రమే లేదు. ఇది సత్యం. 

“సకారో జీవనిర్దేశ స్తకారః పరవాచకః। 

తయో స్పంసర్లశక్తిర్యస్తస్మాత్సత్యముదాహృతమ్‌;” 

సకారం జీవుడు, తకారం పరబ్రహ్మ. ఆరెంటిని చేర్చేశక్రియే యకారం. ఇది 
'సత్య' శబ్బార్థమంటారు (ప్రాజ్జులు. 

“తాని హ వా ఏతాని త్రీణ్యక్షరాణి. సతీయ మితి. తద్యతృత్రదమృత మథ 
యత్త న్మర్యమథ యద్యం తేనోభేయచ్చతి యదనేనోభే యచ్చతి తస్మాద్యమ్‌” 
(ఛాం.ఉ.) 


108 నారాయణ శతకం 


సత్యమనేది మూడక్షరాలపదం. 'సకారం' అమృతం అంటే చేతనం. 'తకారం'” 
మర్త్యం అంటే అచేతనం. 'యమ్‌” అంటే చేతనాచేతన పదార్థాలను నియమించేది. 
పరబ్రహ్మవాచకమే 'సత్య' మని బోధ. 

'సత్యం' శపథాన్న బోధిస్తుంది. 

“భూత్యోర్షబాహురద్యా(త్ర సత్యపూర్వం [బ్రమ వః। 

హే పుత్రశిష్యాః! శ్చణుత నమం(త్రో _ష్టాక్షరాత్సరః॥” 

ఓ శిష్యులారా! పుత్రులారా! రెండు చేతులను జోడించుకొని ఎత్తి (ప్రమాణం) 
శపథంచేస్తూ చెబుతున్నాను. అష్టాక్షరమం(త్రంకంటె ఉత్కృష్టమైన మంత్రం లేదుసుమా! 
౨నండి? అని బుషులు ఈ నామాన్ని ఆదరించి, మనలను ఆదరించుమని 
బోధించారు. 
ను. _అధికాఘెఫఘతమోదివాకరమునై యద్రీంద్రజాజిహ్యకున్‌ 

_ సుధయై నేదవినూత్సరత్నములకున్‌ సూత్రాభిధానంబునై 

బుధసందోహమనోహరాంకురమునై భూదేవతాకోటికిన్‌ 


విధులై మీ బహునామరాజి వెలయున్‌ వేదాత్మ నారాయణా॥ 35 
౦ : వేదాత్మ = వేదజ్ఞానస్వరూపా! ఓనారాయణా! మీబహునామరాబి = మీ, 
అసంఖ్యాకమైన నామసముదాయం; అధిక+అఘ+ఓఘ, తమస్‌+దివాకరమునై = గొప్పపాపరాశి 
అనే కటిక చీకటికి వేవెలుగై; అ(ద్ర+ఇం|ద్రజా, జిహ్యకున్‌ = పర్వతరాజ పుత్రిక యొక్క 
నాలుకకు; సుధయై = అమృతమై; వేద వినూత్న రత్నములకున్‌ = వేదమంత్రాలనే నవ 
రత్నాలకు; సూ(త్ర+అభిధానంబునై = సూత్రనామధేయమై; బుధసందోహ మనస్‌+హర, 
అంకురమునై=విద్యత్‌ బృందాల మనస్సును చూరగొనే మొలకయై; భూదేవతా కోటికిన్‌ 
= బ్రాహ్మణుల సమూహానికి; విధులై = అవశ్యాచరణీయాలై; వెలయున్‌ = శోభించును. 
తాః వేదాత్మ! ఓ నారాయణా! మీ బహునామావళి మహాపాపరాశులనే 
అంధకారానికి ఆదిత్యరశ్మియై, పార్వతీరసనకు అమృతమై, వేదమం(త్రాలనే నూత్న 
రత్నాలకు సూత్రనామమై, పండితుల మనస్సునాకర్షించే అంకురమై, (బ్రాహ్మణులనిత్య 
కర్మ విధానాలై విరాజిల్లుతుంది. 
వ్యాఖ్య : నారాయణ నావమానలిప్రభావం ఉల్రైఖితం. 
మనం కొన్ని తెలిసిచేస్తాం. కొన్ని తెలియక చేస్తాం. చేసె కర్మలలో దోషాలెన్నో 
లోపాలెన్నో కలుగుతుంటాయి. పాపకర్మలవల్ల కలిగే శోకమోహాదులనూ, 
కష్టనష్టాదులనూ, ఆధివ్యాధులనూ అనుభవించడమే తప్ప ఈ పని చేసినందువల్లనే 
ఈ ఫలమిప్పుడనుభవిస్తున్నామన్న జ్ఞానమూ లేదు. మనను ఆవరించియున్న 


రాఘఎయవ్యాఖ్య 109 


అఎద్యామవామ అంతగొప్పదన్న మాట. అనుభవిస్తున్నది ఏ కర్మఫలమో మనకు 
తెలియనప్పుడు, నారాయణనామాన్ని స్మరిస్తూ పనులు చేయడం శ్రేయస్కరం. 
సూర్యరశ్మివల్ల కటిక చీకటి చీలిపోయే రీతిగా భగవన్నామస్మరణవల్ల పాపరాళి 
తొలగిపోతుంది. అవిద్యాంధకారం అణగిపోతుంది. అఘౌఘమనే తిమిరతతికి 
భగవన్నామావళి (ప్రభాకరదీప్తిలాంటిదన్నాడు కవి. 

పార్వతి శ్రీ ఏషుసహ(సప్రనామాలను పారాయణం చేస్తుంటే వచ్చిన మహేశ్వరునికి 
సేవచేసి, సేదదీర్చి, “ప్రభో! విష్ణుసహ(స్ర నామావళిని లఘువుగా పారాయణం చేసే 
ఉపాయం ఉంటే తెల్పండి” అని ప్రార్థించిందట. వరాననే! ఎంతమంచి విషయాన్ని 
కోరినావో! నా మనస్సున రమించే రామునియందే శ్రీరామరామరామ అంటూ నేనూ 
రమిన్తాను. ప్రతిరామనామం సహ(స్రనామాలకు సమానం అన్నాడట మహేశ్వరుడు. 

విష్ణుః పర్వతానామధిపతిః' అన్నట్లు శ్రీమహావిష్ణువు కొండలకు అధిపతికదా! 
కాబట్టి, కొండరాచూలు భూతభవ్యభవత్‌ప్రభునామసుధనే ఆస్వాదిస్తుంది. 

“సూతే మణిగణా ఇవ” అన్నట్లు రత్నాలు, సూత్రానికి కూర్చబడి దానియందు 
ఆధారపడి ఉంటాయి. అలాగే వేదమంత్రాలకు (బ్రహ్మసూత్రం ఆలంబనం. 
“జన్మాద్యస్య యతః” అనే జగత్కారణత్వాన్ని సూచించే బ్రహ్మసూత్రమందు 
“యతో వా ఇమాని భూతాని జాయంతే” ఇత్యాది వేదమం(త్రరత్నాలన్నీ 
ఆధారపడిఉన్నాయి. సూత్రమే నామం. ఆ నామధారి కాబట్ట నారాయణుడు 
సూత్రధారి. 

“తస్య ధీరాః పరిజానంతి యోనిమ్‌” (శ్రుతి). బుధులంటే ధీరులు. సమ్యక్‌ 
జ్ఞానసంపన్నులు. బుధవర్గంయొక్క మనోభూమికలో ఉద్భిదమైనదే భగవన్నామరాజి. 
'అంకురం' అంటే కనబడేది, లక్ష్యమన్న మాట. “ధ్యానావస్టితతద్గతేన మనసా 
పశ్యంతి యం యోగినః” (భాగ. 12స్కం.) ధ్యానావస్థలో ఉన్న యోగుల మనస్సుకు 
లక్ష్యమైనది ధ్యేయమూర్తియే కదా!" కారణం తు ధ్యేయః అన్నట్లు అఖిలభువన 
జన్మస్థేమభంగాదిలీలలకు కారణమైన పరబ్రహ్మమే ధ్యేయం కదా! 

'భూదేవతలంటే బ్రాహ్మణులు. ఎవరి నోట (బ్రహ్మ (వేదం) ధ్వనిస్తుందో వారు 
(బ్రాహ్మణులు. తమ వర్లఆ(శ్రమాలకు తగిన కర్మలను ఆచరించడం విధి. సమస్త 
కర్మలు సర్వేశ్వరుని ఆరాధనలే. పుండరీకాక్షుణ్న స్మరించేవాడు బయటా లోపలా 
శుచిర్భూతుడవుతాడు. 

“ధ్యాయేన్నారాయణం దేవం స్నానాదిషు చ కర్మసు; 

(బ్రహ్మలోకమవాష్నోతి న చేహావర్తతే పునః॥ 


110 నారాయణ శతకం 


స్నానంతోనే కర్మ ఆరంభమవుతుంది. కాబట్ట స్నానాది కర్మల నాచరిస్తున్నప్తుడు 
కూడా నారాయణనామాన్ని స్మరిస్తుండాలని దక్షస్మృతి బోధిస్తున్నది. 

ముప్పొద్దులు అనుష్టించే సంధ్యావందనంలోనూ కేశవాదిచతుర్వింశతి (24) 
నామాలను అనుసంధించడం విధియె. ప్రతికర్మను, అది ముగిసిన వెంటనే 'సకలం 
పరస్మై నారాయణాయేతి సమర్పయామి" అని భగవంతునికి సమర్పించడం 
లాంటివి విధులే కదా! నారాయణ నామచింతనచేత మానవుడు ఇహపరసుఖాలను 
పొందుతాడు. అతనికి పునర్జన్మ ఉండదని [శ్రుతిస్మృతులు బోధిస్తున్నాయి. 
ఉల్లేఖాలంకారం. 

మ. పొనర న్ముక్తికి. ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం 
దునికి స్థానము నిష్టభోగములకున్నుత్పత్తి యే ప్రొద్దునున్‌ 
ఘనపాపంబులవైరి షడ్రిపులకున్‌ గాలావసానంబు మీ 
వినుతాంఘ్రిద్వయపద్మసేవనగదా విశ్వేశ నారాయణా॥ 36 

అర్థం : విశ్వ+ఈశ = స్థిరచరరూపమైన విశ్వాన్ని నియమించేవాడా! ఓ నారాయణా! 
పొనరన్‌ = పాల్పుగా; మీ వినుత+అంఘ్రిదయపద్మసేవన = స్తుతింపబడే మి 
పాదకమలయుగళ సేవయే కదా! ముక్తికిన్‌, (త్రోవ = మోక్షానికి దారి, వేదములకున్‌, 
పుట్టిల్లు = వేదాలకు జన్మస్థానం; మోదంబునందు = ఆనందవిషయంలో; ఉనికి న్దానము 

= నివాస స్తలం; ఇష్టభోగములకున్‌, ఉత్తత్తి = కోరిన సుఖాలను కలిగించే తావు; ఏ. 

ప్రొద్దునున్‌ = సర్యకాలాల్శోనూ; ఘనపాపంబులవైరి = మహాపాసాలకు విరోధి; షట్‌ 

రిపులకున్‌ = ఆర్షురు శత్రువులకును; కాల+అవసానంబు = కాలాంతకం. 

తా: విశ్శనియామకుడవైన ఓనారాయణా! యోగ్యంగా స్తుతింపబడే మి పాదకమల 
ద్వయాన్ని సేవించడమే మోక్షమార్గం. అది వేదాలకు పుట్టిల్లు ఆనంద ధామం. 
ఇష్టసుఖానుభవాలకు ఇరవు. సర్వదా మహాపాతకాలకు విరోధి. కామాదిశత్రు 
షడ్వర్గపుబతుకు ముగిసే తావు. 

వ్యాఖ్య : నారాయణచరణకమలపరిభజనం ఉల్లేఖితం. 

ఇది నామ(ప్రభావసందర్భం. అష్టాక్షరి లోని మధ్యమ నమః - పదార్హ 
ఈ పద్యం. 

“ద్వ్యక్షరస్తు భవేన్మృత్యుః, (త్రక్షరం (బ్రహ్మ శాశ్యతమ్‌। 

మమెతి ద్వూక్షరో మృత్యుః న మమేతి చ శాశ్వతమ్‌॥” 

(భారతం. శాంతిపర్వం (13-4) 

మృత్యువుకు కారణం 'మమి' (నాది) అనే రెండక్షరాలపదమే. శాశ్వతబ్రహ్మ(్రాప్తెకి 

'న మమా (నాది కాదు) అనే మూడక్షరాలే హేతువు. (ప్రతివస్తువు భగవంతునిదే. 


౧6 
లై 
రగ 
ర; 
3 
be 


రాఘవియవ్యాఖ్య 111 


“మమ నాథ యదస్తి యో౬స్య్యహం సకలం తద్ది తవైవ మాధవః” 

(స్తోత్రరత్నం) అన్నట్లు నేను, నాది అనేదంతా నీదే కదా స్వామీ” అని అను 
సంధానం చేయడమే 'నమః పదార్థం. 

“నంతవ్యః పరమశ్శేషీ శేషా నంతార ఈరితాః। 

నంతృనంతవ్యభావో _యం నప్రయోజనపూర్వకః॥” (అహిర్చుధ్భ్యసం.) 

గొప్పవాడూ, నమస్కరింప దగినవాడూ 'శేషి అనబడుతాడు. నమస్కరించేవారు 
'శేషభూతులు'. నమస్కరించడం, సమస్కరింపబడడమనే భావం ఒక 
ప్రయోజనాన్నిబట్టికాక, గొప్పవానిపట్ట కొద్దివానికి స్వభావసిద్దంగా ఉండవలసిన 
పద్దతి. సర్యానర్ధాలకు మూలమైన అహంకారమమకారాలు రెండూ నశించే క్రమమిది. 

'నమఃి పదం అఖండం. ఇది అవ్యయం. 'నమః అనేది సఖండం. 

1 అఖండ 'నమః పదాన్ని ఓంకారంతో అన్వయించి, 'ఓమ్‌నమః' అనుసంధిస్తే 
భగవత్రాప్తికి ఉపాయం నమస్కారమని అర్థం. 

నమస్కారం, శరణాగతి సమానార్హకాలు. 

“సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవః। 

గచ్చధ్వమేనం శరణం శరణ్యం పురుషర్షభాః॥” (భారతం అరణ్య.) 

సమస్తలోకాలకు మాధవుడే తల్లి తండ్రి కాబట్టి, ఓ పురుష పుంగవులారా! మీరు 
శరణ్యుడైన ఈయనను శరణు పొందండి అని మార్కండేయుడు ఉపదేళిస్తే, 

“ఎవముక్తాస్తయః పార్టాః యమౌ చ భరతర్షభ। 

ద్రౌపద్యా సహితాస్సర్వే నమళశ్ళక్రుర్దనార్షనమ్‌॥” (అరణ్యపర్వం 192-56) 

(ద్రౌపదితో కూడి పాండవులందరు జనార్దనునికి నమస్కరించారు. శరణాగతి 
చేశారు. 

2) 'నమో నమః” - సఖండపదాన్ని అఖండపదంతో అన్వయిస్తే రక్షణోపాయం. 
నన్ను రక్షించుకొనే స్వాతంత్ర్యం నాకు లేదు. అది భగవంతునికే ఉన్నదని అర్హం. 

'అమృత స్టైష సేతుళి ((శుతి). సినోతి - బధ్నాతి - స్వస్మిన్‌ సర్వం చిదచిద్వస్తు 
జాతం ఇతి, సేతుః. 

చిదచిద్విశిష్టమైన జగత్తునంతా తనయందు బంధించుకొనేది అనే వ్యుత్పత్తినిబట్టి 
పరబ్రహ్మను సేతువుతో పోల్చింది ఉపనిషత్తు. ఈవలిగట్టునుంచి ఆవలిగట్టుకు 
చేరడానికి సేతువెట్లు ఉపాయమో, అట్లే ప్రకృతి మండలంనుంచి పరమ పదం 
చేరడానికి పరమాత్మయే ఉపాయం. “నాన్యః పంథా అయనాయ విద్యతే” మోక్ష 
ప్రాప్తికి 'నమః” పదార్థమైన భగవత్సాదసేవకన్న వేరే మార్గం సున్న(లేదు) కదా! 


112 నారాయణ శతకం 


3) 'నమవి - సఖండపదాన్ని నారాయణపదంతో అన్వయించి, నమో 
నారాయణాయ అని ఉచ్చరిస్తే కైంకర్యమందు స్వార్ధత్వనివృత్తి సిద్దిస్తుంది. నా కసత 
కాక, శ్రీమన్నారాయణునికోసమే సర్వవిధసేవలను చేయగలనని అర్థం. 

“భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే। 

అహఠ సర్వం కరిష్యామి జా(గ్రతః స్వపతశ్చ తే॥” (రామా) 

'స్వామీ! నీవు సీతతో కూడ కొండ చరియలయందు విహరించు, నీవు 
మెలకువతో ఉన్నా, నిద్రిస్తున్నా నీకు సర్వవిధక్రైంకర్యాలను చేయగలనన్నాడు 
లక్ష్మణుడు. 

“బద్దాంజలిపుటాస్పర్వ నమ ఇత్యేవ వాదినః” 

వైకుంఠంలో నిత్యసూరులూ, ముక్తపురుషులూ అందరు చేతులు జోడించుకొని 
దోసిలొగ్గి - 'నమః అని స్తుతిస్తుంటారట. “తద్విప్రాసో విపన్యవో జాగృవాంస 
స్పమింధతే” అన్నది వేదం. 

“పంథా నకారజద్దిష్టో మః (ప్రధాన ఉదీర్యతే। 

విసర్గః పరమేశస్తు త(త్రార్షొ౭యం నిరుచ్యతే। 

అనాది; పరమేశో=యం శక్తిమాన్‌ పురుషోత్తమః। 

తత్రాప్రయే ప్రధానో జయం పంథా నమననామవాన్‌॥” 

న కారానికి మార్గమని, మకారానికి (ప్రధానమనీ, విసర్గకు పరమాత్మ అనీ అర్థం. 
భగవంతుణ్ని పొందడానికి నమస్కారం (ప్రధానమైన మార్గమని భావం. 
(అహిర్చుధ్న్యసంహిత.) 

“చిత్తాలంఘనసౌకర్యకృపోత్తంభకతాదిభిః। 

ఉపాయత్వమిహ స్వామిపాదయో రనుసంహితమ్‌॥” 

ధ్యాన విషయమై (గ్రహించడానికి సుకరమవడంవల్లనూ, కృపోద్భలక మవడంవల్లనూ, 
భోగ్యతాతిశయంవల్లనూ భగవత్సాదాలయందే ఉపాయత్వం అనుసంధింపదగినది. 

“లోకవిక్రాంతచరణౌ శరణం తేఒవ్రజం విభో॥” (శ్రీతంత్రం.) 

లోకాలను కొల్ఫిన మీ పాదాలనే ఉపాయం - రక్షకం - శరణం- గా పొందాను. 
ఇలా వాదాలను అనుసంధించడం దివ్యమంగళవి[గ్రహానికి ఉపలక్షకం. విశ్వేశుని 
పాదాలే చేతనులు ఆశ్రయించడానికి యోగ్యమైనవి. హస్తగ్రహణంకంటె పాదగ్రహణం 
దయాహేతువు కదా! అపరాధచక్రవర్తిని (శ్రియఃపతి విడిచినా ఆయన పాదాలు 
విడనాడక దృఢంగా రక్షించే గుణాధిక్యం కలవి. “సన్యాసస్త్యాగ ఇత్యాహుః (ప్రపత్తి: 
శరణాగతి:” న్యాసం, త్యాగం, ప్రపత్తి శరణాగతి అనే పదాలన్నీ 


రాఘవీయవ్యాఖ్య 113. 


భగవత్సాదపద్మద్వయాన్ని సేవించాలనే భావాన్నే బోధిసాయి. కాబట్టి, విశ్వాత్మకుని 
పాదాలు ముక్తినివాసకవాటభేదాలు. నమకపాఠమంతా _అందెలరవళిలాగా 
ఆనందనిలయమయిందే కాబట్టి  వినుతవినూత్ననూపురితవేదాలసదనం 
భగవత్సాదద్వయం. మోద(ప్రమోద ఆనందాలకు నిలయం. వేదం ప్రమాణమయితే 
పాదం ప్రమేయం కదా! ఇష్టభోగోత్సాదక _మైనందువల్ల _పాదద్య్వయం 
విశ్వజనానుమోదనం. 'ప్రపన్నాఘాఘఎధ్యంసి చరణౌ శరణం గతః అన్నట్టు 
శరణాగతుల ఘనపాపాలను ధ్వంసం చేస్తుంది శ్రీపాదద్వ్యయం. కామ(క్రోధలోభమోహ 
మదమాత్సర్యాలనే అంతశ్శత్రువులకు అది కాలాంతకం. 
“ధర్మార్ణకామమోక్షాఖ్యం యఇచ్చేచ్రేయమాత్మనః। 
ఏకమేవ హరేస్తత కారణం పాద సేవనమ్‌॥” (భాగవతం) 
పురుషార్థ చతుష్టయ రూపమైన (శ్రేయస్సును పొందగోరే వారికి శ్రీమన్నారాయణుని 
పాదకమలసేవయే (ప్రధానమని నారదమహర్షి బాల(ధ్రువునికి ఉపదేశించాడు కదా! 
“న చలతి భగవత్సాదారవిందాల్లవనిమేషార్హమపి స వైష్ణవాగ్రః” భగవంతుని 
పాదారవిందాలను అరనిమిషమైనా విడువక చింతించే వ్యక్తి విష్ణుభక్తుడన్నది 
శ్రీమద్భాగవతం. ఉల్లేఖాలంకారం. 
ము. భవరోగంబులమందు పాతకతమోబాలార్కబింబంబు క్త 
ర్మవిషజ్వాలసుధాంశు గావు తతుషారవ్రాతపాథోధిమూ 
ర్తివి కైనల్యపదానలోకనకలాదివ్యాంజన శ్రేష్టమై 
భువిలో మీదగు మంటత్రరాజమమరున్‌ భూతాత్మ నారాయణా॥ 37 
అర్థం : భూత+ఆత్మ = ప్రాణులకు ఆత్మ అయినవాడా! ఓనారాయణా! కర్మ- 
మూర్తివి! కర్మవిషజ్యాల = కర్మఅనే విషజ్వాలకు; సుధా+అంశు గ = చంద్రుణ్ని వాందిన; 
అమృత తుషార వ్రాత = అమృతం వలె శీతల సముదాయంగల/చల్లని అమృతరాశియైన; 
పాథోధిమూర్తివి = సముద్రమే ఆకారంగా కలవాడవు; ఓ నారాయణా! మీదు+అగు = 
మీదైన; మం(త్రరాజము = శ్రేష్టమైన మంత్రం; భువిలో = భూలోకమందు; భవరోగంబుల 
మందు = జన్మరోగాలకు సాంసారిక వ్యాధులకు జొషధం. పాతక తమస్‌ + బాల 
+అర్కబింబంబు = పాతకాలనే చీకటిపట్ల ఉదయభానుబింబం. కైవల్య పద+ అవలోకన 
కళా, దివ్య+అంజన శ్రేష్టమై = ముక్తిస్థానాన్ని చూచే కళకు శ్రేష్టమైన దివ్యాంజనమై; 
అమరున్‌ = ఒప్పియున్నది. 
తా: సర్వభూతాలకు ఆత్మయైనవాడా! కర్మ అనే విషజ్యాలకు చంద్రుణ్ని 
పొందిన శీతలామృతరాశియైన సముద్రరూపం కలవాడవు. ఓ నారాయణా! మీ 


114 నారాయణ శతకం 


మం(త్రరాజం సంసారవ్యాధులకు జౌషధం. పాతకమనే అంధకారానికి ఉదయ 
భానుబింబమై, మోక్షస్థానాన్ని దర్శించే కళకు కండ్లకు పెట్టుకోగా బాగా (ప్రకాశించే 
కాటుకగా ఒప్పియుంది. 

వ్యాఖ్య : - మం తరాజమహిను ఉల్రేఖాలంకారసజ్జితం. 

భగవంతుడు ఆత్మగాలేని ప్రాణిగానీ, పదార్థంగాని లేనేలేదు. సర్వభూతాలు 
భగవంతునికి శరీరాలేకదా! 

“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఒర్జ్హున తిష్టతి” (భ.గి) అనడం వల్ల 
నారాయణుడు భూతాత్ముడు. సకలభూతాలు ఈ సంసారసముద్రంలోనే తమ 
తమ కర్మలకు తగిన ఫలాన్ని అనుభవించడానికి జన్మిస్తాయి, నశిస్తాయి. 

నారాయణుడు పాథోధిస్వరూపుడు 'పా-రక్షణే' ధాత్వర్థంవల్ల 'పాతి భూతానితి 
పాథః' భూతాలను రక్షించేది. కాబట్టి “పాథః అంటే నిరు. లేదా 'ఎయతే ఇతి 
పాథః అనే వ్యుత్సత్తినిబట్టి త్రాగేనీరు అని అర్థం. పాథోనిధి అంటే సముద్రమన్నమాట. 

'అంభోనిధి” (వి.స.నా.) అనే పదానికి 'భగవద్గుణదర్పణం' వివరించినవాక్యమిలా 
ఉంది. “పాతాళాంభసి అఖిల జగదాధారపీఠకమఠాత్మనా నిధీయతే - స్వయం 
నిక్షిష్యతే' ఇతి 'అంభోనిధిః' పాథోధి కూడా అంతే. పాతాళజలమందు అఖిలజగత్తుకు 
ఆధారపీఠంగా తాబేటిగా, తనను తానుంచుకొన్నాడు కాబట్టి పాథోధిమూర్తి 
నారాయణుడే. 

విషంగానీ అమృతంగానీ జనించింది సముద్రంలోనే కదా! అలాగే సంసారంలో 
సుకృతదుష్కృతాలూ సంభవిస్తాయి. అందులోనూ మొదట విషరూపమైన పాపకర్మ 
ఫలమే సంభవిస్తుంది. విషమూ, అమృతమూ రెండు పరస్పర విరుద్దపదార్థాలు. 
విషానికి విరుగుడు మందు అమృతం. ఈ సంసారంలో అవిద్య అనే 
విషమెక్కినందువల్ల సర్వేశ్వరునికి చెందిన (ప్రతివస్తువు, నేను కానిది నేనుగానూ, 
నాది కానిది నాదిగానూ కనబడుతుంటాయి. విషం మింగినవాణ్నే చంపుతుంది కానీ 
విషయాలు, వాటిని తలచుకొన్నంతనే చంపుతాయి. తలచిన కోరిక తీరడానికి 
ఆటంకమేర్సడితే కన్నులు నిప్పులు చెరుగుతాయి. కోపంవల్ల వివేకం నశిస్తుంది. 
దానివల్ల బుద్ది చెడి ఆత్మ వినాశనానికి హేతువవుతుంది. కాబట్టి నారాయణ 
నామామృతాన్ని సేవిస్తే అవిద్య అనే కర్మరూపవిషం విరిగిపోతుంది. 

“హా నః పూర్వం వా[క్ష్రృవృత్తా న తస్మిన, 

తేన ప్రాప్తం గర్భవాసాదిదుఃఖమ్‌॥” (ముకుందమాల) 

పూర్వజన్మలో మనవాగింద్రియం - నాలుక - నారాయణమంత్రాన్ని జపించలేదు 


రాఘవయవ్యాఖ్య 115 


కాబట్టి ఈ జన్మ (ప్రాప్తించింది. జపిస్తే జన్మలేక పోయేది కదా! అన శ్రీకులశేఖరులకు 
పశ్చాత్తాపం కలిగింది. 

'భవి మంటే జన్మ. జన్మిస్తే మరణం తప్పదు. జననమరణరూపమైన 
పరిభ్రమణమే 'భవం'. సంసారమని అర్థం. దేహం ప్రకృతియొక్క వికారమే. 
ఎల్లప్పుడు మారుతుంటుంది. ఎన్నడో ఒక నాడు పాత 'చాక్కా' లాగా విడువదగిన 
ఈ దేహంలో ఉన్న జీవుడు ' ఆదేహమే ఆత్మ యని భ్రమపడడం భవరోగం. 
అది చచ్చిపోతుందేమో అని మందులు తింటూ దేహాన్ని కాపాడుకొనే 
యత్నంచేస్తుంటాడు. ఎన్నిమందులు తిన్నా తుదకు కృశించి నశించిపోయేదే కాని 
దేహం స్థిరంగా నిల్చేది కాదు. జీవాత్మ పరమాత్మతో చేరి సుఖంగా ఉండాలంటే 
మందత్రరాజమే మహౌషధం. ఇది భవరోగాలనూ, జనన మరణాలనూ దూరం 
చేస్తుంది. భవరోగాలు ఆరు. 

1. దేహాన్నే ఆత్మగా అభిమానించడం. 2. తానే స్వతంత్రుడనే బుద్ది. 3. 
భగవంతునికంటె ఇతరులకు చెందిన వాడననే భావం. 4. తనను తానే 
రక్షించుకొంటాననుకోవడం. 5. ఆభాసబంధువులపై అంటే, బంధువులలాగా కనబడే 
దేహబంధువులపైన ఆసక్తి. 6. విషయాలను అనుభవించాలనే ప్రీతి. ఈ రోగా 
లెన్నిమందులు తిన్నా తగ్గవు. “చేతసి నమో నారాయణా యేత్యముం మంత్రం 
సప్రణవం ప్రణామసహితం ప్రావర్రయధ్య్వం ముహుః" (ముకుందమాల). 

'ఓమ్‌ నమో నారాయణాయ” అనే సర్వశ్రేష్టమైన మంత్రాన్ని జపిస్తూ మనస్సులో 
అర్థాన్ని భావిస్తుండాలి. ఈ మంత్రరాజమే 'భవభయ ప్రధ్వంసనైకాషధం.. 

రాశీభూతపాతకం గాఢంగా పేరుకొన్న చీకటిలాంటిది. అది పదార్థాన్ని యథార్ధంగా 
ఉన్నదున్నట్లుగా కనబడనీయదు. సమ్యక్‌ జ్ఞానానికి (ప్రతిబంధకంగా ఉండేది 
దురితం. ఉదయభానుబింబం చీకటిని తొలగించినట్లే, సూర్యమండలమధ్యవర్తియెన 
నారాయణుని మంత్రం .మహాపాతకరాశిని ధ్వంసం చేస్తుంది. 

“నమో నారాయణాయైవ ముచ్చరన్‌ భక్తిభావతః। 

రజస్తమోమోహజాతాన్‌ జా(గత్సుప్నసుషుప్రికాన్‌। 

వాజ్మనఃకాయజాన్‌ దోషాన్మంత్రేణైతేన నిర్దహేత్‌॥" 

మం(త్రరాజం, దాన్ని జపించే వ్యక్తి పాతకాలనన్నిటినీ భస్మం చేస్తుందని 
“వాయుపురాణం” బోధిస్తుంది. 

'తజ్ఞపస్తదర్థ్ణభావనమ్‌' (పతంజలియోగసూత్రం). 'జపం' అంటే మంత్రాన్ని 
అనుసంధిస్తున్నప్పుడు దానిఅర్జాన్నికూడా భావించడం. 


116 నారాయణ శతకం 


“జకారో జన్మవిచ్చేదః, పకారః పాపనాశనః। 
తస్మాజ్ఞప ఇతి ప్రోక్తః జన వంశ i 
జపమనే పదానికి జన్మపాపాలను నశింపజేసేదని అర్థం. “అంజనం అంటే 
కన్నులకు పెట్టేకాటుక. అది వస్తువును స్పష్టంగా _ కళా(ప్రక్రియ. దివ్యాంజనం 
కని, విని, ఎరుగని నిధి నిక్షేపాలను కనబరుస్తుంది. 'అష్టాక్షరి' మోక్షస్తానాన్ని కనబరచే 
కళాత్మకమైన దివ్యాంజనం. కాబట్టి మంత్రరాజం శ్రేయః(ప్రాప్తికరౌషధమే. 
రూపకాలంకార(ప్రాణితోల్లేఖాలంకారం. 
మ. వరుసన్‌ కర్శపిపీలికాక్సతతనూవల్మీకనాళంబులోం 
బరుషాకారముతో వసించిన మహాపాపోరగశ్రేణికిం 
బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచున్నుండు మీ 
తిరుముంత్రంబగు మంత్రరాజమమరుందివ్యాత్మ నారాయణా॥ 38 
అర్థం : దివ్య+ఆత్మ = అప్రాకృత స్వరూపంగల; ఓ నారాయణా! వరుసన్‌. = 
క్రమంగా; కర్మ-లోన్‌, కర్మ సిఏలికా = కర్మలు అనే చీమలచేత; కృత = చేయబడిన; 
తనూ వల్మీక నాళంబులోన్‌ = శరీరమనే పుట్టయొక్క రంధ్రంలోపల; పరుష+ఆకారముతో 
= ఘోరరూపంతో; వసించిన = కాపురమున్న; మహాపాప+ఉరగ(్రేణికిన్‌ = గొప్ప పాపాలు 
అనే పాముల సమూహానికి; పరమ + ఉచ్చాటనమై = లేసి దూరంగా తరిమి వేసే 
మహామంత్రమై: క మహిమన్‌ = గోప్యమైన మాహాత్యాన్ని; పాటింపుచున్‌, ఉండు 
= ఆచరిస్తున్న; మీ; తిరుమం'త్రంబు+అగు = 'తిరుమంత్ర' మనే వైష్ణవ పరిభాషఉన్న; 
మం(త్రరాజము గొప్పమం(త్రం; అమరున్‌ = ఒప్పియున్నది. 
తా: దివ్యాత్మ! ఓ నారాయణా! క్రమంగా కర్మలనే చీమలచేత చేయబడిన 
పుట్ట అనే దేహం యొక్క రంధ్రంలో [క్రూరమైన ఆకారాలతో నివసించిన ఘోర 
పాపాలనే పాముల సమూహాన్ని లేపి దూరంగా-తరిమి వేస మహామం(త్రమై రహస్య 
మహిమను పొటిస్తున్న మీ తిరుమంత్రమనే పరిభాష గల మంత్రరాజం ఒప్పియుంది. 
వ్యాఖ్య : తిరుమంత్రం రహస్యమహిమ కలది. 
దేహం ఒక పుట్ట.. పుట్టకు రంధ్రాలున్నట్టు దేహానికి నవ(9) రం(ధ్రాలున్నాయి. 
చీమలవల్ల పుట్ట ఏర్పడుతుంది. కర్మలవల్లదేహం మొలకెత్తుతుంది. దేవ, మానవ, 
పశు, పక్ష్యాదులుగా జన్మించడానికి పూర్వజన్మలలో చేసిన కర్మయే బీజమని 
'కపూయచరణాః' అనే (శ్రుతివాక్యాల వల్ల విశదమవుతుంది. (క్రమంగా “చీమలు 
పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు" కర్మలవల్ల కలిగిన దేహాలు పాపాలకు 
నెలవులు. “పాప శబ్బార్థం పాము. “పాపటేడు' అంటే సర్పరాజుకదా! అది 


రాఘవియవ్యాఖ్య 117 


పాములపుట్ట. దేహం పాపాలబుట్ట. ఏ పుట్టలో ఏ శేషుడో అన్నట్లు దేహంలో ఏవో 
ఘోరపాతకాలుంటాయి. మాంత్రికుల మం(త్రోచ్చాటనతో పాములు పుట్టలోనుంచి 
లేచి పారిపోతాయి. మందత్రరాజం, దాని ననుసంధించే వ్యక్తిశరీరంలో ఆవహించి 
ఉన్న మహాపాపరాశిని తొలగించి, తిరిగి దరిచేరకుండా చేస్తుంది. 

“బ్రహ్మహత్యాం తరతి, తరతి వీరహత్యాం, స్వర్లస్తేయాత్‌ పూతో భవతి. 
వృషలీగమనాత్‌ పూతో భవతి. పితృదేవమనుష్యాణామపకారాత్‌ పూతో భవతి. 
సర్వధర్మ పరిత్యాగ పాపాత్‌ సద్యః శుచితా మాప్పుయాత్‌” అనే తొలిపలుకుల 
రీతిగా, మం(త్రరాజానుష్టాత సకలపాపాలనుంచి విముక్తుడవుతాడు. 

పాపాలకు పరిహారముందికదా! అని తెలిసి చేసిన పాపాలకు మాత్రం నిష్కృతి 
లేదు సుమా! “బుద్ది: కర్మానుసారిణీ” అన్నట్లు వాపకర్మల (ప్రాబల్యం మంచి 
పనులను చేయనీయదు, మంత్రోపదేశం పొందేబుద్ది పుట్టనీయదు కదా! అందుకే 
“ఉత్తిష్టు జాగ్రత!” అన్నది వేదం. బుభుక్షువు కాక, ముముక్షువు అంటే మోక్షాన్ని 
కోరేవాడు తెలుసుకో దగిన రహస్యాలు మూడు. 1. మం'త్రరాజం (తిరుమం(త్రం) 
2. మం(త్రరత్నం (ద్వయమంత్రం). 3. చరమక్లోకం. ఈ మూడింటిలోనూ 
'ప్రథమరహస్యం తిరుమంత్రం. 

(శ్రియఃపతి, అనాదియెన కర్మప్రవాహంలో పడి లెక్కలేని దుఃఖాలను పొందుతూ 
క్షుద్రవిషయాలకు ఆశపడిన ఆత్మలనూ, వాటిని సాధించుకోవడానికి వారుపడేపాట్లనూ 
గమనించాడు. మనసు కరిగింది. వాస్తవంగా పరమ పురుమార్జాన్ని తెలుసుకొన్నట్రెతే 
బద్దాత్మలు, సాధనానుష్టానం నిత్యాత్మలవలె నిత్యసూరులవలే - తన క్రైంకర్యం 
చేసి బాగు పడేఅవకాశముందనుకొన్నాడు (శ్రియఃపతి. నరనారాయణరూపంతో 
అవతరించి, తానే శిష్యాచార్యులుగా వెలసి, తానే తనకు ఉపదేశించుకొని, లోకానికి 
వెల్లడించిన మూలమం(త్రమే తిరుమంత్రం. దీని వివరణలే మిగత రెండు 
రహస్యాలు. (క్రమంగా అనుష్టించే శక్తి సన్నగిల్లిన సమాజాన్ని శ్రీమన్నారాయణుడు 
సమీక్షించాడు. 

“యద్యద్విభూతిమత్సత్యం శ్రీమదూర్దిత మేవ వా; 

తత్తదేవావగచ్చ త్వం మమ తేజో ౬౦శసంభవమ్‌॥” (భగ) 

'శ్రీమంతమై వృద్దిపొందే దంతా నా తేజస్సు యొక్క అంశవల్ల కలిగినదే అని 
[గ్రహించు'మని తానే గీతాచార్యుడుగా అవతరించి నొక్కి చెప్పాడు కదా! 

'“పూర్యోత్సన్నేషు భూతేషు తేషు తేషు కలౌ ప్రభుః 
అనుప్రవిశ్య కురుతే యత్సమీహిత మచ్యుతః॥” 


118 నారాయణ శతకం 


సర్వేశ్వరుడు తానింతకు ముందు సృజించిన వాటిలో (ప్రవేశించి తన ఇష్టాన్ని 
నెరవేర్చుకొంటున్నాడన్నట్టు, పరాంకుశ పరకాలాదిరూపాలతో నూత్న దశావతారాలుగా 
అవతరించి, మేఘాలు సముద్రజలాన్ని పానంచేసి జీవులకు ఉపయోగపడే మధుర 
జలాన్ని వర్షించే రీతిగా, వేదాలలోని సారభూతార్జాలను అందరికి తెలియజేశాడు. 
అంతేకాదు. మన దక్షిణ భారతదేశంలోనే నాథ, యామున, రామానుజ, వేంకట 
నాథ, రమ్యజామాతృమునిత్యాది అనేకాచార్యులుగా వెలసి, విశిష్టాద్వైత సిద్దాంతాన్ని 
(ప్రవర్తింపచేశాడు. 

(31వ పద్యం నుంచి పేర్కొన్నదేకాక) మంత్ర రాజ మహిమ చాలా గొప్పది. 
ఈ మం(త్రం జీవాత్మ స్వరూపాన్ని, దానికి తగిన పురుషార్థాన్నీ తెల్పుతుంది. 
'స్వరూపం' అంటే పాదాలను పాదరేఖలు వదలని రీతిగా, వస్తువునెన్నడూ వదలని 
స్థితి. శేషత్వపారతం(త్ర్య కైంకర్యాలే స్వరూపానుగుణమైనవి. 'శేషత్వ' మంటే దాస్యం. 
పరమాత్మకు అధీనుడై మెలగడమే 'పారతం(త్రం' కైంకర్యం. అంటే సేవచేయడం. 
రహస్యం ప్రకటిస్తే సదస్యమవుతుంది. 

“ఆద్యం తు (త్ర్యక్షరం బ్రహ్మ త్రయీ యత్ర (ప్రతిస్టతా; 

స గుహ్యో ఒన్యస్రివృద్వేదో యస్తం వేద స వేదవిత్‌॥” (మనుస్మృతి 11-265) 

మూడక్షరాలుగల మొదటి అక్షరమైన వేదం - ప్రణవం - ఓమ్‌ -లో మాత్రం 
బుగ్యజుస్పామవేదాలు మూడు అంతర్గతాలు. బుగాదివేదాల కంటె విలక్షణమైన, 
రహస్యమైన వేదం ఇది. దిన్ని తెలుసుకొన్న వాడు మూడు వేదాలను తెలుసుకొన్న 
వాడవుతాడు. 

న్యాసవద్యయందు ప్రత్యక్షంగా ఆత్మసమర్పణమూ తెల్పబడుతుంది. 

“హవిరహత్వా ఒత్మరూపం వసురణ్యేతి మం[త్రతః। 

జాహుయా(త్రణవేనాగ్నా అచ్యుతాఖ్యే సనాతనే॥” 

'ఆత్మ' అనే హవిస్సును వసురణ్య అనే మంత్రంతో (గ్రహించి అచ్యుతుడు 
అనే అగ్ని యందు 'ప్రణవం' తో హోమం చేయాలి. ఈ న్యాస విధానం 
(ఆత్మసమర్పణం) 'తపసా మతిరిక్తమాహుః' తపస్సులలోకెల్ల (శ్రేష్టమైనదని యాజ్జిక్యు 
పనిషత్తు బోధిస్తుంది. జీవునికి సర్వేశ్వరుణ్ని తెలుసుకొనడంవల్ల (పరస్వరూపజ్ఞానంవల్ల) 
మంచి పరిశుద్ది కలుగుతుంది. “క్షేత్రజ్ఞస్యేశ్వరజ్ఞానాత్‌ విశుద్దిః పరమా మతా” అని 
(యాజ్ఞవల్క్యస్మృతి3-34), తిరుమంత్రంలోని ఆద్యక్షరం (ఓమ్‌) శేషత్వానుసంధానాన్ని 
తెల్పుతుంది. ఇక ప్రణవార్దానుసంధానం ఇలా ఉంది. 


రాఘవీయవ్యాఖ్య 119 


“ఈ దృశః పరమాత్మా౭యం ప్రత్యగాత్మా తథేదృశః; 

తత్సంబంధానుసంధానమితి యోగః ప్రకీర్తితః” (శాండిల్య స్మృతి) 5-17). 

పరమాత్మస్వరూపమిలాంటిది. ఆత్మస్వరూపమిలాంటిది. ఈ ఉభయులకున్న 
సంబంధమిటువంటిదనే విధమయిన యోగాన్ని “ప్రణవం' బోధిస్తుందని శాండిల్య 
మహర్షి తెల్పాడు. 

1) 'ఓమ్‌' అనే పదం పార్టునిరథాన్ని సమిక్షించుమంటుంది. (అ) శ్రీకృష్ణుడు 
పరమాత్మ(మ) అర్జునుడు జీవాత్మ. ఈ ఉభయులకూ ఆశ్రయణీయమైన రథం 
(ఉ) రుక్మిణి స్టానంగానూ భావించాలి. ఇంక ఇది చిదచిదీశ్యరతత్యాన్నీ తెల్పుతుంది. 

“తదంతర్భావాత్‌ త్వాం న పృథగభిధత్తే (శ్రుతిరపి” (శ్రీగుణరత్నకోశం). 

ఓలక్ష్మీ! నీవు సర్వదా నారాయణునితో చేరి యుండడంవల్ల (శ్రుతికూడా నిన్ను 
ప్రత్యేకంగా పేర్కొనడం లేదు. అంటే “భాస్కరేణ (ప్రభా యథా” అన్నట్టు 
సూర్యునితో సూర్యకాంతి విడువక ఉండే విధంగా, లక్ష్మి నారాయణునితో కూడి 
ఉంటుంది. కాబట్టి భగవంతుణ్ని పేర్కొంటే భగవతిని కూడా పేర్కొన్న భావం 
ఉంటుంది. భగవద్యాచకమైన 'అ' కారమందు తత్పత్నీసంబంధం అర్జాత్సిద్దమే కదా! 
ఇలా మకారం జీవాత్మ అనీ, ఉకారం రథం - ప్రకృతి అని, జీవ, ప్రకృతులను 
రెంటిని నియమించే పరమాత్మ అకారమనీ బోధిస్తుంది. 'ఓమ్‌' అనే మొదటి పదం. 

2) 'నమః శబ్బార్థం పారతంత్ర్యాన్ని తెల్పుతుంది. పాదుకల నిచ్చి నేను 
తిరిగివచ్చే దాకా రాజ్యం చేయుమని శ్రీరాముడు అదేశిస్తి, భరతుడు రామునికి 
పరతం(త్రుడై ఆయన కోసం కాచుకొని యున్నాడు. అట్లే శత్రుఘ్నుడు భరతునికి 
పరతం(తుడైయున్నట్లు రామాయణం వల్ల తెలుస్తుంది. 

3) నారాయణశబ్బార్థం పారార్థ్యాన్ని ' (ప్రబో ధిస్తుంది. 

'నారాణాం అయన: అనే తత్పురుషవల్ల ఆత్మలకు ఆశ్రయ భూతుడని అర్థం. 
ఇదె ధారకత్వాన్ని తెల్పుతుంది. 

'నారాః అయనం యస్య సః అనే బహుట్రీహివల్ల ఆత్మలనే ఆశ్రయంగా 
గ్రహించి, వాటిలో అంతరాత్మగా ఉంటాడని అర్ధం. ఇది వ్యాపకత్వాన్ని తెల్పుతుంది. 
ఎలాగైనా, “అపి వృక్షాః పరిమ్లానాః' రామవిరహాన్ని భరించని చెట్టూ జంతువులూ 
వాడిపోయి, బాధపడినట్లూ - నేను నిన్ను గానీ నీవు నన్ను గానీ విడిచి 
యుండలేమన్నట్లూ - బోధించేది తిరుమం('త్రంలోని మూడవపదం. 

4) 'ఆయ'” అనే (నారాయణాయ పదమందున్న) చతుర్ధివిభక్తి ప్రత్యయం. 
లక్ష్మణ స్వామి వలె, జీవుడు ప్రార్థించదగినదీ, దేవుడు ఎక్కువ ఇష్టపడేదీ అయిన 
కైంకర్య భావాన్ని తెల్పుతుంది. ప్రణవం స్వరూపాన్ని, నమః ఉపాయాన్ని, నారాయణా 
య తురీయఫలపురుషార్జాన్ని బోధిస్తుంది. 


120 


నారాయణ శతకం 


తిరుమం[త్రం పరమాత్మతో జీవాత్మలకు గల తొమ్మిది విధాల సంబంధాలనూ 


తెల్పుతుంది. 

పరమాత్మ జీవాత్మలు 
1. పిత 1. పుత్రులు 
2. రక్షకుడు 2. రక్ష్యులు 
3. శేషి 3. శేషులు 
4. భర్త 4. భార్యలు 
5. జ్ఞేయుడు 5. జ్ఞాత 

6 స్వామి 6 సొమ్ములు 
7. ఆధారం 7. ఆధేయులు 
8. ఆత్మ 8. శరీరాలు 
9, భోక్త 9 భోగ్యులు 


1. 'ఓంకారం' పితాపుత్ర, రక్ష్యరక్షక, శేషశేషి భార్యాభర్త, జ్ఞాత్సజ్టేయ 


సంబంధాలను (5) నిరూపిస్తుంది. 


2... "నమః" పదర స్వస్వామిసంబంధాన్ని తెల్పుతుంది. 
3. నారాయణాయ” పదం ఆధారాధేయభావ దేహాత్మ భావ భోకృభోగ్య భావ 


సంబంధాలను (ప్రతిపాదిస్తుంది, 


అర్థపంచకాన్ని పాటించడంకూడా రహస్యమహిమయే. 

ఆత్మ స్వరూపం - జీవుడు దేవునికే దాసుడు. 

. పరమాత్మ స్వరూపం - దేవుడే అన్ని విధాలా రక్షకుడు. 

. ఉపాయ స్వరూపం - దేవుడే గతి అని విశ్వసించడం. 

. విరోధిస్వరూపం - మోక్షానందానుభవాన్ని ఆటంకపరచే వాటిని త్యజించడం. 
| ఫలస్వరూపం - పొందదగినది మోక్షసామ్రాజ్యం. 


౮ మవ (అఆ గ r= 


తిరుమం(త్రరహస్యమహిమను గురువునాశ్రయించి తెలుసుకోవలసిందే. 


“మం(త్ర రాజమిమం వద్యాద్గరువందనపూర్వకం। 
లబ్ద్యవం మం('త్రరాజానం మాం గచ్చేచ్చరణం నరః॥ 


అనే నైవ తు మంత్రేణ స్వాత్మానం మయి నిక్షిపీత్‌! 
మయి నిక్షప్తకర్తవ్యః కృతకృత్యో భవిష్యతి॥” (సాత్యకితం(త్రం) 
ఆచార్యునికి దండం సమర్పించి ఈ మంత్రాన్ని ఉపదేశం పొందాలి. ఉపదిష్టుడైన 


వ్యక్తి శరణాగతిజేసి, తన ఆత్మరక్షణభారాన్ని నా 
కాగలడని భగవంతుడే తెల్పినాడు. 


పై ఉంచితే కృతకృత్యుడు 


రాఘవియవ్యాఖ్య [21 


“గురుం (ప్రకాశయేత్‌ ధీమాన్‌ మంత్రం యత్నేన గోపయేత్‌। 
అప్రకాశప్రకాశాభ్యాం. క్షీయేతే సంపదాయుషీ;” 
బుద్దిమంతుడు గురువును (ప్రకాళశింపజేయాలి. మంత్రాన్ని అ కాపాడుకోవాలి. 
గురువును ప్రకాశింపజేయకుంటే జ్ఞానసంపద క్షీణిస్తుంది. అనధికారులకు ఉపదేశిస్తే 
ఆయుస్సు క్షీణిస్తుందని శాస్తం చెబుతుంది. 
ను. హరుని న్నద్రిజ నాంజనేయుని గుహున్నయ్యంబరీషున్‌ ధ్రువుం 
గరి. బ్రహ్లోదు విభిషణాఖ్యుని బలిన్‌ ఫఘంటాశవున్నారదున్‌ 
గర మొప్ప న్విదురున్‌ “బరాశరసుతున్‌ గాంగేయునిన్‌ ద్రౌపదిన్‌ 
నరు నక్రూరుని. బాయకుండును భవన్నానుంబు నారాయణా॥ 39 
అర్థం : ఓ నారాయణా! భవత్‌+నామంబు = నీపేరు; హరునిన్‌ = శంకరుణ్ని; 
అ(ద్రిజను =పార్వతిని; ఆంజనేయుని; గుహున్‌; ఆ+అంబరీషున్‌; (ధ్రువున్‌; కరిన్‌ = 
గజాన్ని; (ప్రహ్లోదు; ఏలిషణ +ఆఖ్యుని = విభీషణుడనే పేరు కలవాణ్ని; బలిన్‌ = 
ఇం|ద్రసేనుణ్ని; ఘంటాగ్రవున్‌ = ఘంటాకర్లుణ్ని; నారదున్‌; విదురున్‌; పరాశరసుతున్‌ 
= వ్యాసుణ్ని; గాంగేయునిన్‌ = భీష్ముణ్ని; ద్రౌపదిన్‌; నరున్‌ = అర్జునుణ్ని; అక్రూరుని; 
కరము, ఒప్పన్‌ = చాలా యోగ్యంగా; పాయక, ఉండును = విడువక ఉంటుంది. 
తా: ఓ నారాయణా! నీ నామం శివుణ్ని, పార్వతిని, ఆంజనేయుడు మొదలైన 
భాగవతోత్తములనూ విడువక వుంటుంది. 
వ్యాఖ్య : భగవన్నామాన్ని అనవరతం అనుసంధించే మహానుభావులను పేర్కొన్న 
పద్యమిది. 
1. హరుడు : “శ్రీరామస్య మనుం కాళ్యాం జజాప వృషభధ్వజః” 
కాణీక్షేత్రనాధుడైన విశ్వేశ్వరుడు రామతారకనామాన్ని సదా జప్యంగా (గ్రహించాడు. 
ఆ మం(త్రప్రభావంవల్ల శ్రీరామరూపంలో (ప్రసన్నుడైన నారాయణుడు శివునితో ఇలా 
అన్నాడు. 
“ముమూర్దోక్షక్షిణే కర్లీ యస్య కస్యాపి వా స్వయమ; 
ఉపదేక్ష్యసి మన్మంత్రం స ముక్తో భవితా శివ!” 
కాశీ నగరంలో మణికర్లికయందు గంగాతీరంలో ఐదుక్రోసుల దూరంలోపల 
మృతి జెందే జంతువులకు కుడి చెవిలో నీవు రామతారకమం[త్రముపదేశించగలవు. 
ఆ జంతువు ముక్తి పొందగలదు. (రామతాపిన్యుపనిషత్తు). అందుకే, “కాశీ 
మరణాన్ముక్తి” “రేవాతీరే తపః కుర్యాత్‌, మరణం జాహ్నవీతటే” “నర్మదా నదీ 
తీరంలో తపస్సు చేయాలి. కాళీక్షేత్ర మందలి గంగా తీరంలో చావాలి” అని (ప్రసిద్ది. 


122: నారాయణ శతకం 


“వైప్లవానాం యథా శంభుః" పరమశివుడు శుద్ద శ్రీవైష్షవుడని భాగవతం 
(12స్కం.) పేర్కొన్నది. ఎ 

2. అద్రిజ : భగవన్నామ సంకీర్తనయందు అత్యంతాసక్తికలది పార్వతి. 
రామచరిత్రను గూర్చి ఆమె అడగడమూ, శివుడు రాముని ప్రాభవవైభవాలను గూర్చి 
ఆమెకు వివరంగా చెప్పడమే కాక, “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే; 
సహ(స్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥” అని పురుషోత్తమునిగూర్చి తెలుసుకొన 
గోరే పార్వతిని ప్రశంసిస్తూ రామనామమాహాత్మాాన్ని కూడా ఆమెకు తెలిపాడు కదా! 

3. ఆంజనేయుడు : మూర్తీభవించిన రామనామమే ఆంజనేయుడనడం 
అతిశయోక్తి కాదు. “యత్ర యత్ర రఘునాథకీర్తనం; తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‌” 
ఎక్కడ రామనామసం కీర్తన జరిగితే, అక్కడ బాష్ప వారి పరిపూర్ణలోచనుడై, శిరస్సున 
అంజలి బద్దుడై వెలసి ఉంటాడు. 

4. గుహుడు : ఆటవికులకు రాజైన గుహుడు నాగరికులకు రాజైన శ్రీరామునికి 
సఖుడు. సీతారామలక్ష్మణు లవృత్తాంతాన్ని భరతునికి వివరించిన మహానుభావుడు. 
“గుహో గహనగోచరః” అన్నాడు వాల్మీకి. వేదాంతవనసంచారియైన పరబ్రహ్మను 
దర్శించినవాడట గుహుడు. 

5. అంబరీషుడు : నాభాగుని కుమారుడైన అంబరీషుడు రాజర్షి ద్యాదశీవ్రత 
మాచరించి భాగవతోత్తములకు మృష్టాన్నం పెట్టే సమయంలో దుర్వాసుడు వచ్చాడు. 
స్నానానికి వెళ్ళిన ముని ఆలస్యం చేశాడు. ద్వాదశి ఘడియలు - తిథి - మించక 
ముందే పారణ చేయాలి కాబట్టి, పెద్దలు చెప్పిన రీతిగా ఉదక పారణం చేశాడు 
అంబరీషుడు. దుర్వాసుడు వచ్చి, పారణ చేసినాడనే కోపంతో 'మహాకృత్య'ను 
సృజించి, అంబరీషునిపైకి (పిరేపించాడు. వెంటనే రాజు భగవన్నామస్మరణ చేయడంవల్ల 
శ్రీ మహావిష్ణుచక్రం వచ్చి కృత్యను సంహరించింది. చక్రం దుర్వాసుని వెంట 
పడింది. (బ్రహ్మరు[ద్రేంద్రాదులూ మునిని రక్షింప లేకపోయారు. తుదకు విష్ణు 
మూర్తిని శరణు వేడాడు. 'నా హృదయం నా భక్తుల అధీనంలో ఉంటుంది. కాబట్టి 
అంబరీషుణ్నే వేడుకొ'మ్మన్నాడు విష్ణుమూర్తి. దుర్వాసుడు రాజును క్షమించుమని 
ప్రార్థించాడు. రాజు చక్రానికి నమస్కరించి, తపసిని కాపాడుమని ప్రార్థిస్తే చక్రం 
యథా స్థానానికి చేరుకొంది. 

“హరి యని సంభావించును, హరి యని దర్శించు నంటు నాఘ్రాణించున్‌। 

హరి యని రుచి గొన. దలయను, హరిహరి! ఘనునంబరీషు నలవియె పొగడన్‌!” 


(భా.గ. 9.86) 


రాఘవియవ్యాఖ్య 123 


6. (ధ్రువుడు : ఉత్తానపాదునికి సునితి యనే భార్య యందు జన్మించాడు. 
(ధ్రువుడు ఒకప్పుడు తండ్రితాడమీద కూర్చున్నాడు. సవతితల్లి సురుచి తనను 
దూషిస్తుంటే ఏమీ మాటాడని తండ్రి అంకసీమ నుంచి లేచి తల్లిని సమీపించాడు. 
సునీతి భగవద్ధ్యానమే మహాభాగ్యమని బోధించింది. తపస్సుకోసం బయల్దేరాడు. 
దారిలో నారదుడు (్రువునికి వాసుదేవమంత్రాన్ని ఉపదేశించాడు. అతని ఘోర 
తపస్సువల్ల దేవతలకు (ప్రాణనిరోధమయింది. భగవంతుడు సమాధిష్టుడైన (ధ్రువుని 
కపోలతలాన్ని వేదమయశంఖంచేత అంటించాడు. అతడు చైతన్యాన్ని పొంది 
భగవంతుణ్ని స్తుతించాడు. 

“నీకు మొక్కెదనత్యంతనియమమొప్ప! భవ్యచారిత్ర, పంకజప(త్రనేత్ర। 

చిరశుభాకార! నిత్యలక్ష్మీ విహార! యవ్యయానంద, గోవింద, హరి, ముకుంద॥” భగవదాజ్ఞా 
ప్రకారం చిరకాలం రాజ్యమేలాడు. తుదకు అత్యున్నతస్థానమైన (ధ్రువ పదాన్ని 
వాందాడు; 

“తారామయం భగవతః శింశుమారాకృతిప్రభోః 

దివిరూపం హరేర్యత్తు తస్య పుచ్చె స్థితో ధ్రువః” (ఏి.పు.2.9.1) 

ఆకాశమందు, వ్యాపకుడైన భగవంతునినక్షత్రమయమైన మొసలిఆకారం ఉంది. 
ఆశింశుమారాకృతిచక్రపుచ్చమందు ఉండి (ధ్రువుడు 'త్రిలోకచూడామణి అయ్యాడు. 

7. కరి : ద్రవిడాధీశుడైన ఇంద్రద్యుమ్నుడు, అగస్త్యమహర్షి వచ్చినప్పుడు లేచి 
గౌరవించనందువల్ల శప్తుడై ఏనుగయ్యాడు. వనంలో పరివారంతో సంచరిస్తూ దాహం 
వేసినందువల్ల ఒక సరస్సులోకి దిగాడు. దేవలునిచేత శప్తుడైన హూహూ నామ 
గంధర్వుడు ఈ సరస్సులో మొసలిగా ఉండి ఏనుగుకాలు పట్టుకొన్నాడు. నీరాట 
వనాటములకు పెక్కేండ్డు పోరాటం జరిగింది. బలం తగ్గిన కరి దైన్యంతో హరిని 
నీవే తప్ప నితః పరం బెరుగి' రావే! ఈశ్వర! కావవే వరద! సంరక్షించు 
భద్రాత్మకా!" అని మొరపెట్టుకొంది. మకరిని (ద్రుంచి హరి కరిని కాపాడాడు. 

8. (ప్రహ్లాదుడు : హిరణ్యకళిపుడనే రాక్షసునికి కలిగిన హ్లాదుడు, అనుహ్లోదుడు, 
సంహ్హాదుడు, (ప్రహాదుడనే నలుగురు పుత్రులలో సంతత శ్రీనారాయణ 
పాదపద్మయుగళీచింతామృతాస్వాదసంధానుడైన (ప్రహ్లాదుడు, వెదకి చూస్తే 
నారాయణుడు లోపటా బయటా, అంతటా ఉన్నట్టు తెలుస్తుందని బోధించి, 
తండ్రిని తరింపజేసిన భక్తాగ్రేసరుడు. 

9. విభీషణుడు : రావణాసురునితమ్ముడు విభీషణుడు. 

“అపంథానం తు గచ్చంతం సోదరో౭పి విముంచతి” (మురారికవి.) 


124 నారాయణ శతకం 


దుర్మార్గప్రవర్తకుణ్ని తోబుట్టువుకూడా వదలుకొంటాడనే న్యాయానికి తార్కాణంగా 
నిల్చాడు. నిర్భీకుడై హితం చెప్పినా, వినని లంకేశుణ్ని విడిచిపెట్టి, శ్రీరామునికి 
శరణాగతిచేసి సశ్రీకుడయ్యాడు. అన్న లింగ ప్రతిష్టచేశాడు. తమ్ముడు రంగనాథుణ్ని 
'ప్రతిస్టంచాడు. ' 

10. బలి : ఈరాక్షసునిపేరు ఇంద్రసేనుడు. (ప్రహాదునిపొత్రుడు. విరోచనుని 
పుత్రుడు. వైరోచని గురువు చెప్పినా వినక, ఆడిన మాటను తప్పక మూడడుగుల 
నేలను అడిగిన వామనమూర్తికి ధారవోశాడు. నేల అంతా ఒక అడుగుకు, నింగి 
ఒక అడుగుకు సరిపోయింది. మూడవ అడుగు నియడానికి స్థలమే లేనందువల్ల 
త్రివిక్రముని అడుగును తన తలమీద ధరించి రసాతలానికి చేరిన సద్దర్ముడు. 
బలికి భంగపాటు లేకుండా అతనివాకిట గదాపాణియె నిల్పాడు భగవానుడు. 

11. ఘంటా(శవుడు : కుబేరుని పరిచారకుడైన ఘంటాకర్లుడు మహా భయంకర 
పిశాచం. మాంసభక్షకుడు. అపరమృత్యువు. విష్ణు దూషకుడు. “సతతం దూషయన్‌ 
విష్ణుం ఘంటా మాబధ్య కర్ణయోః” (హరివంశం). విష్ణువు రు. వినరాకుండా 
చెవులకు గంటలు కట్టుకొన్నాడు. కైలాసవాసుడైన పరమశివుణ్ణి పూబించి ముక్తి 
నిమ్మని కోరాడు. అందరికి ముక్తినిచ్చేవాడు ఒక్క విష్ణువే. సంశయం లేదు. 

“ముక్తిప్రదాతా సర్వేషాం విష్ణురేవ న సంశయః; 

ముక్తిం (ప్రాప్నహి గోవిందాత్‌ నరనారాయణాక[శ్రమే॥” (హరివంశం.) . 

నరనారాయణా(శశమమైన బదరీవనానికి పోయి నారాయణుణ్ని ఆరాధించి 
ముక్తిని పొందుమని మహాదేవుడు చెప్పాడు. బదరిలో తపస్సు చేశాడు. శ్రీకృష్ణుడు 
(ప్రసన్నుడై దివ్యరూవాన్ని ప్రదర్శించాడు. 

“తలపున. జూచిన చూపును, వెలింజూచిన చూపునొక్కవిధమయి యున్నన్‌, 
నెలకొని ఘంటాకర్గుడు, నలినాక్షుని నామకీర్తనం బొనరించెన్‌॥” (ఉ. హరివంశం.) 
ఘంటా(శ్రవుడు పిశాచరూపాన్ని విడిచాడు. పరంధామానికి చేరుకొన్నాడు. 

12. నారదుడు : బ్రహ్మపుత్రుడు. దేవర్షి (త్రిలోకసంచారి. మహతి అనే విణను 
ధరించేవాడు. నిరంతరం నారాయణనామసంకీర్తనం చేసేవాడు. 'కలహభోజను'డని 
ఖ్యాతి బడసిన వాడు. తగవుల చేతనైనా లోకాలకు మేలు చేసేవాడు. మహోపకారి. 

13. విదురుడు : 'మాండవ్యు'డనే మునిని రాజభటులు చోరుడని తెస్తే రాజు 
కొట్టు వేయించాడు. మరణించిన ముని 'నాకీ శిక్ష ఎందుకు వేశావు?' అని 
యమధర్మరాజును అడిగాడు. చిన్నతనాన నీవు తూనీగలను పట్టి సూదికి కుచ్చి 
కొరత వేసి నందువల్ల ఈ శిక్ష నీకు కలేగిందన్నాడు యముడు. అంత మాత్రానికే 


రాఘవియవ్యాఖ్య 125 


ఇంత శిక్ష విధిస్తావా? అని కోపంతో “నీవు శూద్ర (స్రీ యందు పుట్టు మని 
మాండవ్యుడు యముణ్ని శపించాడు. యముడే విదురుడు. అంబిక యొక్క 
దాసియందు వ్యాసునికి పుట్టిన పుత్రుడే విదురుడు. ధృతరాష్టుడూ, పాండురాజూ, 
విదురుణ్ని అనుగు తమ్మునిగానే సంభావించారు. విదురుడు నీతిపరుడు. ధీమంతుడు, 
కృష్ణభక్తుడు. 

14. పరాశరసుతుడు : బ్రహ్మ మాట రీతిగా, వసిష్టుని మనుమడైన పరాశర 
మహర్షికి సత్యవతి యందు సద్యోగర్భాన కృష్ణద్రై పాయనుడు జన్మించాడు. పుట్టిన 
వెంటనే, తల్లీ తలచుకొన్నప్పుడు తాను కనబడుతానన్న మాటను చెప్పి వెళ్ళాడు. 
“శమ్యాస్రాసం” వ్యాసుని ఆశ్రమం. శ్రీశుకమహర్షికి తండ్రియైన వ్యాసుని మరొక 
పేరు అపాంతరతముడు. వేదాలను విభజించడంవల్ల వేదవ్యాసుడన్న పేరు రూఢి 
అయింది. సకలపురాణకర్త. కౌరవవంశాన్ని వృద్దిని పొందించాడు. భారతీయ 
సంస్కృతి వైయాసికి. భాగవతాన్ని కీర్తించాడు. 'ధ్యేయో నారాయణస్సదా' అని 
బోధించాడు. 

15. గాంగేయుడు : ఆపుడు, (ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు 
ప్రత్యూషుడు, ప్రభాసుడనే అష్టవసువులు కళత్రసహితంగా వసిష్టుణ్ని సేవించారు. 
ప్రభాసునిభార్య వసిష్టునిహోమధేనువుయొక్క సౌశీల్యానికి ఆశ్చర్యపడి తనకది 
కావాలని కోరింది. ప్రభాసుడు తోటివారి సహాయంతో ఆ ఛేనువును తస్కరించాడు. 
వసిష్టుడు యోగదృష్టితో (గ్రహించాడు. వసువులను 'మర్య్యలోకంలో పుట్టు' డని 
శపించాడు. 

ప్రతీపుడనే రాజు తపస్సు చేస్తుంటే గంగానది స్రీ రూపంతో వచ్చి అతని 
తొడమీద కూర్చుంది. ఏకపత్నీవ్రతుడైనందువల్లనూ, పుత్రారోహణకు అర్హమైన 
కుడితొడమీద కూర్చున్నందువల్లనూ, తన పుత్రునికి భార్యవవుతావన్నాడు ప్రతీపుడు. 

బ్రహ్మసభలోకి గంగ వస్తుంటే గాలిచే ఆమె కొంగు తొలగింది. సభ్యులలో 
మహాభిషుడు గంగను బాగా చూచాడు. బ్రహ్మదేవుడు గమనించి అభిషుణ్ని 
'మనుష్య లోకంలో పుట్టు' మని శపించాడు. 

అభిషుడు ప్రతీపమహారాజుకు పుట్టి శంతనుడన్న పేరు వహించాడు. యువతిగా 
విహరిస్తున్న గంగను శంతనుడు చూచి మోహించాడు. ఆమె ఏమి చేసినా తానేమీ 
అనకూడదనే నియమం పెట్టింది. శంతనుడు ఒడంబడినాడు. గంగను పరిణయించాడు. 

వసువులు అంతకు ముందే తమవృత్తాంతాన్ని గంగతో చెప్పి, తమను 
తొందరగా కడతేర్చుమని ప్రార్థించారు. కాబట్టి పుట్టగానే శిశువులను (క్రమంగా 


126 నారాయణ శతకం 


ఏడుగురిని ఆమె గంగలోకి విసరివేసింది. (ప్రభాసుడనే వసువు ఎనిమిదవ శిశువు. 
“పుత్రఘాతీ! ఈ శిశువును చంపనీయ”నన్నాడు శంతనుడు. 

రాజు, శపథం తప్పింనదువల్ల తానుండనని గంగ శిశువుతో పాటు వెళ్ళిపోయింది. 
సకలవద్యలను నేర్పించి, పెద్దవాడైన తర్వాత గంగ పుత్రుణ్ని శంతనునికి అప్పగించి 
పోయింది. ఎక్కువ దోషం గల (ప్రభాసుడే గాంగేయుడై చిరకాలం జీవించాడు. 

శంతనుడు దాశరాజపు(త్రియెన సత్యవతిని కామించి కృశిస్తుంటే గమనించిన 
తనయుడు 'సత్యవతీ సంతానమే రాజసింహాసన మధిస్టించడం నిశ్ళ్చయం' అని 
భీష్మ మైన (బ్రహ్మచర్యదీక్షను వహించి ఆమెను తెచ్చి తండ్రికి పెండి చేశాడు. 
దేవవ్రతుడు, భీష్ముడని పొగడుతూ దేవతలు శాంతనవునిపైన పూలవాన కురిపించారు. 
తండ్రి స్వచ్చందమరణుడవవుతావని దీవించాడు. మహాపరా(క్రమశాలి. ధర్మాధర్మాలను 
జీవితంలో అనుభవించిన మహాత్ముడు భీష్ముడు. శ్రీకృష్ణునిఆజ్ఞవల్ల ధర్మరాజుకు 
రాజధర్మాలను బోధించాడు కురుపితామహుడు. ఉత్తమధర్మంమాత్రం విష్ణువును 
సహస్రనామాలతో అర్భించడమే అని శ్రీకృష్ణునిముందు శ్రీ విష్ణసహ(స్రనామస్తోత్రం 
చేసినవాడు గాంగేయుడు. దక్షిణాయనంలో (అస్త్రసన్యాసం చేసి) అంపశయ్య మీద 
పడుకొన్న భీష్మాచార్యులు లోక సం(గ్రహార్ణం ఉత్తరాయణ కాలందాకా వేచి యుండి 
స్వచ్చంద మరణుడయ్యాడు. 

16. (ద్రౌపది : పాంచాల రాజైన (ద్రుపదుడు సంతానార్థియె (క్రతువు చేస్తుంటే, 
అగ్నికుండంలోనుంచి 'ధృష్టద్యుమ్ను'డనే పుత్రుడూ, ద్రౌపది” అనే పుత్రికా పుట్టారు. 
ఈమెకు యాజ్ఞసేని, కృష్ణ అని పేర్షున్నాయి. మత్స్యయంతత్రాన్ని ఛేదించిన 
అర్జునునికి భార్య అయింది. 'ఒక ఫలం తెచ్చామమ్మా!' అంటే కుంతి 'ఆ ఫలాన్ని 
ఐదుగురూ అనుభవించండి అని గమనించక అన్నది. తత్సలితంగా ద్రౌపది 
పంచభర్శృక అయింది. జూదంలో పాండవులు ఓడిన తర్వాత ఏకవ(స్తయైన (ద్రౌపదిని 
సభలోకి ఈడ్పించాడు దుర్యోధనుడు. దుశ్శాసనునిద్వారా వస్త్రాపహరణం చేయించాడు. 
మానభంగం జరుగుతున్నా, అమరకల్పులైన ఐదుగురు మగలు సభలో నేలగీతలు 
గీస్తూ కూర్చున్నారు. 

“బలవతి సతి దైవే బంధుభిః కిం విధేయమ్‌?” భగవంతుడు అండగా ఉంటే 
బంధువులతో నేమి పని? అనుకొన్నది పాండవపల్ని. 

“శంఖ చ(క్రగదాపాణే! ద్వారకానిలయాచ్యుత! 

గోవింద పుండరీకాక్ష! రక్ష మాం శరణాగతామ్‌”॥ అని శరణాగతి చేసింది 
ద్రౌపది. శ్రీకృష్ణుడు ఆమెను, మానభంగంకాకుండా వస్త్రరూపంలో వచ్చి, సంరక్షించాడు. 


రాఘనీయవ్యాఖ్య 127 


అవతారాన్ని చాలించే సమయంలో శ్రీకృష్ణుడు, “నామసంకీర్తనంతో (ప్రపత్తి చేసిన 
ద్రౌపదికి తగినట్టు సహాయమేమో చేయనందువల్ల, ఆమె బుణం చక్రవడ్డితో పాటు 
పెరుగుతున్న దని విచారపడినాడట. 

17. నరుడు: బదరికాశ్రమంలో నరనారాయణులుగా అవతరించినవారే 
ద్వాపరయుగంలో నారాయణుడు శ్రీకృష్ణుడుగానూ, నరుడు అర్జునుడుగానూ 
ఉద్భవించారు. పృథా పుత్రుడు కాబట్టి పార్టుడని సేరు. ఆపదలు ఆపదలు కావు. 
భగవంతుణ్ని స్మరింపజేసేసంపదలే అవి. దైవాన్ని స్మరించనికాలమే ఆపత్కాలమని 
దృఢ విశ్వాసంకలవారు పాండవులు, పాండవమధ్యముడు పార్గుడు. తన 
నాశ్రయించినవారి నమ్మకానికి తగినట్టు శ్రీకృష్ణుడు 'పాండవపక్షపాతి' యని ఖ్యాతి 
వహించాడు. కురుక్షేత్రయుద్దంలో శ్రీకృష్ణుడు పార్టసారథియై భగవద్గీతాశాస్రాన్ని 
బోధించాడు. సంశయాత్ముడైన నరునికి విశ్వరూపాన్ని (ప్రదర్శించి, నరుడు 
నిమిత్తమా(త్రుడనీ స్పష్టపరచినాడు పార్టసారథి. నరునికి త్రికరణశుద్దిగా ఆశ్రయించ 
దగినవాడు నారాయణుడే, నరునికి అతడే బలం అన్న అనుభూతికలవాడు 
అర్జునుడు. “మా మేకం శరణం (వ్రజ అని శ్రీకృష్ణుడు 'చరమార్థప్రదాత' కావడానికి 
ముఖ్యకారకుడు నరుడు. 

18. అక్రూరుడు: ద్యాపరయుగాన గాందినీ శృ్వఫల్కదంపతులకు పుట్టిన 
పుణ్యపురుషుడు ఆక్రూరుడు. మథురానగరనివాసి. బృందావనంలో ఉన్న రామకృష్ణులను 
తోడ్కొని రమ్మని కంసుడు తనను పంపినప్పుడు, 'బకటి తొలగి నామొగాన 
పొద్దుపొడిచింది. ఈనాడే కదా “అద్యమే సఫలం జన్మ సుప్రభాతా చ మే నిశా” 
గోవిందునిసందర్శనంవల్ల నాజన్మ సఫలమవుతుందని మురిసి పోయినవాడు 
అ(కూరుడు. 

'బృంద' లో బలరామకృష్ణులచే ఆలింగితుడై, ఆతిథ్యాన్ని పొందిన వాడు. 
మధురకు వచ్చే సమయాన రథందిగి అక్రూరుడు, యమునాజలంలో స్నానం 
చేస్తున్నప్పుడు ఆనీటిలో శేషశాయి యైన శ్రీమన్నారాయణుణ్ణి దర్శించాడు. లేచి 
రథంవైపు చూస్తే, దానిమీద రామకృష్ణులు అలాగే ఉండగా కేల్మోడ్చాడు. 

“పన్నగాధీశతల్పా! కృపాకల్ప! వందారు కల్పా! నాకు నీవిలసత్సాదయుగంబు 
జూపి కరుణ న్వీక్షింపు లక్ష్మీపతీ!' అని స్తుతించిన పరమభక్తుడు. 

ఈ 18 గురు, భగవన్నామాన్ని స్మరించక విడువ దలచుకొన్నా, అది వరి 
జిహ్యాగ్రాన నర్తించక మానదు కదా! నామవైభవమట్టిది. 


128 నారాయణ శతకం 


'అంకానాం వామతో గతిః అన్నట్టు 18 సంఖ్యలో, 8 జకారాన్ని 1 యకారాన్ని 
సూచిస్తుంది. భగవన్నామస్మర్తలకు ఇహపరలోకాల్లోనూ జయం కలుగుతుందనే ధ్వని 
విలసితమాపద్యం. 
శా, _ శ్రీకిన్మందిరమైన వక్షము సురజ్యెష్టోదృవస్తాననా 

భీకంజాతము చంద్రికాంతర సుధాభివ్యక్షనే త్రంబులున్‌ 
లోకస్తుత్యమరున్నదీజనకనూలోలాంఘ్రియున్‌ గల్లునా 
లోకారాధ్యు(డవైన నిన్నెపుడు నాలో చూతు నారాయణా ॥ ,40 
అర్థం: ఓ నారాయణా! శ్రీకిన్‌ = లక్ష్మీదేవికి; మందిరమైన = స్థిరనివాసమైన; వక్షము 
= భుజాంతరం; సురజ్యేష్ట - జాతము, సురజ్యేష్ట = దేవతలలో పెద్దవాడైన (బ్రహ్మదేవునికి; 
ఉద్భవస్థాన = జన్మదేశమైన; నాభీకంజాతము = బొడ్డుతామర; చంద్రికా - నేత్రంబులున్‌, 
చంద్రికా+అంతర = చంద్రకాంతిలో ఉన్న; సుధా = అమృతాన్ని; అభివ్యక్త 
వెదజల్లుతున్న; నేత్రంబులున్‌ = కన్నులు; లోకస్తు- ఘ్రియున్‌, లొకస్తుత్య 
జనులచేస్తుతింపదగిన; మరుత్‌+నదీ జనక = దేవనదికి ఉద్నమస్థానమైన; 
మాలోల+అంఘీయున్‌ = లక్ష్మిదేవికి పియంగా వశమైన పాదాలున్ను; కలుగు = 
కలిగియున్న; ఆలోక+ఆరాధ్యుడవైన = సకలలోకాలకు పూజ్యాడవైన; నిన్ను; నాలో; 
ఎపుడు, చూతు = ఎప్పుడు చూస్తాను? ఎప్పుడు చూస్తుంటాను? 


తా: ఓనారాయణా! సిరికి మందిరమైన డెందమూ; (బ్రహ్మకు పుట్టుచోటైన 
నాభీకమలమూ, వెన్నెల (ప్రసరించేకన్నులూ, లోకులచే స్తుతింప దగినవీ, లచ్చికి 
మచ్చికయైన పాదాలూ కలిగి, సకలలోకారాధ్యుడవైన నిన్ను నాలో ఎపుడు చూస్తాను? 

వ్యాఖ్య: నామజపానికి పర్యవసానం నామిస్వరూపదర్శనం. 

భగవంతునినామాలన్నీ ఆయనస్వరూపరూపగుణవిభవైశ్వర్యశీలాదులనే ప్రకటిస్తాయి. 
ఒక పేరుతో పిలిస్తే ఆపేరుగల వ్యక్తి తనకు అభిముఖుడవుతాడుకదా! కాబట్టి 
నామ(ప్రభావానికి పరాకాష్ట భగవత్సాక్షాత్కారమే. “హృత్సద్మమధ్యే సతతం వ్యవస్థితం”' 
అన్నట్టు హృదయకమలమందున్న నారాయణుణ్ని చూడడానికీ నామజపమే ఆవశ్యకం. 
బాహ్యదృష్టిని వారించుకొని అంతర్ముఖుడై ధ్యానిస్తే ధ్యేయమూర్తికి అనుగ్రహం 
కలుగుతుంది. నారాయణుడు సకలలోకారాధ్యుడు. 

సర్వసంపదలు మూర్తీభవించిన శ్రీదేవి, నారాయణుని గుండెలో గూడు 
కట్టుకొన్నది. సృష్టికర్తయెన(బ్రహ్మ జన్మించిన స్టలం నారాయణుని నాభికమలం, 
“యథా ప్రహాదనాచ్చంద్రః” అన్నట్టు చల్లని వెన్నెల లాగా దయారసా మృతోద్దారాలైనవి 
ఆయన నేత్రాలు. దేవమానవాది లోకాలకు స్తోత్రపాత్రమైనవి భగవత్సాదాలు. అవి 


రాఘవియవ్యాఖ్య 129 


సకల భూతాలకు ధారక పోషకమైన మిన్నేటి ఊటలు. అంతే కాదు, జగన్మాతను 
తమ సౌందర్యసౌకుమార్యాలచే ఆకర్షించి, ఆమెచే ప్రియంగా లాలింపబడేవి 
మాలోలుని పాదాలు. దివ్యావయవసౌందర్యవిశిష్ణుడు శ్రీమన్నారాయణుడు. వా(గ్రూపంగా 
మంత్రాన్ని అనుసంధిస్తున్నప్పుడు అంతరంగంలో ఆ మంత్రార్జాన్ని సంభావించడమే, 
సగుణుడైన, సర్వాంగసుందరుడైన నారాయణుని రూపసందర్శనానికి ముఖ్య హేతువు. 
“కదా ను సాక్షాత్కరవాణి చక్షుషా” ఎప్పుడు చూస్తానో అని ఆర్తితో అంతర్ముఖుడైతే, 
ధ్యానమగ్నుడైతే, ధ్యేయమూర్తిని ఎప్పుడూ చూస్తుంటాడు. రూపముంటే 
నామమెర్పడుతుంది. అయినా, నిలిచేది నామం. రూపాన్ని నిల్సేది నామం. కాబట్టి, 
నామరూపాలలో నామానికే ప్రభావమూ, ప్రాధాన్యమూ ఉంది. 

“ధ్యాయంతి యే విష్ణుమనంత మవ్యయం - తే యాంతి సిద్దిం పరమాం చ 
వైష్ణనీమ్‌॥” సాలోచనులై లోపలి చూపుతో ధ్యానం చేసేవారు, సారసలోచనుని 
కృపాకటాక్షానికి పాత్రులౌతారు, శ్రీ వైష్ణవసిద్దిని పొందుతారన్నాడు శ్రీ కులశేఖరుడు. 

కృష్ణావతార వింశతి 


శా.  విందుల్విందులటంచు గోపరమణుల్‌ వ్రేపల్లైలో. బిన్ననా( 
డందెల్‌ మైయ/గ ముద్దుమోమలర నిన్నాలింగితుం జేయుచో 
డెందంబుల్‌ దనివార రాగరసవీటీలీలలన్‌ దేల్చు మీ 
నుందస్మేరముఖేందురోచులు మమున్మన్నించు నారాయణా॥ 41 
అర్థం : ఓ నారాయణా! |వ్రేపల్లైలో = ్రేతల (గొల్లల) పల్లెలో; గోపరమణుల్‌ = 
గోపటప్రీలు; పిన్ననాడు = చిన్నతనాన; అందెల్‌ మైయంగ = నూవురాలు రవళించగా; 
ముద్దు మోము+అలరన్‌ = మొగము ముద్దు ముచ్చట గొల్పగా - అందమైన మొగం 
వికసింపగా; విందుల్ప్విందులు+అట+అంచు = విందులు, ఏందులు అంటూ; నిన్ను; 
ఆలింగితున్‌, చేయుచో = కౌగిలించుకొన్నప్పుడు; డెందంబుల్‌, తనివార = చిత్తరంజకంగా 
జ హృదయాలు ఆనందించునట్లుగా; రాగరసవీటీలీలలన్‌ తేల్చు = (ప్రమపూర్షమైన శృంగార 
చేష్టలతో ఆనందింప జేయునట్టి; మీ మందస్మేర ముఖ+ఇందు రోచులు = చిరునగవులొలుకు 
మీ ముఖచంధద్రకాంతులు; మమున్‌ = మమ్ములను; మన్నించున్‌ = ఉజ్జీవింప జేస్తాయి. 
తా: ఓ నారాయణా! నందగోకులంలో చిన్నప్పుడు అందెలు సవ్వడిచేస్తుంటే, 
ముద్దులొలికే ముఖం చూడముచ్చట గొల్పుతుంటే, గోపికలు విందులు, విందులు 
అంటూ నిన్ను కౌగిలించుకొన్నప్తుడు వారి మనసుదీర శృంగార (క్రియలతో 
సంతోషింపజేసే నీ మందహాసముఖచంద్రకాంతులు మమ్ము కాపాడుతాయి. 


130 నారాయణ శతకం 


వ్యాఖ్య : శ్రీ కృష్ణునిబాల్యలీల(ల)ను వర్షించే పద్యమిది. 

నారాయణుడే శ్రీకృష్ణుడుగా అవతరించాడని హరివంశం చెబుతుంది. 

“ఏష నారాయణ: శ్రీమాన్‌ క్షీరార్లవనికేతనః। 

నాగ పర్యంక ముత్సృజ్య హ్యాగతో మథురాంపురీమ్‌॥” 

అనే సూక్తి ఇక్కడ అనుసంధేయం. (ఈ శ్లోకార్ణం 18వ పద్యంలో వివృతం) 

“కృష్ణం ధర్మం సనాతనమ్‌” సనాతనధర్మరూపుడు కృష్ణుడని అర్హం. 

సనాతన తమః అనే నామభాష్యంలో “సనా పురాణేఒపి తనతి రూపం 
పురాణతమః, పురా అపి నవః పురాణః సదాతనత్వేఒపి తదాతనత్వవత్‌ నిత్యనూతన 
భోగ్యః” పురాణ పురుషుడే అయినా కృష్ణుడు నిత్యనూతనంగా అనుభవింపదగినవాడని 
శ్రీపరాశరభట్టర్‌ పలుకడం స్మరణీయం. 'కృష్ణ' శబ్దానికి సదా నందుడని అర్థం. 
ఆనంది లోకులకు ఆనందాన్నే ప్రసాదిస్తాడు. 

శ్రీరామచం(ద్రస్వామి రూప వైభవాన్ని వాల్మీకి భగవానుడు వర్ణించాడు. “రూపౌదార్య 
గుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణమ్‌”. ఈ సూక్తికి వ్యాఖ్యానం ఇలా ఉంది. “రూపం 
విగ్రహః, పుంసాంకఠినచిత్తానామపి, కిముత స్రీణామితి భావః యద్వా, పుంశబ్దేన 
స్ర్రీపుంససాధారణ మాత్మమా(త్రముచ్యతే; పుమానే కో వ్యవస్థిత ఇతి విష్ణుపురాణే 
ప్రయోగాత్‌, తేన సురనరతిర్యగాదిభేదభిన్నానాం (స్తీ పుంనపుంసకభేద భిన్నానాం 
సర్వేషాం దృష్టిచిత్తాపహారఉక్తః” (గోవిందరాజీయం). 

స్త్రీ పురుష భేదం లేకుండా, సర్వప్రాణుల కన్నులను, మనస్సును చూరగొనే 
రూప. గుణ సౌందర్య వైభవం కలవాడుగా రాముడు కీర్తింపబడినాడు. దండకారణ్య 
వాసులైన తాపసులు సర్వాంగ సుందరుడైన శ్రీరామచండద్రస్వామిని సేవించి 
'ఆలింగామో భవంతం" మిమ్మాలింగనం చేసుకొంటాం స్వామి!" అన్నారట. 

“భవాంతరే కృష్ణావతారే యూయం గోపికాభూత్వా మా మాలింగథ - 
కృష్ణావతారంలో మీరు గోపికలుగా జన్మించి నన్ను ఆలింగితుని చేయండి” 
అన్నాడట. (ఆథర్వణిక కృష్ణోపనిషత్తు). 

వ్రేపల్లైలో బాలకృష్ణుడు కాలియందెలు ఘల్లు ఘల్టుమని (మోగుతుంటి, ముర 
మోహనమైన ముఖారవిందంతో అందరిని ఆకర్షించేవాడు. దివ్యావయవాల అమరిక 
చేత ఏర్పడిన అపూర్వ లోవణ్యమనే సాముదాయిక శోభతో అందరికి విందులు 
కూర్చువాడు బాలకృష్ణుడు. 

ముద్దు లొలికే ముఖం కన్నులకు విందు, మంజీరాల శింబితాలు చెవులకు 
విందు. విచిత్ర స్నిగ్ధ విగ్రహం డెందానికి విందు. మధురగంధిమందహాసం నాసికకు 


రాఘఎయవ్యాఖ్య 131 


నిందు. "కృష్ణా! అనే పసిడి పలుకు రసనకు విందు. సర్వేంద్రియాలు సంత్పప్తి 
చెందినా, త్వగింద్రియానికి తాకితేగాని తృప్తి యుండదు. కాబట్టి మంగళాంగుణ్ని 
చూచిన వెంటనే విందులు, విందులూ అంటూ గోపాంగనలు ఆలింగనం చేసుకొనేవారు. 
అప్పుడు కృష్ణుడు బాలుడే అయినా, గోపికల డెందం కందళించి ఆనందభరిత 
మయ్యేరీతిగా మగ పోడిమితో సింగారపు చేష్టలు చేస్తూ చిరునవ్వుల వెన్నెలను 
చిందించేవాడు. ఆ మోము, ఆ రవళి, ఆ లీలలు, ఆ చిరునవ్వులు మనకూ విందులై 
పుష్టిని, తుష్టినీ కలిగిస్తాయి కదా! 
వెల్లపూడి మణి పెద్దామాత్యుని పద్యమూ కమనీయమే. 
“అందము గుల్కునీయలసయానము మాటలు తేనె సోనలన్‌ 
జిందు మృదుస్మితంబు సుధ జిందు గటాక్షములౌర మించుకున్‌ 
విందులు కౌగిలింత కడు వింతయటంచును గోపకాంతలా 
నందముతోడ బల్కుదురు నాథ! భవన్మహిమానుభావముల్‌॥” 
(కృష్ణకర్ణామృతం. 1-27) 
శౌ విందుల్వచ్చిరి మీయశోదకడకు న్వేగంబె పామ్మయ్యయో 
నందానందన! చందనాంకురమ! కృష్ణా! యింక బోనేమి మా 
మందం జాతర సేయ(బోదమిదె రమ్మాయంచు మిమ్మెత్తుకో 
చందంబబ్బిన నుబ్బకుండుదురె ఘోషస్తీలు నారాయణా॥ 42 
అర్థం : ఓ నారాయణా! మీ యశోద కడకున్‌ = మీ తల్లియైన యశోదవద్దకు; 
విందుల్‌ = చుట్టాలు; వచ్చిరి. వేగంబె పొమ్ము. అయ్య= తొందరగా పోవయ్యా! 
ఓనంద+ఆనందన = నందునికి ఆనందమైన వాడా! ఓ చందన+అంకురమా = ఓ శ్రీ 
గంధపు మొలకా కృష్ణా! ఇంకనూ పోవేమి? మా మందన్‌ = మా రేపల్లెలో; జాతర సేయన్‌, 
పోదము, ఇదె రమ్మా అంచు, మిమ్ము ఎత్తుకో, చందంబు = విధం; అబ్బినన్‌ = 
కలిగినచో; ఘోష (స్త్రీలు = గొల్లపల్లై పడతులు; ఉబ్బక+ఉండుదురె = పొంగకుందురా! 
తా: ఓ నారాయణా! మీ తల్లియైన యశోద దగ్గరికి చుట్టాలు వచ్చారు. శీఘ్రంగా 
పోవయ్యా! ఓ నందానందన! ఓ చందనాంకురమా! కృష్ణా! ఇంకా పోదెమి? మా 
గొల్లపల్లెలో జాతర సేయపోదాం, రావయ్యా! అంటూ గొల్లపల్లె పడుచులు 
నిన్నెత్తుకొనే భాగ్యమబ్బగానే ఉబ్బిపోతారు కదా! 
వ్యాఖ్య : గొల్లపల్లె పడతుల భాగ్యగరిమ వర్ణితం. 
నందనందనుడు మందలో సంచరిస్తూ అందరికి విందుగా ఉండే వాడు. శ్రీ 
కృష్ణుణ్ని పుత్రునిగా పాందడంవల్ల. ఆనందాన్ని అనుభవించిన వాడు కాబట్టి, 


132 హతతత శతక 


నందగోపాలునికి 'నందు'డనే సార్దక నామం కల్షిందని పెరియ వాచ్చాన్‌ పిళ్లై 
మూవాయిరప్పడి వ్యాఖ్యలో నంద శబ్దాన్ని వివరించారు. శ్రీకృష్ణుని బాల్య లీలలను 
చూచి మహానంద సాగరంలో మునిగిన అదృష్టశాలి ఈనందుడు. ఈ అంశాన్ని 
“పెరుమాళ్‌ తిరుమొళి'లో శ్రీకృష్ణుణ్ని చూచి, నీ తండ్రి ఎవరు? అని అడిగితే, 
తన వేలితో నందగోపుణ్ని చూపాడని శ్రీ కులశేఖరాళ్యారన్నారు. నందునికి 
ఆనందాన్ని కూర్చే వాడు కాబట్టి కృష్ణుడు, నరిదానరదుడనే ఖ్యాతిని పొందాడు. 
“యో నందః పరమానందో యశోదా మౌక్తిగేహినీ” (ఆధథర్వ-కృ-ఉ) 

పరబ్రహ్మ శ్రీకృష్ణుడనీ, మోక్షలక్ష్మియే యశోద అనీ, పరమానందమే నందుడని 
ఉపనిషత్తు ఉద్దోషిస్తుంది. 

భవభూతి చెప్పినట్టు, దంపతుల ఆనంద(గంధియే అపత్యంకదా! కాబట్టి, 
నందుని ఆనందమే శ్రీకృష్ణుడు. 

గొల్లలు జాతర చేసుకోవడం వారి ఆచారం. తమ దగ్గరికి వచ్చిన కృష్ణునితో 
ఒక పడతి 'నందానందన! యశోద ఇంటికి విందులు వచ్చారు. త్వరగా పోవయ్యా!' 
అని చెప్పింది. విందు" అంటే మృష్టాన్న భోజనం. ప్రియమైన బంధువునూ 'విందు' 
అనడం వ్యావహారికం. 

కృష్ణుణ్ని చందనాంకుర మని సంబోధించింది ఓ మగువ. అందరిని, తుదకు 
తనను నరికిన గొడ్డలిని కూడా, పరిమళంతో ఆహ్లాద పరచేది చందన తరువు. 
సర్వప్రాణులకూ, కడకు 'యది వా రావణః స్వయమ్‌” అన్నట్టు తన విరోధికి కూడా 
అతడా(శ్రయిస్తే చాలు, ప్రేయః శ్రేయస్సులను సమకూర్చేవాడు సర్వేశ్వరుడు. శ్రీకృష్ణ 
భగవానుడు బాలుడు కాబట్టి అతడు చందనపు మొలక. అది ఉన్నతావు నుంచి 
కదలదు. ఒకరు ఆ మొలకను సున్నితంగా ఎత్తుకొని పెరిగే చోట ఉంచవలసినదే 
కదా! గోపాలునికీ గొల్లలకూ ఉన్న వాసనా బలమలాంటిది. కాబట్ట, ఓ చందనాంకురమా! 
చెప్పినా ఇక్కడనే ఉన్నావు, ఇంక పోవేమయ్యా! అన్నది. లేదా మనమందలో జరిగే 
జాతరకు పోదాం రా! రావయ్యా అంటూ ఆ తొయ్యలి చిన్ని కృష్ణుణ్ని ఎత్తుకొన్నది. 
ఆచందనాంకురాన్ని ఎత్తుకొనే చందమే అందం. 

రొండికెత్తు కోవడంవల్ల ఒత్తుక పోవడం సాధారణం. మెదుపడం, మర్దనంవల్ల 
విస్తరించే చందన పరిమళం లాగా ఆ ఎత్తుకొనే చందం మనోహరమైనది. అలాంటి. 
బాలగోపాలకృష్ణుని దర్శన, స్పర్శన భాగ్యమబ్బిన ఘోషస్తీల శరీరం పులకరించక, 
ప్రత్యంగం వ్యాకోచించక ఉండదు కదా! “ఘోష అభీర పల్లీ స్యాత్‌ (అమరం). 
ఘోష' శబ్దానికి 'గొల్లపల్లె' అని అరం. భగవంతుణ్ని ఎత్తుకో గలిగిన సౌభాగ్యవతులు 
ఆ న. 


రాఘఎయవ్యాఖ్య 133 


శా అన్నా కృష్ణమ! నేండు వేల్పులకు మీందన్నార మీచట్లలో 

వెన్నల్‌ ముట్టకుమన్న నాక్షణమున న్విశ్వాకృ తిస్ఫూర్తివై 

యున్నన్‌ దిక్కులు చూచుచున్‌ బెగడిని న్నోలిన్నుతుల్‌ సేయుచున్‌ 

గన్నుల్‌ మూయ యశోదకున్‌ జిజుతవై కన్పింతు నారాయణా॥43 

అర్థం : అన్నా! కృష్ణమ! నేండు, వేల్పులకు, మీంద, అన్నారము = ఈ వేళ దేవతల 

(నైవేద్యం) కోసం, అన్నాం. ఈ చట్టలో = ఈ కడవల్గ, వెన్నల్‌, ముట్టకుము, అన్నన్‌, 
ఆ క్షణమునన్‌, విశ్వ్శ+ఆకృతి స్పూర్తివై = విశ్వాకారంతో (ప్రకాశించిన వాడవై; ఉన్నన్‌; 
దిక్కులు చూచుచున్‌, బెగడి = బెదరి; నిన్నున్‌, ఓలి = వరుసగా; నుతుల్‌ = స్తోత్రం, 
చేయుచున్‌; కన్నుల్‌, మూయ = మూసుకొన్నప్పుడు; ఓ నారాయణా! యశోదకున్‌, 
చిజుతవై = చిన్నవాడవై; కస్పింతువు. 

ఈ పద్యారంభానికి ఈ విధముగా అర్ధము చెపుతారు : అన్నా, కృష్ణమ, నడు 
= ఈ దినము; ఈ చట్లలో వెన్నల్‌ = ఈ కుండలలోని వెన్నపూసలు; మీ(దు అన్నారము 
నియమించిన ముడుపు అనినాము - అని. ఇది వేంకటేశ్వరస్వామికి మీదు కట్టినాము 
అని వ్యవహారము. కనుక ఈ వెన్న ముట్టకుము అనటం స్వరసం. 

తా: అన్నా! కృష్ణమ! ఈ వేళ వచ్చిన వెన్న దేవతలకోసము మీదుకట్టినామన్నాం. 
మీద పెట్టిన ఈ కడవల్లోని వెన్నను ముట్టకు, అన్నంతలోనే విశ్వరూపాన్ని దాల్ఫావు. 
నాలుగు దిక్కులు చూస్తూ బెదరిపోయి నిన్ను స్తోత్రంచేస్తూ కన్నులను 
మూసుకొన్నప్పుడు యశోదకు చిన్న బాలుడవై కన్పిస్తుంటావు. 

వ్యాఖ్య : శ్రీకృష్ణుని స్వరూపం అ(ప్రాకృతమని తెలిపే పద్యం. 

పరత్వం కప్పపుచ్చి ఒక రాత్రి ఒకతెకు పుత్రుడై పుట్ట, మరొకతెకు పుత్రుడై 
పెరిగాడు శ్రీకృష్ణుడు. సౌలభ్యసౌశీల్యగుణాలను వెల్లడించడానికే గొల్లకులంలో పుట్టిన 
తాను అతిమానుషకృత్యాలను చేసి పరత్వాన్ని (ప్రకాశింపజేశాడు. 

“అజాయమానో బహుధా విజాయతే” కర్మాధీనమైన పుట్టుకలేని వాడే అయినా, 
మత్స్యకూర్మాద్యనేకరూపాలలో పుడుతాడని భగవంతుణ్ని గూర్చి (శ్రుతులు 
చెబుతున్నాయి. 

“అజో ఒపిసన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఒపి సన్‌; 

ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా॥” 

కర్మల వల్ల కలిగే పుట్టుక, గిట్టుక నాకు లేదు. సర్వభూతాలను శాసించేవాడను. 
అయినా నా సంకల్పంచేత నా పరమేశ్వర స్వభావాన్ని విడువకుండా అప్రాకృత 
దివ్య శరీరంతో పుట్టుతుంటాను. అని భగవద్గీత (4-6)లో శ్రీకృష్ణుడు తన అవతార 
రహస్యాన్ని (ప్రకటించాడు. 


134 నారాయణ శతకం 


కుడి, ఎడమ తెల్వనివారే అయినా గొల్లలు “పాడి'ని పవిత్రంగా భావిస్తారు. 
పాలు, పెరుగు, వెన్న ఉన్న కడవలను అంటు, ముట్టు తగుల కుండా ప్రత్యేక 
స్టలంలో భద్రంగా ఉంచుతారు. ఉట్టమీదనూ పెడతారు. 

ఒకనాడు యశోద 'అన్నా! కృష్ణమ్మా! నేడు దేవతలకు నైవేద్యం పెట్టాలను కొన్నాం. 
కాబట్టి ఉట్ల మీద చట్లలో ఉన్న వెన్నను నీవు ముట్టకూడదు. ఉచ్చిష్టం చేయకూడదు 
అని చెప్పింది. అంతే. వెంటనే వేలుపులటెనాకంటెను, వేలుపు మజియెవ్వడనుచు 
పాలు, పెరుగు, వెన్న అన్నీ తనకే చెందవలసిన పదార్జాలని తల్లి (గ్రహించే రీతిగా 
ఆ, వేలుపుదార విశ్వరూపాన్ని (ప్రదర్శించాడు. 

దేవకీ వసుదేవులు అనుభవించ నోచుకోని కన్నయ్య ముద్దుముచ్చట్లనూ, ఆట 
పాటలనూ చూచి ఆనందించే యశోదానందుల సుకృతమలాంటిది. 

“రోణో వసూనాం ప్రవరో ధరయా సహ భార్యయా; 

కరిష్యమాణ ఆదేశాన్‌ బ్రహ్మణస్తమువాచ హ॥” (భాగవతం. 10.8.50) 

పూర్వజన్మలో (ద్రోణుడనే వసుశ్రేష్టుడే నందుడు, ఆయన భార్యయైన ధర యే 
యశోద. వారు (బ్రహ్మదేవునితో మేము భూలోకంలో జన్మించినప్పుడు అనాయాసంగా 
దుగ్గతిని దాటడానికి విష్ణువుమీద (పేమమయభక్తిని (ప్రసాదించు మన్నారట. 
బ్రహ్మదేవుడు 'తథాఒస్తు' అన్నాడని శ్రీశుక మహర్షి పరీక్షిన్మహారాజుతో చెప్పాడు. 

కారాగృహంలో దేవకీ వసుదేవులకు స్వస్వరూపంతోనే ఆవిర్భవించిన కృష్ణుడిచ్చట 
నందకిశోరుడై విశ్వరూపాన్ని (ప్రదర్శించాడు. కృష్ణావతారంలో మొట్టమొదట విశ్వరూపాన్ని 
యశోదకే చూపాడు కదా! 

“తస్యైషఆత్మా వివృణుతే తనూంస్వాం” అని కఠోపనిషత్తు చెప్పింది. సర్వేశ్వరుడే 
తానై తన విశ్వరూపాన్ని దర్శింపజేస్తే సాక్షాత్కరించడానికి సాధ్యం గాని, స్వప్రయత్నంతో 
ఎంతగొప్పవారికైనా అది అసాధ్యమే. 

“న చక్షుషా పశ్యతి కళ్ళ నైనమ్‌” (శ్రుతి) 

“న మాంసచక్షుషా ద్రష్టుం (బ్రహ్మభూతస్స శక్యతే” (స్మృతి) అనే వాక్యాలు 
కూడా ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. 

“ఖం రోదసీ జ్యోతిరనీకమాశాస్ఫూర్యేందువహ్ని శ్వస నాంబుధీంశ్చ! 

ద్వీపాన్నగాంస్తద్దుహిత్తార్వనాని భూతాని యాని స్టీరజంగమాని॥ 

సా వీక్ష్య విశ్వం సహసా రాజన్‌! సంజాతవేపథుః। 


సంమీల్య మృగశాబాక్షీ నేత్రే చాసీత్సువిస్మితా॥” (భాగ. 10.7, 37, 38) 


రాఘవీయవ్యాఖ్య 135 
యశోదకు ఆ రూపంలో, ఆకాశం, జ్యోతిర్మండలాలు, దిక్కులు, సూర్యుడు, 
చంద్రుడు, అగ్ని, వాయువు, సముద్రాలు, ద్వీపాలు, పర్వతాలు, అడవులు, చరాచర 
ప్రాణికోటి కూడా కనిపించడంవల్ల భయంతో శరీరం కంపించింది. ‘కృష్ణా! 
నారాయణా!” అంటూ ఆ (క్రాల్లంటి కన్నులు మూసుకొంది. 
క్షణంలో “కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌” అని సృష్టంగా తెలిపిన ఆ నల్లనయ్య 
మెల్లగా, అమ్మా! అంటూ, యశోదముందు చిన్న పిల్లవాడై కనిపించాడు. 
శా. ఉల్లోలంబులుగా( గురుల్‌ నుదుటిపై నుషప్పాంగ మోమెత్తి ధ 
మ్మిల్లంబల్లల నాడ రాగరససమ్మిశ్రంబుగా నీవై 
పల్లెందాడుచు గోపగోనివహగోప ప్రీలయుల్లంబు మీ 
సిల్లంగ్రోవిని జుట్టి రాం దిగుచు నీపెంపొప్తు నారాయణా॥ 44 
అర్థం : ఓ నారాయణా! కురుల్‌ = వెంట్రుకలు; నుదుటిపైన్‌ = నొసలుమిద; 
ఉత్‌+లోలంబులుగాన్‌ = ఎగురుతున్నట్టుగా; ఉప్పాంగ = పైపైకి రాగా; మోము+ఎత్తి 
= మొగమెత్తి; ధమ్మిల్లంబు = కొప్పు; అల్లల నాడ = అటు ఇటు కదలుతుంటే; రాగ 
రస సంమిశ్రంబుగా = రాగం (ప్రేమ); రసం (సింగారం) కలిసి ఉన్నట్టుగా; నీవు; వ్రేపల్లెన్‌ 
= రేపల్లెలో, తాడుచు = ఒక విధంగా సంచరిస్తూ; గోప, గొనివహగోపన్రల: = 
ఆలకాపరులు, ఆలమందలు, గొల్ల పడతులు, వీరియొక్క; ఉల్లంబు = మనస్సు; మీ 
పిల్లంగ్రోవిని చుట్టి = మీ మురళీరవాన్ని అనుసరించి; రాన్‌, తిగుచు = వచ్చేరీతిగా 
రంధ్రాల మీద (వ్రేళ్ళను కదల్బుతున్న (మోగించే); నీ పెంపు = నీ మహిమ; ఒప్పు" 
= తగియున్నది. 
తా: ఓ నారాయణా! నీ ముంగురులు పైకి ఎగురుతూ నొసట చెలరేగుతుంటే 
మొగమెత్తి, నీకొప్తు కేశపాశం -- జారి అల్లలనాడు తుంటే, (పేమ, సింగారం 
కలబోసినట్లు నీవు రేపల్లెలో సంచరిస్తూ ఆలమందలు, ఆలకాపరులు, ఆ 
భీరయువతులు మనసుపడి నీ పిల్లన (గ్రోవి చుట్టూరా చేరి తిరిగే రీతిగా మోగించే 
నీ పెంపు (ప్రశంసనీయం. 
వ్యాఖ్య : మురళి మోహనుని రూపవర్షన. 
గోకులమంతా ప్రతిబింబిస్తున్న గోపాలకృష్ణుని లీలా విహారానికి ఆబాల గోపాలం 
ఆకర్షితమవుతున్నది. కన్నయ్య వీధుల్లో సంచరిస్తున్నప్పుడు అతని నుదుటిపైన 
అలకలు పదేపదే పైకి చెలరేగుతున్నాయి. కాబట్టి ముంగురులు ముఖాన్ని 
కప్పివేయకుండా మధ్యమధ్యన మొగమెత్తుతుంటాడు. అప్పుడు అతని కొప్పు 
విడిపోయ నర్తిస్తున్నట్లు సంచరిస్తుంటాడు. 'తోయంపు గురులతోడ దూగేటి శిరసు, 


136 నారాయణ శతకం 


చింత కాయల వంటి జడలగములతోడ, (మోయుచున్న కనకపు మువ్వల 
పాదాలతోడ” (అన్నమయ్య) అన్నట్టు, ముగ్ధ మోహన రూపంతో విహరిస్తూ మురళీ 
నాదామృతాన్ని అందరికీ మనోహరంగా పంచి పెడ్తున్నాడు. 

పిల్లన (గ్రోవికి సప్త స్వరాలను పలికించే రంధ్రాలుంటాయి. ఆ రంధ్రాల మిద 
మృదువుగా ఉన్న చిన్న ్రేళ్ళనానించి, మూస్తూ తెరుస్తూ ఉంటే, జగన్మోహనమైన 
నాదం ఉదయిస్తుంది. మురళీ మోహనుని రూపం (ప్రేక్షకులకు (ప్రేమను జనింపచేస్తే 
ఆయన సింగారంగా మోగించిన వేణునాదం రసజనకమయింది. రాగరసమి[శమంగా 
కన్నయ్య పిల్లంగ్రోవిని మోగిస్తుంటే గోవుల, గోపాలకుల, గోప'స్రీల చెవుల ,ద్వారా 
ఆనాదామృతం హృదయంలోకి (ప్రవహించింది. వారి ఉల్లం ఉబికి ఉరకలేస్తుంది. 
మనస్సు మారి నమస్సు పలుకుతుంది. 'మనస్సు తమది కాదని ఎవరి మనస్సు 
వారికి చెబుతూనే పరుగుదీసి, మురళిమనోహరుని చుట్టూ (ప్రదక్షిణం చేస్తుంటుంది. 
“వంశస్తు భగవాన్‌ రుద్రః” రుద్రుడు శ్రీకృష్ణుని చేతి పిల్లనగ్రోవిగా ఆవిష్కృతుడన్నది 
ఆథర్వణిక కృష్ణోపనిషత్తు, 

“హదిన్యో - హృష్యత్తచో ఒశ్రు ముముచుస్తరవో యథార్యాః” అని వ్యాసుడంటే 
“నలినోదర భక్తునిగని కులజులు నందాశ్రుజలము గురియు పగిది, (మాకులు 
పూదేనియలొలికెడు, నలినాక్షునిచేతివంశనాళము(మోతన్‌” అని పోతన పలికాడు. 

తమ నీరుత్రాగి వృద్ది పొందిన వేణువు, శ్రీకృష్ణుని అధరసుధాపానం చేత 
తమకూ ధన్యత్వాన్ని సంపాదించిందని నదులు పులకించాయట. ఆర్యుల లాగా 
చెట్లు ఆనందబాష్సాలను విడిచాయట. ఎందుకు? తమవంశంలో పుట్టిన వేణువు 
తమ కులానికంతకు ధన్యతను సంపాదించిందని పోతన దీనికి ఇలా రూపకల్పన 
చేశాడు. 

భగవద్భక్తుణ్ని కని ఆకులంలో ఉద్భవించిన వారు ఆనందా(శ్రువులను కురిసేలాగా, 
కృష్ణుని వేణునాదంవల్ల తరువులు మకరంద వ్యాజంతో అ(శువులను కురుస్తాయట, 

ఇలా స్థావర జంగమాలను వేణునాదంతో పశపరచుకొనే శ్రీకృష్ణుని తత్త్వాన్ని 
ఆబాలగోపాలం (ప్రస్తుతిస్తుంది. 
ను. కసవొప్పన్‌ పసిమేసి ప్రొద్దు గలుగం గాంతారముంబాసి య 

ప్పసియున్నీవును వచ్చుచో నెదురుగా. బైకొన్న గోపాంగనా 
రసనద్వ త్రసయోధరద్వయ హరి ద్రాలేపనామోదముల్‌ 
పసి(గొంచున్‌ బసి(గొంచు వచ్చుటలు నే భావింతు నారాయణా॥ 45 


రాఘవీయవ్యాఖ్య 137 


అర్థం : ఓ నారాయణా! పసి = ఆలమంద; కసవు = గడ్డిని; ఒప్పన్‌ చ్చసి = 
బాగాతిని; ప్రొద్దు గలుగన్‌ = (ప్రొద్దుజండగా) మలిసందవేళలో; కాంతారమున్‌ = అడవిని; 
పాసి = విడిచి; ఆ పసియున్‌ = ఆ గోగణమూ; నీవును; వచ్చుచోన్‌ = నీవూ వస్తుండగా; 
ఎదురుగాన్‌: సైకొన్న = మీదపడిన; గోపా-ముల్‌ గోప+అంగనా = గోపస్రీ(ల) యొక్క; 
రసవత్‌ = చిప్పిలుతున్న రసం (పస) గల; వృత్త = గుండ్రని; పయోధర ద్వయ = 
రెండు చన్నులయందలి; హరి(ద్రాలేపన = పసుపు పూత యొక్క; ఆమోదముల్‌ = 
వాసనలను; పసిగొంచున్‌ = ఆఘ్రాణిస్తూ; పసిగొంచువచ్చుటలు = ఆలమందనుతోడ్కొని 
రాకడ(ల)ను; నేను భావిస్తుంటాను, 

తా: ఓ నారాయణా! దినమంతా గడ్డిని బాగా మేసి సందెవేళ ఆ పశువులూ, 
నీవూ అడవి నుంచి తిరిగి వస్తుంటే, నీ కెదురుగా వచ్చిన గోపికల గాలి నీ మీద 
సోకింది. వారు సింగారంగా గుండ్రని రెండు చన్నులందు పూసుకొన్న పసువు, 
కుంకుమ జవ్వాది పూతల సువాసనలను ఆఘ్రాణిస్తూ ఆలమందను నీవు తోల్కొని 
వచ్చే దృశ్యాలను స్మరిస్తుంటాను. 

వ్యాఖ్య: శ్రీకృష్ణుణ్నీ గోపాలునిగా వర్షించే పద్యం. 

శ్రీకృష్ణునికి గోవులను పాలించడం పరమ ప్రీతికరం. సర్వేశ్వరుడు రామావతారంలో 
అరణ్యంలో సంచరించాడు. కృష్ణావతారంలో ఆవులను మేపుతూ అరణ్యంలో 
సంచరించాడు. “ఆరణ్యకా” లనే వేదాంత వనాలలో సంచరించే - గోచరించేవాడు 
సర్వేశ్వరుడు. 

తన దర్శనాన్ని కోరే ధ్రువాదుల లాంటి ఏ ఒకరిద్దరు భక్తులకోసమో కాక, 
కోరకున్నా తానే ఉండబట్టలేక అవతారాదులనెత్తి వచ్చి సకల జనులకు యోగక్షేమాలను 
కల్పిస్తూ నిత్యసన్నిహితుడు అవడం, వాత్సల్య మనే దయావిశేషకార్యమే కదా! 
కాబట్టి, పొదుగులో పాలు నిండిపోయి సలుపుతుంటే ఉండలేక తనంతట తానే 
నేలమీద పాలను కార్చే గోవులాంటి స్వభావం కలవాడు నారాయణుడంటారు 
విజ్ఞులు. 

తొలిసంజలో తోలొ గని పోయినపశువులు - ఆవుల గుంపులు, దూడల మందలు 
- పగలంతా అడవిలో పచ్చిగడ్డి బాగా కడుపు నిండా మేశాయి. మలిసంజ కాగానే 
గోగణమూ, గోపాలుడూ అడవినుంచి పల్లెకు తిరిగి రావడం పరిపాటికదా! 

పశువులే ముందుఫోతుంటే పనుల కాపరి వాటి వెంట పోతుంటాడు. ఆలకాపరులకు 
ఆవులే ఆచార్యులవలె ఆర్జవాన్ని బుజుమార్లాన్ని చూపిస్తాయి. 

గతాన్‌ పశూనాం సహజన్మబంధుతాం 

గృహాశ్రయం (పేమవనేషు బిభ్రతః। 


138 నారాయణ శతకం 


దదర్శ గోపానుపధేను పాండవః 

కృతానుకారానివ గోభిరార్డవే॥(కిరాతార్షునియం 4 సర్గ -13) 

అర్జునుడు పశువుల దగ్గరున్న గోపాలకులను చూచాడట. వారెలా ఉన్నారు? 
అంటే, “గోపాలకులకు పుట్టినప్పటి నుంచే గోవులతో బాంధవ్యముందట. ఇండ్లల్లో 
ఉండవలసిన (ప్రేమ వారికి అడవుల్లో నివసించడమందే ఉందట. కపటం లేకుండా 
ఉండే విషయంలో పశువులచేత పరిహసింపబడుతున్నారట. “పశువులు కూడా వాటి 
కాపరులను, ఎంత అమాయకులో కదా వీరు అని వెక్కిరిస్తున్నటులుంటారని 
'భారవి' సూక్తి, 

శ్రీకృష్ణ పరమాత్మ కూడా, గోవులవెంట బోవడమూ, అడవులకేగడమూ, అక్కడనే 
భుజించడమూ దోషం కాదా? అంటే ఉదరపోషణపరులైన జ్ఞానహీనులకు దోషావహాలు 
కాని జ్ఞానాధికులకు అవి దోషాన్ని కలిగించవు. 

“తేజోవిశేషేణ ప్రత్యవాయో న విద్యతే” అన్నట్టు సామాన్యులు చేసే పనులనే 
మహాతేజశ్ళాలురు చేసినా, వారి (ప్రభావ విశేషం చేత అవి దోషావహాలు కావు అని 
ధర్మశాస్త్రం. 

పశువులవెంట వచ్చేవారికి పశువుల గాలి, ధూళి సోకడం నైసర్గికం. పశువులూ, 
వాటికాపరియైన కృష్ణుడూ పల్లెకు వస్తున్నప్పుడు గోపస్త్రీలు ఎదురయ్యారు. ఆ 
గోపస్త్రీలగాలి గోపాలునిపై సోకింది. పడతులు పరిమళ (ద్రవ్యాలను పయోధరాలకు 
లేపనం చేసుకోవడం పరిపాటి. కాబట్టి వారి చందనహరి(ద్రాలేపనాదులసువాసనలు 
కృష్ణుణ్ని పులుముకొన్నాయి. ఆ సువాసనావాసితుడైన గోపాలచ(క్రవర్తి గోవులను 
మందకు తోల్కొంటూ వస్తున్నసుందరసన్నివేశం సంస్తవనీయమేకదా! ఇది ఈ కవి 
సుకృతమే. 
శా, చన్నుల్‌ మీదికి చౌకళింప నడుముంజవ్వాడ కందర్స సం 

పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబులూటాడగా 

విన్నాణంబు నటింప గోపజనగోబ్బందంబుతో వచ్చు మీ 
వన్నెల్‌ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్లింతు నారాయణా॥ 46 
అర్థం : ఓ నారాయణా! చన్నుల్‌ మీదికి చౌకళింప = చనుగుబ్బలు చెంగలింపగా; 
నడుమున్‌; జవ్వాడగా = అల్లల్లాడగా; కందర్స సంపన్న+ఆఖ్యంబు = కామసంపద అనేది; 
నటించు మాడ్కి = నాట్యం చేసే రీతిగా; కబరీ భారంబులు = కేశపాశాలు; ఊటాడగా 
= విడిపోయి కదలుతుండగా; విన్నాణంబు = చాతుర్యం; నటింప; గోపజన గోబ్బందంబుతో 
వచ్చు; మీ, వన్నెల్‌ = శోభించే కాంతులను; కన్నుల ముంచి గ్రోలుటలు = నేత్రపర్వంగా ' 
సేవించడాన్ని, నేను వర్లింతును. 


రాఘవీయవ్యాఖ్య 139 


తా: ఓ నారాయణా! శ్రీకృష్ణుడు గోవులతోనూ గోపజనంతోనూ వస్తున్న 
అందమైన దృశ్యమిది. గోపికల గుబ్బచన్నులు సంచలిస్తున్నాయి. వారి నడుము 
సన్నగా ఉండడంవల్ల తీగలాగా అల్లల్లాడుతున్నది. సిగముడులు విడిపోయి ఊడల్లాగా 
కదలుతున్నాయి. కామపురుషార్థం స్వేచ్చగా నటిస్తున్నట్టున్నది. ఇంతనేర్ఫుతో 
నటిస్తూ గో గోపజనాలతో వస్తున్న మీ తేజోరాశులు కన్నులనే గిన్నెలతో ముంచుకొని 
త్రాగదగినవిగా ఉన్నాయి. ఈ ఉదంతాన్ని ఉగ్గడిస్తాను. అన్నాడు శతకకర్త, 

వ్యాఖ్య : గోపాలకృష్ణుని సౌశీల్యగుణవర్లన. 

గోపాలకృష్ణుడు దేవాదిదేవుడు. అయినా తన పరత్వాన్ని భావించక, సౌలభ్య 
సౌశీల్యాది గుణాలతో చిన్న పెద్ద అనే తర తమభావాన్ని ప్రదర్శించక, ఆ(శితులందరితో 
కలిసి మెలసి తిరిగే మహోదారహృదయుడు. పరత్వం అతిశయించడం వల్ల గాని, 
లేదా జీవులు చేసే పాపాల వల్ల గాని వేల్పుల దొర మనస్సులో నిగ్రహం కలుగక 
పోదు. కలుగుతుంది. “సుతప్త మపి పానీయం పునర్గచ్చతి శితతాం” 

నీరు, వేడిచేయబడినా మళ్ళీ కొంత సేపటికి చల్లబడుతుంది. 

అలాగే, భగవంతునికి నిగ్రహం కలిగినా అది తాత్కాలికమే. 

ఎక్కువ కాలం నిలువదు. ఆయన చూపుచల్లనిదే 

“మహతః మందైః సహ నీరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం” 

సౌశీల్యమంటే, గొప్పవాడు తక్కువ స్థితిలో ఉన్నవారితో మనస్సులో ఏమాత్రం 
సంకోచం లేకుండా కలిసి తిరుగడమన్నమాట. 

నిత్యసూరులు అనంతగరుడవిప్వక్‌సేనాదులు - మాత్రమే అనుభవింప సాధ్యమైన 
తనస్వరూపరూపగుణాదులను సామాన్యులకు - గొల్లవారికి కూడా అను[గ్రహంచడం 
కృష్ణావతార ప్రాశస్త్యం. 

గోవులు, గోపికలు, గోపాలురు, పిల్లలు, పెద్దలు వీరందరితో కలిసి కృష్ణుడు 
ఆహ్లాదకరంగా జీవనయాత్ర సాగించడం గోకుల భాగ్యమే. 

“గోప్యో గావో బుచః” (అథర్వ - కృ ఉప) 

తత్పూజార్థం సంభవంతు సుర(స్త్రియ:"”" (సం.భాగ.) 

“హరిపూజార్థము పుట్టుడు, సురకన్యలు భూమియందు సుందరతనులై' - 
(ఆంధ్రభాగ.) శుతులూ, దేవతలూ, బుషులూ గోవులుగానూ, గోపాలురుగానూ, 
గొల్లభామలుగానూ పుట్టి, వేద (ప్రతిపాద్యుడైన శ్రీకృష్ణపర(బ్రహ్మను విడువకుండా 
సంచరిస్తూ, సంశ్షేషించి ఆనందించడం మహాభాగ్యమేకదా! 


140 నారాయణ శతకం 

కచకుచకటితటాలు కందర్పునిసంపత్తు. కామపురుషార్థం స్వైరవిహారంచేస్తున్నట్లు 
చన్నులు చౌకళిస్తున్నాయి. నడుము జవ్వాడుతున్నది. కబరీభారాలు అంటే కేశపాశాలు 
ఊటాడుతున్నాయి. “పాథస్తు మృగపశ్వాదిబంధనే, కర్ణాంతే శోభనార్హః స్యాత్‌, 
కచాంతే నికరార్థకః' (హైమనిఘంటువు). పాశమంటే తాడు. కర్లపాశమంటే శ్రేష్టమైన 
చెవులు, కేశపాశమంటే సిగముడి. “కం వృణోతీతి కబరీ” శిరస్సును చుట్టి ఉండేది. 
కొప్పు అని అర్థం. సిగ ముడి ఉన్నప్పుడూ, ముడి విడిపోయి విరబోసి ఉన్నప్పుడు 
కూడా అందంగానే ఉంటుంది. 

“బంధే (స్రంసిని చైకహస్తయమితాః పర్యాకులా మూర్రజాః” శకుంతల 
' కణ్యాశ్రమంలోనిచెట్టకు కుండతో నీరుపోస్తుంటే సిగముడి విడిపోయింది. వెంటనే 
ఆమె ఒక్కచేత్తోనే గజిబిజిగా ముడివేసుకొంది. దుష్యంతుడా కొప్పును చూచి 
ముగ్గుడై ఆహా! ఎంత అందం! అని వర్ణించాడు, 

“అపి తురగసమిపాదుత్సతంతం మయూరం 

న స' రుచిరకలాపం బాణలక్షీచకార। 

సపది గతమనస్కశ్చిన్నమాల్యానుకీక్లే 

రతివిగళితబంధే కేశపాశే ప్రియూాయాః॥” (రఘువంశం) 

రకరకాల పూలతో అల్లబడిన మాలచేత అలంకృతమైన కైకేయి కేశపాశం 
సంభోగసమ్మర్షంచేత విడిపోయిందట. తర్వాత పడకనుంచి లేచిన ఆమె యొక్క 
పూలు జారిపోయి విప్ఫారిన కురులను చూచిన దశరథునిహృదయం పరవశమయిందట. 
కొంత కాలానికి వేటాడబోయిన దశరథుడు, పింఛం విప్పుకొని ఆడుతూ 
గుర్రందగ్గరినుంచి పోతున్న నెమిలిని చూచినప్పుడు కైకేయియొక్క విడిపోయిన 
కేశపాశం గుర్తుకు వచ్చినందువల్ల స్తబ్బుడై, నెమిలిపైన బాణాన్ని విడువక నిలిచాడట. 

శ్రీకృష్ణుడు గోపజనగోబృందంతో విన్నాణంగా నటిస్తూ వస్తుంటే ఆ వన్నెలు 
చిన్నెలు కన్నుల పండువుగా ఉన్నాయి. 'కన్నుల ముంచి గ్రోలుట' అంటే దర్శించి 
ఆనందించడమే. 

“లోచనాభ్యాం పిబన్నివ” (రాయు. 19-6) అన్నట్లు గోపాల కృష్ణుణ్ని చూచి 
కన్నులు ఆ తేజః పుంజాన్ని - ఆ సౌందర్య రసాన్ని జుర్రుకొన్నాయి. కనుదొప్పలతో 
జుర్రుకొనవలసింది అందమే కదా! “సదా పశ్యంతి సూరయః" అనే (శుతిరీతిగా 
రెప్పపాటులేకుండా పరమపదనాథుబ్ని దర్శించే నిత్యముక్తులకు కూడా ఈ విధమైన 
తృప్తి కలుగకుండవచ్చు. కన్నులు సాధనాలు మాత్రమే. మాంస చక్షువులతో 
గోపాలుని దివ్యమంగళవి(గ్రహాన్ని దర్శించి తృప్తిని పొందవలసిన ఫలభోక్తలు 
_ సంసారులే కదా! 


రాఘవీయవ్యాఖ్య ' 141 


మ. పెరుగుల్‌ ద్రచ్చుచు నొక్క గోపిక మిముం టబ్రేమంబునంజూచి రా 
గ రసావేశత రిత్త ద్రచ్చనిడ నాకవ్వంబు నివు న్మనో 
హరలీలం గనుగొంచు ధథేనువని యయ్యాబోతునుంబట్టి త్రీ 
నరవృత్తాంతములేను పుణ్యకథగా నవర్లింతు నారాయణా॥ 47 
అర్హం : ఓ నారాయణా! ఒక గోపిక పెరుగుల్‌ ద్రచ్చుతూ మిమున్‌ (పేమంబునన్‌ 
చూచి; రాగరస+ఆవేశతన్‌ = (్రేమరసావేశంతో; ఆకవ్వంబున్‌ = రిత్తన్‌ = ఉత్తకుండలో; 
త్రచ్చన్‌, ఇడన్‌ = తరచడానికి ఉంచగా; నీవున్‌ = నీవు కూడా; మనోహరలీలన్‌ = 
మనస్సును (ఆగోపికచేష్టు హరించిన భావంతో; కనుగొంచు = చూస్తూ; ధేనువు అని 
= ఆవు అనుకొని; ఆంబోతుకున్‌ = ఎద్దును కూడా; పట్టితి = పట్టుకొంటివి. ఈ 
వరవృత్తాంతములు = శ్రేష్టమైన ఈ  ఉదంతాలను; ఏను పుణ్యకథగా; వర్లింతును = 
(ప్రశంసిస్తాను, 
తా: ఓ నారాయణా! తరుణియొకతె పెరుగుదరచుచు నిన్ను (ప్రేమతో 
చూచింది. ప్రేమలో మునుగడంవల్ల ఆ గోపిక కవ్వాన్ని పెరుగులేని' ఉత్త కడవలో 
పెట్టి చిల్కడానికి (తిప్పుతుంది. ఇక నీవు కూడా ఆ మనోహర లీలన్‌ చూస్తూ 
ఆవు అనుకొని ఆబోతును పట్టుకొన్నావు. ఈ గొప్ప ((భ్రాంతిమూలకమైన) చిత్రమైన = 
ఉదంతాన్ని నేను పుణ్యకథగా వర్షిస్తానంటున్నాడు కవి. 
వ్యాఖ్య : అన్యోన్యమనోహరవృత్తాంతవర్లన. 
చిత్తాన్ని ఆకర్షించేది 'చిత్రం'.. ఒక్క మనస్సు పరవశమైతే ఇంద్రియాలు. స్‌ పనినీ 
చక్కగా చేయలేవు. “మనః ప్రగ్రహ ఏన చ” ఇంద్రియాలు గుర్రాలైతే, మనస్సు 
వాటిని* నియమించే .కళ్ళెమే అని "కఠోపనిషద్వాణి. కళ్ళెం సడలిపోయింది అంటే 
గుర్రాలు తమ కర వచ్చినట్టు చెలరేగుతాయి. సర్వేం(ద్రియాలు సర్విశ్వరునికి 
అభిముఖమై నిల్సినప్పుడు (ప్రాకృతికప పదార్జాలమీద ధ్యాస ఎలా ఉంటుంది? ఉండనే 
ఉండదు. 
ఒక గోపిక పెరుగును చిల్కడానికి సిద్దపడింది. అంతలోనే అక్కడికి వచ్చిన 
కృష్ణునిమిద ఆ మె దృష్టి పడింది. దృష్టి మారితే సృష్ట మారుతుంది. గోపిక చూపు 
గోపాలునిపై ప్రసరించగానే మనస్సు అటే పోయి నిలిఐంది. అది తిరిగి రాలేదు. 
కాబట్టి ఆ గోపిక పెరుగు ఉన్న కడవ అనుకొని, పెరుగులేని ఉత్త కడవలోనే కవ్వం 
పెట్టి తరచసాగింది. 
“సర్వగంధః, సర్వరసః” (శ్రుతి చెప్పిన రీతిగా, శ్రీకృష్ణునిరూపం రాగరసమయమై 
ఆగోపికను ముంచెత్తింది. ఆమెచిత్తరువు బొమ్మ అయింది. ఇది మనోహరలీల. ఈ 


142 నారాయణ శతకం 


లీలను కృష్ణుడూ చూచాడు. “యే యథా మాం (ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌” (భ.గీ, 
4-11) ఎవరే విధంగా నన్నాశ్రయిస్తారో వారిని నేనావిధంగానే అను[గ్రహిస్తానన్నాడు 
కృష్ణుడు. 

ఆ బొమ్మను చూచిన క్షణంలోనే కృష్ణునికీ రిమ్మ పుట్టింది. ఆయన మనస్సు 
ఆమెను అనుగ్రహించింది. కాబట్టి, పాలు పితుకడానికి ఆవును పట్టుకొంటాననుకొన్న 
కృష్ణుడు ఆబోతును పట్టుకొన్నాడు. ఆయన హృదయం గోవువెంట దగులు 
కోడెభంగి అన్నట్లు భక్తపరాధీన మయింది. ఇది వరవృత్తాంతం. 

ఆశ్రయణీయుడైన కృష్ణుడు గోపికలుండేచోటికే వచ్చి సిద్దసాధన తత్పరులకంటె 
కూడా యథేష్ట వినియోగార్హంగా గోపికలకు స్వాధీనుడవడం వల్ల ఎంతో ఉత్కృష్టమైనది 
వృత్తాంతం. పుణ్యమూర్తి గోపాల చక్రవర్తి, పుణ్య భాజనులు గోపజనులు. ఈ 
పుణ్యకథను కృతికర్త ఇప్పుడు, (వర్లింతును - తద్దర్మార్థక (క్రియాపదప్రయోగం వల్ల) 
ఇక ముందు కూడా వర్లిన్తానన్నాడు. 

ఈ పద్యానికి మాతృక శ్రీలీలాశుకుని శ్లోకం. 

“రాధా పునాతు జగదచ్యుతదత్రచిత్తా 

మంథాన మాకలయతీ దధిరిక్తపా(తే। 

తస్యాః స్తనస్తబకచంచలలోలదృష్టి 

ర్లేవోఒపి దోహనధియా వృషభం నిరుంధన్‌ ॥” (శ్రీకృష్ణకర్ణామృతం-2.25) 

'అచ్యుతునియందు దత్తచిత్తయైన రాధ, పెరుగును త్రచ్చడానికని కవ్యాన్ని 
పెరుగులేని బానలో పెట్టి (త్రిప్తుతున్నది. ఆమె స్తనస్తబకం (పూలగుత్తుల లాంటి 
పయోధరద్వయం) మీద మాటిమాటికి చూపు నిల్సిన కృష్ణుడు కూడా, పాలు 
పిండడానికి ఎద్దును దాయకట్టాడు. ఆరాధామాధవులు (ప్రపంచాన్ని పావనం 
చేతురుగాక అని క్టోకార్హం. 
శా. కేలన్‌ గోలయు( గూటి చిక్కము నొగింగీలించి నెత్తంబునం 

బీలిపింఛము జుట్టి నెన్నడుమునం బింఛావళిన్‌ గట్టి క్త 
ర్లాలంకార కదంబగుచ్చమధుమత్తాలీస్వనంబొప్ప నీ 
వాలన్‌ గాచిన భావమిట్టిదని నే వర్షింతు నారాయణా॥ 48 
అర్థం : ఓ నారాయణా! కేలన్‌ = చేతియందు; కోలయున్‌ = కజ్బను; కూటి 
చిక్కమున్‌ = చద్ది ఉట్టినీ; ఒగిన్‌ = వరుసగా; కీలించి =అమర్చి; నెత్తంబునన్‌ = 
శిఖరమందు; పీలీపింఛమున్‌ = పక్షితోకను; చుట్టి; నెటీ+నడుమునన్‌ = అందమైన 
నడుమునందు; పింఛ+ ఆవలిన్‌ = నెమిలి ఈకల సముదాయాన్ని; కట్టి; కర్ణా-స్వనంబు 


రాఘఎయవ్యాఖ్య 143 


గర్భ = చెవులయందు; అలంకార = భూషణంగా ఉన్న; కదంబ గుచ్చ = కడప 
పూలగుత్తియందలి; మధు = మకరందంచేత; మత్త = మదించిన; అలీ స్వనంబు = 
తుమ్మెదల మోత; ఒప్ప; నీవు, ఆలన్‌ = ఆవులను కాచిన = మేపుతూ కాపరిగాఉన్న; 
భావము = రూపమున్న తీరు; ఇట్టిది అని నే వర్లింతు. 

తా: ఓ నారాయణా! చేతిలో చద్దిమూటనూ, కట్టెనూ పట్టుకొని, తలపాగకు 
బర్హిపింఛాన్ని చుట్టి, నడుముకు నెమిలి ఈకలను కట్టి, చెవులకు శోభగూర్చే కడప 
పూల గుత్తి యందున్న పూదేనెను ఆస్వాదించి మదించిన తుమ్మదల రుంకార 
ధ్వని ఒప్పుతున్న నీవు ఆవులగాచిన రూపసంపద ఇట్టిదని నేను వర్షిస్తాను. 

వ్యాఖ్య : ఆలకాపరియెన కృష్ణునిరూపసంపద నర్లితం. 

ఓగిరపుమూటను కర్రకు తగలించి చేత్తో పట్టుకొన్న రూపమది. తలకు నెమిలి 
పింఛం ఉంది. మొలచుట్టూ నెమిలి తోక ఈకలు కట్టి ఉన్నాయి. పూదేనియను 
త్రాగి మదించిన తుమ్మెదలు జుమ్మని (మోగుతున్న కదంబ పుష్పగుచ్చాలు 
కర్షభూషణాలుగా ఉన్నాయి. పసులకాపరులెందరో ఉన్నారు కాని గోపాలకృష్ణుని ఈ 
రూపవైభవం (ప్రత్యేక శోభను సంతరించుకొన్నందువల్ల సంస్తవనీయమయింది. 

శ్రీకృష్ణుని దివ్య శరీరం త్రిజగన్మోహనమైన నీలకాంతితో దేదీప్యమానంగా 
ఉంటుంది. 

“ఆసీదనుజ్‌యితశిఖావళకంఠశోభం, మాంగల్యదం (ప్రణమతాం మధువైరిగాత్రమ్‌” 
(గోదాస్తుతి 22). 

పసుపు రంగు, నీలిరంగు, ఆకుపచ్చరంగు - ఈ మూడు వన్నెల కలయికతో 
మధువైరిగాత్రశోభ మయూరకంఠశోభలా స్నిగ్రమయింది. 

(శ్రుతి స్మృతులు కూడా భగవద్వి[గ్రహం అతసీపుష్పసంకాశ మనీ, మయూరగ్రీవాస 
దృశమనీ, కృష్ణపింగళ మని వర్ణిస్తున్నాయి. న 

“బుతగ్‌ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్‌” (నారా.ఉప) 

“భగవద్విగ్రహస్య అతసీ పుష్పసంకాశతయా (ప్రతిపాదనాత్‌, అతసీపుష్పస్య 
మయూరగ[గ్రీవాసదృశతయా కృష్ణపింగళవర్లత్వాత్‌ కృష్ణపింగళత్యోపపత్తి:” (భాష్యం.) 

“నమస్యే పరమానందవపుషం కృష్ణపింగళమ్‌। 

నారాయణం జగన్నాథం వాసుదేవమనామయమ” (యోగార్లవం.) 

గోపాలకృష్ణునిశరీరం దేవమనుష్యశరీరసజాతీయంగా కనబడుతున్నా, (ప్రాకృతికము, 
పాంచభౌతికమూ కాదు. 
“న తస్య (ప్రతిమా మూర్తిః: మాంస మేదో _స్టిసంభవా” (వాయుపురాణం) 
“న భూతసంఘసంస్థానః దేహోఒస్య పరమాత్మనః” (భారతం) 


144 నారాయణ శతకం 


ఆలకాపరి రూపమైనా, ఆది దివ్యమంగళవ[గ్రహం. 

గోపార్భక వేషంతో ఉన్నా, ఆ బ్రహ్మవర్చస్సు కన్నులకు రెప్పపాటు లేకుండా 
సేవించదగినది. యౌవనాన్ని విడువనిది. బర్హిపింఛంతోనూ, భూషణాలతోనూ 
పరస్సరం జగడమాడే శిరోజాలు కలది. ఇం(ద్రియాలను మత్తెక్కించే విలాసం కలది 
కదా! అని దేశికులు స్తుతించారు (గోపాలవింశతి). 

“అనిమేషనిషేవణీయమక్టోరజహద్యౌవన మావిరస్తు చిత్తే, 

కలహాయితకుంతలం కలాపైః కరణోన్మాదకవిభ్రమం మహో మే॥ (10) 

సామగానలోలుడైన గోపకిశోరుడు, జుమ్మని మోగేతుమ్మెదలనాదాన్ని వింటూ 
గోవులను కాచే భావం రమణీయం. పూదేనెకోసం వచ్చే తుమ్మెదల రుంకారం, 
వాటి రెక్కలు సెకనుకు మూడు వందలనుంచి నాలుగువందల సార్లు కంపంచడంవల్ల 
శబ్దతీవ్రత ఎక్కువగా ఉండి, కొంచెం భయాన్ని కలిగిస్తుంది. మధువును పానం 
చేసి మదించిన తుమ్మెద రెక్కల పౌనఃపున్యం తక్కువగా ఉండడంవల్ల, రుంకారం 
సంగీతం లాగా (శ్రావ్యంగా ఉంటుంది. షట్పదాలు అంటే తుమ్మెదలు షడ్భుజాకారంలో 
ఉండే తమ గదిని మధుమయం చేస్తాయి. 

షట్పదాన్ని ద్వయమం(త్రమంటారు. ఆ ద్వయమంత్రాన్ని అనుసంధించే 
ఆచార్యులూ, బుషులూ, సత్పురుషులూ షట్పదాల. తుమ్మెదల రెక్కలు 
సత్సురుషులకుండే జ్ఞానవైరాగ్యాలకు (ప్రతీకలు. 

“బుషయో౭పి తదాదేశాత్‌ కల్ప్యంతాం పశురూపిణః। 

పయోదానముఖేనా౬పి విష్ణుం తర్పయతే సురాః” (భాగ.) 

అన్నట్టు, బుషులకళలే గోవులు, దేవాంశజులే గోపాలురు కదా! దేవర్షులైన 
తుంబురు నారదులు మొదలైన గాయకులు, షడ్గుణ పరిపూర్చుడైన గోపాల కృష్ణుని 
కర్ణాలంకార కదంబ గుచ్చమధుపానం చేసిన బంభరాలు జుమ్మని మధురాలాపన 
చేస్తుంటే, వింటూ ఆవులను కాచినభావం స్పృహణీయం. 
శా. కాళిందీతటభూమి నాలకదుపుల్‌ కాలూ(ది మేయన్‌ సము 
త్తాలాలోలతమాలపాదపశిభాంతస్టుండవై వేణురం 

, (ధ్రాలిన్‌ రాగరసంబునిండ విలసద్రాగంబు సంధించి గో 

పాలవాతము గండు(గోయిలలుగా వర్షింతు నారాయణా॥ 49 

అర్థం : ఓ నారాయణా! కాళిందీ తటభూమిన్‌ = యమునా నదీతీర ప్రదేశమందు; 

ఆలకదుపుల్‌ = పసుల మందలు; కాలు+ఊదిమేయన్‌ = పూనికతో గడ్డి మేస్తుండగా; 


రాఘ ఏయవ్యాఖ్య | 145 


సముత్తా-డవై సం+ఉత్తాల+ఆలోల = బాగా పొడవై మరుగుగాఉన్న; తమాల పాదపళశిఖా 
= కానుగు చెట్టుకొన కొమ్మయొక్క; అంతఃస్థుండవై = లోపల ఉన్నవాడవై; వేణు 
రం(ధ్ర+అళిన్‌ = పిల్లనగ్రోవి ఛిద్రాల సముదాయమందు; రాగ రసంబునండ = శృంగార 
రస పూర్ణంగా; విలసత్‌ + రాగంబు = శోభించే రాగాన్ని; సంధించి = ఆలపించి; గోపాల 
(వాతము = ఆలకాపరుల సమూహం; గండు, కోయిలలుగా = పుంస్కోకిలలుగా; వర్షింతు 
పశంసిస్తాను. 

తా: ఓ నారాయణా! యమున అనే ఏటిగట్టున ఆలమందలు నెమ్మదిగా 
మేత మేస్తుంటే నీవు, చాలా పొడవై దట్టంగా ఉన్న చీకటి చెట్టు కొనకొమ్మలోపల 
కూర్చున్నావు. పిల్లనగ్రోవి వివరాలలో శృంగారరసభరితమైన శోభనరాగాన్ని ఆలపించావు. 
గోపాలురందరు అలాగే . నిన్ను అనుకరించారు. కాబట్ట వారందరినీ గండు 
కోకిలలుగా వర్లిస్తాను అన్నాడు కవి. 

వ్యాఖ్య : గోపాలకృష్ణుడు వేణువును ఊదేవర్లన. 

నందనందనునికి కాళింది ఆటపట్టు. భగవత్సై౦కర్యానికి అన్వయించిన భాగ్యవతి 
యమున. 

“యమునాం చాతిగంభీరాం నానావర్తరుషాకులాం। 

వసుదేవో వహన్‌ కృష్ణం జానుమాత్రోదకో యయౌ॥” (విపు) 

అనే కజలచరాలతోనిండి, వలునుడులు తిరిగే లోత్చెన నీటితో 
ప్రవహించేయమునానది, నందగోకులానికి శ్రీ కృష్ణపరమాత్ముణ్ని నెత్తి మద ఎత్తుకొని 
పోతున్న వసుదేవునికి మోకాళ్ళబంటి నీళ్లున్న దారిని కల్పించింది. 

“వల్లవి వదనోచ్చిష్ట పవిత్రాధరవిద్రుమః” ఐదు లక్షల గొల్లచెలువలతో, శ్రీకృష్ణుడు 
వారి విరహతాపం తీరే రీతిగా జల[క్రీడల ననుభవించడానికి యమున తేటనిటితో 
నిండుగా దరులొరసి (ప్రవహించింది. వారి గండూషణస్నానాదులచేత అతి పవిత్రంగా 
వెలసింది. “యమునా సాక్షిక యౌవనం యువానమ్‌” గోపీజన వల్లభునికి 
రమణీమణులు దొరికేది యమునా తీరాననే కదా! కాబట్టి శ్రీకృష్ణుని 
యౌవనవైభవాభియోగానికి సాక్షిణిగానూ గోచరించేది యమునయే. 

ఆ ఏటి గట్టుమీద ఆలమందలన్ని పచ్చగడ్డిని బాగా మేస్తున్నాయి. అక్కడ 
దళసరి ఆకులతో దట్టని చీకటిని కల్పించే కానుగు చెట్లు (తమాల తరువులు) 
ఉన్నాయి. అందులో ఎత్తైన ఒక చీకటి చెట్టు మీదికొమ్మల్గో కనబడకుండా కూర్చున్న 
నల్లనయ్య మెల్లగా పిల్లన[గ్రోవిని ఊదుతూ దాని సుషిరాలను కొనట్రేళ్ళతో సొగసుగా 
మూస్తూ, తెరుస్తూ సింగారంగా (మోగిస్తున్నాడు. 


గా 


146 నారాయణ శతకం 


పిల్లనగ్రోవి రంధ్రాలనుంచి సప్త స్వరాలను పలికిస్తారు గాయకులు. “సరిగమపదని” అనే 
ఏడు స్వరాలలోనే సంగీత శాస్తం వెలసింది. 

'షడ్డ' స్వరాన్ని పలికేది “సి. 'బుషభ' స్వరాన్ని 'రీ;'గారథార' స్వరాన్ని గ, 'మధ్యమ' 
స్వరాన్ని 'మి, “పంచమి స్వరాన్ని 'పి, 'థైవత' స్వరాన్ని 'ద', నిషాద స్వరాన్ని 
'న' పలుకుతుంది. 

“పుష్పసాధారణే కాలే పికః కూజతి పంచమమ్‌” (అమరం) 

వసంతర్హువులో కోకిలలచేత విస్తరించేది పంచమస్వరం. 

గోపాలచ(క్రవర్తి తమాలపాదపశిఖాంతఃస్టుడై శృంగారరసభరితమైన ముగ్గ 
మోహనరాగాన్ని గీతవాద్యలయ సామ్యంగా వేణువాదన చేస్తుంటే, గోపాలకులందరు 
ఆయనను అనుకరించారు. మావి చివుళ్ళను మెక్కి చెట్లపైన కనబడకుండా ఉండి 
కుహుకుహూ ధ్వనినిమాత్రం మధురంగా స్ఫురింపచేసే గండు కోయిలలలాగా 
గోపాలకులున్నారని కవి వర్షించడం కమనియమే కదా! 
శా రాణించెన్‌ గడునంచు నీ సహచరుల్‌ రాగిల్లి సోలంగ మీ 

వేణుక్యాణము వీనులంబడి మనోవీధుల్‌ బయల్‌ ముట్టగా 
ఘోణాగ్రంబులు మీ(ది కెత్తుకొని లాంగూలంబులల్లార్చి గో 
శ్రేణుల్‌ చిందులు ద్రొక్కి యాడుటలు నే జర్భింతు నారాయణా॥ 50 
అర్థం : ఓ నారాయణా! మీ వేణుక్యాణము = మీ వేణునాదం; వీనులన్‌, పడి = 
చెవులలో పడి (విని); కడున్‌ = బాగుగా; రాణించెన్‌, అంచు = ఒప్పియుండెను అంటూ; 
నీ సహచరుల్‌ = నీతోటివారు, అనుయాయులు; రాగిల్లి = రంజిల్లి; సోలంగ = వివశులు 
కాగా; మనోవీధుల్‌ = మానసిక స్థితులు; బయల్‌ ముట్టగా = ఆకాశానికి చేరగా; 
ఘోణా+అ(గ్రంబులు = ముఖాలు; మీదికెత్తుకొని; లాంగూలంబులు = తోకలు; అల్లార్సి 
= పైకిలేపి జాడించి; గో(శ్రేణుల్‌ = పసుల మందలు; చిందులున్‌ + (త్రొక్కి; గంతులు 
వేసి; ఆడుటలు; నేన్‌ = నేను; చర్చింతును = వర్లింతును. 

తా ; ఓ నారాయణా! నీ మురళీరవం వీనులవిందు చేయగా బాగా 
రాణించిందంటూ నీ అనుయాయులు రంజిల్లి వివశులయ్యారు. ఆలమందలు ఆ 
వేణునాదాన్ని విని వాటి మనోవీధులు ఆకాశాన్ని చేరుకోగా అంటే ఉత్సాహం 
ఉరకలేయగా, మోరలెత్తి తోకలను లేపి జాడించి గంతులు వేస్తూ ఆడసాగాయి. 
ఈ మనోజ్ఞదృశ్యాన్నీ వర్షిస్తాను, అన్నాడు కవి. 

వ్యాఖ్య : మురళీనాదమాధురిని వర్షించేపద్యం. 


రాఘఎయవ్యాఖ్య 147 
సంగీతం ఆపాతమధురం. గానం చెవికి సోకగానే హృదయం ఉర్రూతలూగుతుంది. 
సాటవిన్నంతసేపు ఇంద్రియాలు ఉద్దీపితాలవుతాయి. మనస్సుకు మధురమైన 
అనుభూతి కలుగుతుంది. శిశువైనా, పశువైనా, పామైనా గానరసంలో మగ్నమై 
మైకంతో ఉండడం ఆజానజం. శ్రీకృష్ణుడు అధరాన చల్లని పిల్లన[గ్రోవి నానించి, 
ముఖ వాయువుతో ముఖరీకృతమైన నాదాన్ని స్వరాలతో మేళవించి ఆలపిస్తుంటే, 
సర్వ(శ్రుతిపేయమైనందువల్ల తోటి గోపాలకులు ఆహా! భళా! అంటూ పరవశులయ్యారు. 
పశువులకు ఉత్సాహం ఉరకలేసింది. భూనభోంతరాళాన్ని పావనం చేస్తున్న మురళీ 
నాదతరంగాల వైపు మెడసాచి మొగమెత్తుకొని చూచాయి ఆలమందలు. వీనుల 
ద్వారా మేనులో చేరిన నాదమాధుర్యానికి అంతరంగం తురంగలించింది. కాబట్టి 
పశువులు కాలూది నిలబడలేక తోకలు పైకెత్తి చిందులు (త్రొక్కి ఆడసాగాయి. 
ఇట్టి మనోజ్ఞభావవీచికలతో కవి ఉల్లం పల్లవిస్తే, అది పద్యమై పరిమళించడం 
పరిపాటి. ఇక్కడ పోతన పద్యం స్మరణీయం. 
“నవమాధుర్యముకల్లు కృష్ణుమురళీనాదామృతస్యందముల్‌ 
సెవులంజొచ్చి హృదంతరాళముల భాసిల్లన్‌ సవత్సంబులై 
యువిదా! మేపులకుందొణంగి మృగగోయూథంబునుత్కంఠతో 
దివికిం గంఠమునెత్తి లో వదలు. బో దేహేంద్రియవ్యాప్తులన్‌” _(భాగ.10) 
మ. పసులంగాపరి యేమెజుంగు మధురప్రాయోల్లసద్యత్త వా 
గ్విసరారానము మోవిదా వెదురు గోవింబెట్టినాడంచునిన్‌ 
గసటుల్‌ సేయంగ నా(డు గోపికల తద్దానంబులన్‌ మన్మథ 
వ్యసనాసక్తల( జేయుచందములు నే వర్లింతు నారాయణా! 51 
అర్థం : ఓ నారాయణా! పసులన్‌ కాపరి = పశువులకాసే వాడు; మధుర- రావము 
మధురప్రాయ = అత్యంత మధురమైన; ఉల్లసత్‌+వృత్త = సైకిశోభించి ఆవరించే; 
వాక్‌+విసర+ఆరావము = వా(క్రసారధ్యని; ఏమి, ఎజుంగు = ఏమెరుగును? తాన్‌ = 
ఆలకాపరి; వెదురు(గోవిన్‌ = పిల్లన(గ్రోవిని; మోవిన్‌ = అధరమందు; పెట్టినాడు; అంచు 
= అంటూ; నిన్‌ = నిన్ను; కసటుల్‌ సేయగన్‌ ఆడు = (ఎగతాళి) పాపం తగిలే 
మాటలనాడుతున్న; గోపికల = గోప(స్తీలను; తత్‌ + గానంబులన్‌ = ఆ వేణుగానాలచేత; 
మన్మథ వ్యసన+ఆసక్తలన్‌ = కామాతురత కలవారినిగా; చేయు చందములు = చేసే 
రీతులను; నేను వర్షింతును. 
తా: ఓ నారాయణా! అతి మధురమైన, పైకి వ్యాపించే వాక్ర్రసార ధ్వని 
పసులకాపరికి ఏమి తెలుస్తుంది? తాను పిల్లనగ్రోవిని పెదవికి ఆనించాడు. అని 


148 నారాయణ శతకం 


నిన్ను హేళనగా మాటాడే గోపికలను ఆ పిల్లన[గ్రోవిని ఊదిపాడిన పాటల చేతనే 
కామ పురుషార్హమందు శ్రద్దకలవారినిగా చేసిన రీతులను చక్కగా కీర్తిస్తాను. 
అన్నాడు కవి, 

వ్యాఖ్య : వేణుగోపాలుడు వ్రేతలను మదనాసక్తలను చేసే వర్ణన : 

ఆకాశం శబ్దగుణం కలది. పెదవి దాటితే పృథివి దాటుతుంది అంటుంది లోకం. 
ఆడిన మాటకు అంతరిక్షంలోకి వ్యాపించే శక్తి ఉంది. లోక వ్యవహారమంతా 
మాటచేతనే జరుగుతుంది. మాటకే ఇంతశక్తి ఉంటే, పాటకు జగత్తునే గమ్మత్తుగా 
మల్చే శక్తి ఉంది అంటే అతిశయోక్తికాదు. ధ్వని తరంగాల, కాంతి తరంగాల 
వ్యాపకశక్తిని సం([గ్రహించే దూరశ్రవణ దర్శన యంత్రాలున్న ఈనాడు ఆబాలగోపాలం, 
మధుర (ప్రాయోల్లసద్వృత్తవాగ్విసరారావాన్ని గమనించి ప్రవర్తిస్తున్నదంటే 
ఆశ్చర్యపడనక్కర లేదు కదా! ఈ పసులకాపరికి నిజముఖమారుతపూర్ల్ణరం(ధ్రాల 
ద్వారా శబ్దాలను (ప్రసరింపజేసే సంగతి ఏమి తెలుస్తుందని తాను ఆ పిల్లం(గ్రోవిని 
(క్రింది) పెదవికి ఆనించి పెట్టాడు? అని గొల్లభామలు వేణుగోపాలుబ్ని దెప్పి 
పొడిచారు. ఈ సూటి పోటు మాటలు ఆ పసుల కాపరికి ఏమాత్రం. 
ఈసుకలిగించలేదు. 

ధీర లలితుడైన ఈ సామగానప్రియుడు, తన వదనవాయువుతో పూరించిన 
మురళీరం(ధాలను అంగుళ్యగ్రాలతో కప్పుతూ విప్పుతూ అద్భుతంగా నినదింప 
చేశాడు. హరి మురళిరవామృతం సోకగనే “గిరులెల్ల జలములయ్యెన్‌ దరులెల్లను 
బల్లవించె ధరణి గగన భూచరులెల్లరు చొక్కి” నారు. శబ్దాన్ని (ప్రసారంచేసే జ్ఞానమే 
లేదని కసటు మాటలాడిన గొల్లగోతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంగ 
కీడలందు ఆసక్తలయ్యారు. 

“కామిగాని మోక్షగామిగా”డన్నట్టూ, గోపికలను కరప చేసిన 
వేణుగానసరణులను ఈ సుకవి వర్లిస్తాననడం గమనియంకదా! 
మ. జడ యెంతే( దడవయ్యె( జెయ్యి యలసెన్‌ శైలంబు మా చేతులం 

దిడుమన్నన్‌ జిరునవ్వుతో వదలినన్‌ హీనోక్తి గీపెట్ట నె 
క్కుడు గోవుల్‌ బ్రియమంద నింద్రుడడలంగోవర్ణనా డ్రీం ద్రమున్‌ 
గొడుగై యుండగ గేలయబూనితి గదా గోవింద నారాయణా॥ 52 

అరం : ఓ నారాయణా! ఓ పేడ = తెలివిలేని నిశృ్ళలుడా! ఎంతేన్‌ తడవు అయ్యెన్‌ 

ఆన. ఆలస్యమయింది, చెయ్యి అలసెన్‌ = నీ చెయ్యి అలసింది; మా చేతులందు; 
శైలంబు ఇడుము = పర్వతాన్ని పెట్టుము; అన్నన్‌ = అనగానే; చిరునవ్వుతో = 


రర నయ వ్యాఖ్య 149 


మందహాసంతో; వదలినన్‌ = (గుట్టను కొద్దిగా) వదలిన వెంటనే; హీన+జిక్తిన్‌ = 
EE సన్‌ 2 కియ్యని అరవగా; గోవుల్‌ = పశువులు; ఎక్కుడు = అధికంగా; 
(ప్రియము అందన్‌ = సంతోషింప; ఇంద్రుడు = దేవరాజు; అడలన్‌ = భయపడగా; 
గోవర్తన + అద్రి +ఇంద్రమున్‌ = గోవర్దన మనే గిరిరాజును; గొడుగై ఉండగ =: 
ఛత్రమైనట్టు; కేలన్‌ = చేతితో; పూనితి = పట్టుకొన్నావు కదా! ( 

తా: ఓ నారాయణా! చైతన్యం లేనివాడా! చాలా కాలమయింది. నీ చేయి 
అలసిపోయింది. పర్వతాన్ని మా చేతుల్లో పెట్టు. మేమెత్తుకొంటామని గోపజనులు 
తమ చేతులను గుట్టకానించారు. నివు చిన్నగా నవ్వుతూ ఆ పర్వతాన్ని తిన్నగా 
వదులిడిచావు. గోపజనులకు నోట మాట పెకులలేదు. ‘కీ అని అరచారు. గోవులు 
సంతోషించే రీతిగా, ఇంద్రుడు భయపడే విధంగా గోవర్తన మనే గొప్పగుట్టను, 
గొడుగుగానే చేతో పట్టుకొన్నావు కదా! గోవింద! 

వ్యాఖ్య: గిరిధరుని చాతుర్యం వర్షితం. 

శ్రీకృష్ణుడు ఏడేండ్ల బాలుడు. గొల్లలు పరంపరగా ఏడాది కొక్కసారి జరిపే 
ఇంద్రయాగాన్ని ఆపి వేసి, గిరిరాజును పూజించుమని వారికి బోధించాడు. 
బాలకృష్ణుడే కొండమీద దేవునిగా వెలశాడు. గొల్లలతో తానూ కలిసి, కొండ దేవరను 
పూబించి మహా నైవేద్యాలనూ పెట్టాడు. ఆ - వైవేద్యాలనూ తానే ఆరగించాడు. 
ఇంద్రునికడుపు మండింది. సంవర్తక మనే ప్రళయకాలమేఘాలను విడిచాడు 
దేవరాజు. ఉరుములు మెరుపులతో రాళ్ళవాన ఎడతెగని ధారగా కురిసింది. గోవులూ, 
గోపజనులూ ఆపన్నులయ్యారు. కృష్ణా! గోపాలా! కాపాడవయ్యా! అని వారు 
ప్రార్థించారు. రాళ్ళవానను రాళ్ళతోనే అడ్డగించాలనుకొన్నాడు నీలపు డాలు నేలు 
మెయినిగ్గులు గల్గిన బాలుడు. 

“కుతృడ్యుథాం సుఖాపెక్షాం హిత్వాతైర్ర్రజవాసిభిః। 

వీక్షమాణో దధారా(ద్రిం సప్తాహం నాచలత్సదాత్‌॥ (భాగ. 10.25) 

లీలామానుష వి[గ్రహుడాగిరీంద్రాన్ని కుడిచేత్తో లేవనెత్తి గొడుగు లాగా పట్టుకొన్నాడు. 
ఒక్క అడుగైనా ముందుకో, వెనుకకో వేయకుండా నిశ్చలుడై నిలబడ్డాడు. 
గోగోపసంఘాలు సామ(గ్రితోపాటు వచ్చి భయపడుతూ గుట్ట (క్రింద నిలిచారు. చాలా 
సేపయింది, నీ చెయ్యి అలసిపోయింది. ఆ పర్వతాన్ని మేమెత్తుకొంటాం. మా 
చేతుల్లో పెట్టుమంటూ గొల్లలు తమ చేతులెత్తి గుట్టను పట్టుకొన్నారు. చతురనటమూర్తి 
లేనగవుతో నగాన్ని చయ్యన వదలివిడిచాడు. వారు గుట్ట బరువుకు నోటమాటరాక 
పండ్రిగిలిస్తూ “కీ అని మొరపెట్టారు. 


150 నారాయణ శతకం 


ఈ సందర్భాన పోతన భావ, రూప, రచనా సౌందర్యాన్ని గమనిద్దాం. 

“బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా 

జూలండోయని దీన్నిక్రింద నిలువన్‌ శంకింపంగా. బోల దీ 

శైలాంభోనిధిజంతుసంయుతధరాచక్రంబుపై బడ్డ నా 

కేలల్లాడదు బంధులార! నిలు(డీ(క్రిందన్‌ (బ్రమోదంబునన్‌॥” 

“హరిదోరండము కామగుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్‌ 

పరగం జాణెడు తోయబిందువులు గోపాలాంగనాపాంగ హా 

సరుచుల్‌ రత్నచయంబుగాగ నచలచ్చత్రంబు శోభిల్లై ద 

ద్గిరిభిద్దుర్మదభంజియె జలధరాక్తిన్నప్రజారంజియె॥' (భాగ.) 

(ఛత్రాకం = పుట్టగొడుగుకాదు.) సావయవరూపకాలంకారంచేత గిరియే, 
మానవులు వానలో విప్పి పట్టుకొనే గొడుగుగా ఆవిష్కృతమైన అద్భుతశిల్పమిది. అస్తు, 

శ్రీకృష్ణభగవానుడేడు దినరాత్రాలెత్తి పట్టుకొన్న గుట్ట (క్రింద నిర్భయంగా 
నివసించిన గోగోప సంఘాలకు ఆహారనిద్రావసరాలే కలుగలేదు. గోకులాన్ని 
కాపాడినందువల్ల ఆ గోత్రానికి “గోవర్దనగిరి” అనీ, శ్రీకృష్ణునికి 'గోవర్రనోద్దరణు' 
డనీ అన్వర్థనామమేర్చడింది. 

మూడులోకాల కధిపతి ననే గర్వంకల ఆఖండలునికి హడలెత్తింది. వెంటనే 
ఆయన కామధేనువుతో, దేవతలతో వచ్చి శ్రీకృష్ణపరమాత్మను 'క్షమింపు' మని 
పాదాలపై పడి ప్రార్థించాడు. కామధేనువు పాలతోనూ, ఇంద్రుడు ఐరావతంతెచ్చిన 
మిన్నేటి జలంతోనూ శ్రీకృష్ణపరమాత్మను అభిషేకించి గోవింద నామంతో పూజించినట్లు 
పురాణగాథ. 
నము. లలితాకుంచితనేణియందడవి మొల్లల్‌ జాణ ఫాలస్టలిన్‌ 

.... దిలకం బొయ్యన జాజు( గుండలరుచుల్‌ దీపింప లే(జెక్కులన్‌ 

మొలక న్నవ్వుల చూపులోరగిల మేన్మువ్వంకలన్‌ బోవ(గా 
నలిగెకొందువు గాదె నీవు మురళీ నాట్యంబు నారాయణా॥ 53 

అర్థం : ఓ నారాయణా! లలిత+ఆకుంచిత వేణియందు = అందంగా ముడువబడిన 
జడయందు; అడవిమొల్లల్‌ జాజు; ఫాలస్థలిన్‌ = నుదుట; తిలకంబు = బొట్టు; ఒయ్యన 
జాఅ = తిన్నగా జాజు; కుండలరుచుల్‌ = కర్ణాభరణాలైన కుండలాలకాంతులు; లే, 
చెక్కులన్‌ = లేత చెక్కిళ్ళయందు; దీపింప = ప్రకాశింపగా; మొలక నవ్వుల చూపులు 
= చిరునవ్వులతో కూడిన చూపులు; ఓరగిల = (ప్రక్కలకు వాలగా; మేను = శరీరం; 


రాఘవీయవ్వ్యాఖ్య 151 


మువ్వంకలన్‌ పోవగా = మూడు మల్కలుకాగా; నీవు; మురళీ నాట్యంబు = 
వేణువునూదుతూ చేసే నృత్యం; నలిన్‌ = యోగ్యంగా; కైకొందువుగాదె = చేపడ్డావుకదా! 

తా: ఓ నారాయణా! నీవు మురళీ నాట్యానికి పూనుకొన్నప్పుడు అందంగా 
ముడిచిన జడలోని అడవి మొల్లపూలు జాణుతుంటాయి. నుదుట పెట్టిన బొట్టు 
మెల్లగ జాజుతుంది. కుండలాల కాంతులు స్నిగ్రకపోలాల పైన (ప్రకాశిస్తాయి. 
మొలకనవ్వుల చూపులు ఓరగిల్లుతాయి. దేహంమూడు వంకల తిరుగుతుంది. నీ 
సంకల్ఫానికి యోగ్యంగా నాట్యం చేస్తావు. 

వ్యాఖ్య : మురళీనాదవినోదివర్లన. 

(క్రియాశక్తి ఇచ్చాశక్తిని అనుసరిస్తుంది. శ్రీకృష్ణభగవానుడు సత్యకాముడు, 
సత్యసంకల్పుడు “నానవాప్త్రమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి” (భ.గీత. 3.22). 
ఆయనకు మూడులోకాల్లో పొందవలసిందిగానీ, పొందబడనిదిగానీ లేదు. కాబట్టి 
కర్తవ్యమనేది ఆయనకు లేదని వేరే చెప్పనక్కర లేదు. అయినా అందరి లాగా 
తానూ లోకవ్యవహారాలను నిర్వర్తించాడు. లోకసంగ్రహకర్మకు తార్కాణంగా తననే 
శ్రీకృష్ణుడు నిరూపించుకొన్నాడు. గోకులంలోని బృందావనంలోని ఆయన లీలలన్ని 
అద్భుతాలు, అతిమానుషాలు. ఎన్ని కడగండ్లు కలిగినా, ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ 
ఎల్లపుడు ఆనందంగా ఉండేవాడు. ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తూ ఆదర్శ 
(ప్రాయంగా ఉంటాడు. 

సంకల్ప సిద్దుడైనందువల్ల శ్రీకృష్ణుడు స్వేచ్చగా గైకొన్న మురళీనాట్యభంగిమ 
జగన్మోహనంగానే ఉంటుంది. మురళీ వాదనకు అనుగుణంగా ఉన్న ఆమూర్తిత్వమూ, 
ఆనటనాచాతుర్యమూ ఆననుకరణీయం. 

పాయలు దీసిన కురులతో పాము తీరల్లిన జడను లలితంగా ముడిచి తుజీమిన 
అడవి మొల్లపూలు జారిపోతుంటాయి. లలాటాన పెట్టన కస్తూరి తిలకం 
తిన్నగజాజుతుంటుంది. లేతబుగ్గ చెంపలమీద చెవుల కుండలాల కాంతులు 
తళుకు లీనుతుంటాయి. మొలక నవ్వులతో ఓరచూపులు జతగూడుతుంటాయి. 
ఆ కేకరాలోకనాలవరకున్న చతుర (ప్రక్రియలు ఒక్క ముఖారవిందంలోనే 
గోచరిస్తుంటాయి. అధరమందానించిన వేణువును, సవ్యాపసవ్యకరాంగుళులు 
సుషిరాలను మూస్తూ తెరుస్తూ కర్ణామృతంగా నినదింపచేస్తుంటాయి. వదనం 
వామభాగానికి వంచి ఉంటుంది. డాకాలిమీద కుడికాలు అడ్డంగా సాచి ఉంటుంది. 
మురళిని పూరిస్తున్నప్పుడు శ్రీకృష్ణునిమేను మూడు వంపులతో ఉంటుంది. 

నాట్య భంగిమల్లో 'త్రిభంగి' ఒకటి. తల, నడుము, కాళ్ళను కొంచెం వంచి 
విలాసంగా నిలుచున్న సం నివేశం. 


152 నారాయణ శతకం 


“త్రిభంగీసమితం గాత్రం పాదౌ చ స్వస్తికీకృతా, 

వక్షస్థః ఖటకో వామో దక్షిణశ్సాలవల్లవః। 

ఉత్తానశిరసస్తస్య త్రిభంగీకరణం తథా॥” (భరతకోశం) 

ఇలా, త్రిభంగీ లక్షణంగా నిల్చి మురళీ నాట్యం చేస్తున్నప్పుడు, గాత్రంలో 
శిరస్సు (ప్రధానమైనది. పద్యంలో మొదట (ప్రయుక్తమైన లలిత శబ్దం (విశేషణం) 
వల్ల బాలకృష్ణుని కరచరణాది అంగవిన్యాసమే కాక (భ్రూనేత్రాది విక్షేపాలూ 
సూచితాలే. “సుకుమారతయాంగానాం విన్యాసో లలితం భవేత్‌” అని కావ్యాలంకార 
సం[గ్రహం. 

“సుకుమారవిధానేన _ భ్రూనేత్రాదివి[క్రియా _సచివకరచరణాంగవిన్యాసో _లలితమ్‌” 
(అమర సుధవ్యాఖ్య) అని, లలిత శబ్దానికి వివరణ. కాబట్టి, ఈ నాట్య భంగిమలో 
ముడిచిన జడనుంచి పూవులు జారడం, ఉన్న చోటునుంచి బొట్టుకారడం, 
కపోలాలయందు కుండలాలకాంతులు (ప్రసరించడం, మేను మువ్వంకలు పోవడం, 
అపూర్వమనోహరవిన్యాసమే కదా! 
శా మా పాలంగడుగ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతు వే 

మా పాలెంబుల వచ్చియుండుదు వెసన్మాపాలలో నుండుమీ 
నూపాలైన సుఖాబ్దిలో మునుగుచున్‌ మన్నించి తా గొల్లలన్‌ 
నూపసాలం గలవేల్స సీవెయని కా మన్నింతు నారాయణా॥ 54 
అర్థం : ఓ నారాయణా! మా పాలన్‌ కడు(క్రొవ్వి = మా గోవుల క్షీరాలతో బాగాబలిసి; 
గోపికలతో; మత్తిల్లి = మదించి; వర్తింతువే! మాపాలెంబులు = మా పల్లెల్లో; వచ్చి 
ఉండుదువు; వెసన్‌ = వెంటనే; మా పాలలోన ఉండు = మా పక్షాన ఉన్నట్టి; మీ మా 
పాలైన = మీకు మాకు విభక్తమైన; సుఖ+లబ్దిలో = సుఖసముద్రంలో; మునుగుచున్‌ 
= అవగాహిస్తూ; ఆ గొల్లలన్‌ = ఆగోపజనులను; మన్నించితి = కాపాడితివి. (కాబట్టి) 
మాపాలన్‌ కల వేల్పవు = మా దగ్గర ఉన్న దేవుడవు; ఈవె అని కా = నివే అని 
కదా! మన్నింతు = ఆదరంతో. భావింతును. 

తా: ఓ నారాయణా! మా ఆవుల పాలు త్రాగి బాగా బలిసి, గోపికలతో 
మదించి ్రవర్తిస్తుంటావు. మా పల్లెల్లో వచ్చి ఉంటావు. మాపక్షాన ఉండే మీ, మా 
భాగమైన సుఖజలధిలో మునుగుతూ ఆ గొల్లలను క్షమించి కాపాడావు. మా పాలిట 
దేవుడవు నీవే అని కదా గౌరవిస్తాను. 

వ్యాఖ్య : గోపకుల వేలుపు శ్రీకృష్ణభగవానుడని వర్ణితం. 

గొల్లవారికి ఇలువేల్పు నందనందనుడు. ఆయన దయాళువై తనంతతానే 


రాఘవియవ్యాఖ్య 153 


నందగోకులానికి వచ్చియున్నాడు. ఆనాటినుంచి ఆ పల్లెలోని ప్రతి గృహంలో పాడి 
వృద్ది అయింది. పాలెన్నో నెయ్యి అంతే లభిస్తున్నదట. 
“యదా చ కృష్ణ ఉద్భూతస్తదా ప్రభృతి మే గృహా! 
యావద్దుగ్గం సముద్భూతం తావదేవ ఘృతం భవేత్‌॥” 
కాబట్టీ గోపాలకృష్ణుడు గొల్లల ఇండ్లల్లో ఉన్న పాలను (త్రాగి జిడ్డుగా, దొడ్డుగా 
బలిశాడు. గోపికలకు మదనగోపాలుడయ్యాడు. 
“అహోభాగ్య మహో భాగ్యం నందగోప(వ్రజౌకసామ్‌; 
యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనమ్‌॥” అన్నట్టు 
ఆయన సుఖమే వారిసుఖం. (వ్రజవాసులందరికి ఆ పరబ్రహ్మ మిత్రధేయంగా 
ఉండడం వారి భాగధేయం. 'పాలు' పదాన్ని ఆవృత్తి చేసిన (శ్రేషతో కూడిన) యమక 
మనే శబ్దాలంకారం కల పద్యమిది. 
ను. ఒక కాంతామణికొక్కండీవు మజియు న్నొక్కర్తె కొక్కండవై 
సకలస్రీలకు సంతసంబలర రాసక్రీడ తన్మధ్య క 
లృకమూలంబున వేణునాదరస మొప్పంగా( బదార్వేలగో 
పికలంజెంది వినోద మొందునెడ నీ పెంపొప్పు నారాయణా॥ 55 
అర్థం : ఓ నారాయణా! ఒక కాంతామణికి = ఒక స్త్రీకి; ఈవు = నీవు; ఒక్కండవు; 
మరియున్‌ ఒక్కర్తుకు; ఒక్కండవై; రాసక్రీడ; సకలస్రీలకు = (స్తీలందరికి; సంతసంబు 
లలరన్‌ = సంతోషంకలుగగా; తత్‌ + మధ్యకల్పక మూలంబు = ఆరాసలీలకు నడుమ 
ఉన్న కల్పతరువు యొక్క ఆలవాలం; సవేణు నాదరసము = మురళీనాద రసంతో 
కూడినదై; ఒప్పంగా = శోభించగా; పది + ఆర్వేల గోపికలన్‌ చెంది; వినోదము, ఒందున్‌, 
ఎడ = వినోదాన్ని (ఆనందం) పొందుతున్నప్తుడు; నీ పెంపు = నీమహిమ; ఒప్పున్‌. 
తా: ఓ నారాయణా! ఒక్కొక్క గోపికకు నివు ఒక్కొక్కడవై వృత్తాకారంగా 
బారుదీరి మగువలందరు మురిసిపోతుంటే, ఆ రాసమండలానికి నడుమ కల్పతరువు 
క్రింద నీవు వేణునాదాన్ని సరసంగా పూరించావు. ఇలా (16) పదారువేల గోపికలతో 
కూడి వినోదిస్తున్నప్పుడు నీ వైభవం సకలలోక శ్లాఘనీయమయింది. 
వ్యాఖ్య : శ్రీకృష్ణుని రాసక్రీడ వర్ణితం. 
రసమయమైనది రాసలీల. “రసగ్గ్‌హ్యావాయం లబ్బ్వా=నంధీ భవతి” 'ముక్తపురుషుడు 
రసికుడైన భగవంభుణ్ని పొంది (బ్రహ్మానందాన్ని పొందుతా”డని ఉపనిషద్వాణి. 
“సర్వాస్తాః కేశవాలోక పరమోత్సవనిర్హుతాః 
జహుర్విరహజం తాపం (ప్రాజ్ఞం (ప్రాప్య యథా జనాః॥” 


/ 


154 నారాయణ శతకం 


ముముక్షువులు పరమజ్ఞానియైన సత్సురుషుణ్ని పొంది సంసారబాధనుంచి 
ముక్తులయ్యే రీతిగా, గోపికలందరు శ్రీకృష్ణునిదర్శనస్పర్శనాదులవల్ల పరమానందాన్ని 
పొంది విరహతాపంనుంచి విముక్తలయ్యారని భాగవతం (10.32-9) విశదీకరిస్తుంది. 
“రాసోత్సవ స్పంప్రవృత్తో గోపీమండలమండితః। 
యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ల్యయోః।” (భాగ 10.33.3) 
నారికి నారికి నడుమ యోగేశ్వరుడైన కంసారి, మళ్ళీ తన కిరువైపుల ఇద్దరు 
ఇంతులచొప్పున మండలాకారంగా సల్పిన మంజు (క్రీడయే రాసక్రీడ. ఒక్కొక్క 
గోపికకు ఒక్కొక్క కృష్ణుడుగా ఒక్కడే అనేకరూపాలతో (ప్రకటితుడై, ఆడుతూ 
పాడుతూ సకలగోపికలను (పేమపూర్ణమైన ఆనందజలధిలో ఓలలాడించాడు. 
ఆరాసమండలం నడుమ ఒక కల్పవృక్షమున్నది. ఆ చెట్టు (క్రిందను తాను 
మురళీగానం చేస్తూ నిలిచాడు. మండలాకారంగా నృత్తగానాలతో తిరుగుతూ ఉంటే, 
ఆ మురళీగానరసంతో ఆ చెట్టుకున్న పాదు నిండిపోయింది. ఎంత రాసిక్యమో! 
ఎంత మధురిమయో! ఇది ప్రేమసేవ, త్యాగంతో కూడి నిర్మలమైన ఆత్మ సంయోగ 
మనక తప్పుదు. 
ఇలా పదహారువేలగోపికలందరికీ తానందరై వినోదించిన చందం సకల జన 
మనోనయనానందకరం. 
“అంగనా మంగనామంతరే మాధవో 
మాధవం మాధవం చాంతరేణాంగనా!। 
ఇళ్ద మాకల్పితే మండలే మధ్యగః 
సంజగౌ వేణునా దేవకీనందనః॥” (కృష్ణకర్ణామృతం 2. ఆ. 35) 
ను. లలితంబైన భవత్తనూవిలసనన్‌ లావణ్యదివ్యామృతం 
బలు(గు ల్వారణగ నీ కటాక్షమునందామందంద గోపాంగనల్‌ 
తల(పుల్‌ పాదులు కట్టి కందళిత నూత్నశ్రీలు వాటింతురా 
నెలంతల్‌ తీవెలు చైత్రవిసురణ మౌ నీయొప్పు నారాయణా॥ 56 
అర్థం : ఓ నారాయణా! లలితంబు ఐన = సుకుమారమైన; భవత్‌+తనూ, విలసనన్‌ 
= గీ శరీరవిన్యాసంవల్ల; లావణ్య దివ్య+అమృతంబు = సౌందర్యమనే అలౌకికమైన 
అమృతం (జలం); నీకటాక్షమునన్‌ నీ కన్నుల కొలకుల నుంచి; అలుగుల్‌ పారగ 
= _ పాయలైపారగా; గోపాంగనటల్‌ = గొల్లపడుచులు; తాము, అందు, అందె = 
వారక్కడక్కడనే; తలపుల్‌ = కోరికలు; పాదులుకట్టి; కందళిత, నూత్నశ్రిలు 
మొలకలెత్తిన కొత్త సంపదలుగల; ఆనెలతల్‌ తీవెలు = ఆ స్రీలు అనే లతలు; చైత్ర 


రాఘవీయవ్యాఖ్య 155 


విస్తురణమౌ = చిత్రంగా శోభించే; నీ ఒప్పు =నీ సమ్మతిని; పాటింతురు = అంగీకరించి 
అనుసరిస్తారు. నీ ఒప్తు వసంతవికాసమే. 

తా: ఓ నారాయణా! సుకుమార మైననీ శరీరావయవవిన్యాసంవల్ల సౌందర్యమనే 
అ(ప్రాకృతజలం (అమృతం) ని కనుగొలుకులద్యారా అలుగు ల్ఫారుతుంటే; గోపికలు 
అక్కడక్కడనే భావాలనే పాదులు కట్టారు. నూత్నసంపదలంకురించిన ఆనెలతలే 
లతలు. చిత్రంగా శోభించే నీ ఒప్పును వారు పాటిస్తారు. 

వ్యాఖ్య: భగవంతుని ప్రవృత్తిని గోపికలు అనుమతించేవర్లన. 

బాలకృష్ణుని శరీరం చాలా సుకుమారమైనది. ఆశరీరావయవాలనుంచి 
తళతళకాంతులినుతుంటాయి. ఆఒయ్యారం చూస్తున్నకొద్ది పెరుగుతుంది. 
“సుకుమారతయాంగానాం విన్యాసో లలితం భవేతో' హస్తపాదా 
ద్యవయవాలనొయ్యారంగా ఉంచడమే 'లలితి లక్షణం. 

నడకలో, ఉనికిలో, సంభాషణంలో సంవీక్షణంలోనూ ప్రకాశించే ఇష్టమైన 
వికారమే విలసనం లేదా విలాసం. 

“యానస్ట్రానాసనాదినాం ముఖనేత్రాదికర్మణాం। 

విశేషస్తు విలాసస్వ్యా దిష్టసందర్శనాదినా॥” అని “విలాస లక్షణం. 

ఆ శరీరంలో సర్యాంగాలయందు మిన్నేటి జలం లాగా లావణ్యం 
తొణికిసలాడుతుంది. భగవంతుని ప్రత్యవయవశోభ అసాధారణం. ఒక అవయశోభను 
చూస్తున్నప్పుడు 'నన్ను విడిచి వేరొక చోటికి పోవద్దు" అని నిర్బంధిస్తున్నట్టుగా వేరొక 
అంగశోభను చూడాలనే తలపే కలుగదు. అట్టి ప్రత్యంగశోభయే సౌందర్యం. 

'కంబరామాయణం'లో శ్రీరాముని ప్రత్యంగశోభ ఇలా వర్షింపబడింది. “తోళ్‌ 
కణ్డార్‌ తోలే కణ్డార్‌...తాళ్‌ కణ్టార్‌ తాళే కణ్చార్‌” - 

బాహువులను చూచేవారు బాహువులనే చూచారు. పాదాలను దర్శించేవారు 
పాదాలనే దర్శించారట. “లావణ్యం” అంటే సుందరమైన అవయవాలకలయిక వల్ల 
ఏర్పడే సముదాయ శోభ. శ్రీ పరాశరభట్టర్‌ శ్రీరంగనాధుని లావణ్యాన్ని చూచే 
తననేత్రాన్ని చమత్కారంగా సంబోధించి వర్లించారు. 

“త్వాం సౌభ్రాత్రవ్యతికరకరం రంగరాజాంగకానాం 

తల్లావణ్యం పరిణమయితా విశ్వపారీణవృత్తి ॥”(శ్రీరంగరాజస్తవం.89) 

'ఓమందచక్షూ! స్వామి దివ్యావయవాలన్నిటిలోగల సౌందర్యాన్ని ఎలా 
అనుభవించాలని శంకించకు. అనురాగంగల సోదరుల పరస్పర సంబంధం, 
ఇతరులకు వారితో సత్సంబంధాన్ని కలిగించే రీతిగా స్వామిలావణ్యం, అవయవాలమధ్య, 
పరస్పరసంబంధం కలది కాబట్టి అన్ని అవయవాల శోభను పూర్తిగా నీవు 
అనుభవించేటట్టు చేస్తుంది. అని పూర్వశతకంలో వర్లితం. 


156 నారాయణ శతకం 


అహిర్చుద్ద్యసంహత లావణ్యాన్ని ఇలా నిర్వచించింది. 

“భూయిష్టం తేజ ఏవాద్భిర్చ్వహులాభిర్భృదూకృతమ్‌; 

చక్షురానందజననం లావణ్య మితి కథ్యతే” (52అధ్యా) 

'అధికజలంతో మృదువుగా చేయబడిన, నయనాలకానందాన్ని కలిగించే గొపు 
తేజస్సు 'లావణ్యం' అనబడుతుంది. 

గొపడింభ కుని రివ్యావయవపరస్పరసౌందర్యమనే దివ్యామృతం ఆయన 
కడకన్నులనుంచి అలుగులు పారింది. 

శ్రీశరకోపముని “ముడిచ్చోదియామ్‌ ఉనదు ముకచ్చోది మలర్‌న్హదువో”(తి.వా.మొ.) 

“శియఃపతీ! నీకిరీట శోభగా నీముఖశోభ వికసించిందా? లేక, నీ ముఖ శోభగా 
నీకిరీటశోభ మారిందా?” అని వర్షించారు. 

జలమధికమై కట్టకొనకున్న దారినుంచి అలుగులు పారినట్టె, అవయవాల 
సాముదాయక తేజఃపుంజం కనుకొలకులనుంచి (ప్రసరిస్తుంది. 

“త్వదీక్షణసుధాసింధుఏచి విక్షేప శీకరైః'' - _ (దేవరాజాష్టకం) తిరుక్కచ్చినంబి 
“భగవంతునినేత్రాలను అమృతనదులతో పోల్సిన విషయం” గమనీయం., 

నయనాంచలాలనుంచి దొరలిన ఆలావణ్యదివ్యామృతాన్ని గోపికలు తమ 
శరీరలతలు ఏపుగా ఎదుగడానికి తమ తలపు (భావా) లనే పాదుల్లో నిల్ఫారు. 
“రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనోయథా” (రా.బాల.) బురదలేని స్వచ్చమైన 
నీరు మంచిమనిషియొక్క మనస్సులాగా రమణీయంకదా! 

'తలపులు' అంటే భావాలు. రసజ్ఞానయోగ్యమైన మనోవికారమే భావం. 

“నిర్వికారాత్మకే చిత్తే భావః ప్రథమ వి(క్రియా” (సాహిత్యదర్పణం.) 

నిర్వికారంగా ఉన్న అంతఃకరణంలో (యౌవనారంభంలో) మొట్టమొదట కలిగే 
కోరికను తెలిపేది భావం” అని విశ్వనాధకవిరాజు అన్నాడు. 

వికారంయొక్క అనుభవాలు శరీరంలో కనబడకుండా, కేవలం మనస్సులో కలిగే 
వికారం “భావి మని ఇలా ఉదాహరించాడు. 

“సఏవ సురఖభిః కాలః సఏవ మలయానిలః। 

సైవేయ మబలా; కిం తు మనో౭న్య దివ దృశ్యతే॥” (సా.ద.) 

“ఆవసంతకాలమే ఇది. ఆమలయానిలమే ఇది. ఆ అబలయే ఇది. కాని మనస్సు 
మాత్రం అది కానట్టున్నది. 

'పాదు'లంటే మొక్కలచుట్టూ నీరు నిల్వడానికి కట్టే గుంటలు. పాదులు 
కట్టడంవల్ల (కోరికలీరెత్తికొత్తశోభను సంతరించుకొంటాయి తీగలు. ఆనెలతలే ఈ 
తీవెలు. ఇది చైత్రవిస్సురణం. 


రాఘవీయవ్యాఖ్య 157 


చిత్రం వా ఎతత్కర్మ' అనే (శుతివాక్యంవల్ల చిత్రవిచిత్రమైన ఈ కార్యకలాపం 
భగవంతునికి ఇష్టమైనదే, సమ్మతమైనదే అని తెలుస్తుంది. 

'గో శబ్దానికి “ఇంద్రియ మని అర్థం. ఇం(ద్రియాలచేత భగవంతుని 
లావణ్యామృతాన్ని పానంచేసేవారు గోపికలు అని వ్యుత్పత్త్యర్థం. 

(గోభి: భగవద్రూపగుణసౌందర్యామృతం పిబంతీటి = గోప్య; | గోపాఖ 

భగవత్కటాక్షంవల్ల లతలలాగా లలితంగా ఉండే గొల్లనెలతలు, భగవత్రయత్నానికి 
అడ్డుతగులకుండా ఆయన సమ్మతిని అనుమతిస్తారు. స్వామి ఇష్టమున్నట్లు తమను 
ఉపయోగించుకోవడానికి అంగీకరించేవారు గోపస్రీలని సారాంశం. “పరార్జెక ప్రవృత్తి 
శేషత్వం. పరాధీనప్రవృత్తి పారతంత్ర్యం.” ఈరెండూ స్వరూపంగా కలజీవులు 
గోపికలని పూర్వాచార్యులు బోధించారు. 

'చిత్రం'అంటే, చిత్తాన్ని హరించేది. “చిత్రా నక్షత్రం భవతి” (శుతివాక్యం) 

చిత్ర తారాస్వరూపం సగం 'కన్యకు సగం తులి కు వర్తిస్తుంది. 'తులిలో 
ప్రమాణం, ప్రమేయం, రెండూ ఉంటాయి. 

బాటురాయి ప్రమాణమైతే వస్తువు ప్రమేయమవుతుంది. 

సమతౌల్యంగా ఉండే బింబప్రతిబింబధర్మమే చిత్రం. 

“విష్ణోర్విచిత్రాః: ప్రభవంతి మాయాః” విష్ణుమూర్తి మాయలే చిత్రవిచిత్రాలుగా 
ఉంటాయి. 

“దేవకీ సుతుకోర్కె తీవెలు వీడంగ, వెలందికి మెయిదీగ వీడందొడలె” ఈ, 
సమాలంకార సజ్ఞితమైనదే చిత్రం. చిత్రమే చైత్రం. 

బాలకృష్ణుని లీలాప్రవృత్తి చైత్రవిస్సురణమే. 

చిత్రానక్షత్రంతో కూడిన పున్నమ కలనెలను చైత్రమాసమంటారు. “చైత్రః 
శ్రిమానయం మాపః పుణ్యః పుష్పితకాననః” (రా,ఆయో.) 

'వపుర్మందారస్య (ప్రథమకుసుమోల్లాససమయః” (శ్రీరంగరాజస్తవం 90) 

శ్రీరంగనాథుని శరీరమనే మందారతరువుకు మొదటి పూవుపూచే సమయం 
అని తారుణ్యశోభను వర్షించారు. శ్రీ పరాశరభట్టర్‌. 

“ఇవ్విడత్తిల్‌ అవయవస్ఫూర్తిహీతుతయా పుష్పోత్సత్తి కాలమాకవుమ్‌, 

అవయవసౌందర్యస్ఫూర్తిహీతుతయా అన్హ పుష్పవికాసమాకవుమ్‌” 

ఇక్కడ, భగవంతునిఅవయవాలస్సూర్తి పూవు పుట్టేకాలమనీ, అవయవ సౌందర్యం 
స్ఫురించడంవల్ల పుష్ప్రవికాసమనీ, శ్రీవాథూల రాఘవాచార్య వ్యాఖ్య - తారుణ్యశోభను 
వివరించింది. 


158 నారాయణ శతకం 


చైత్రమాసంలోనే తరువులు విరులతో అలరారుతుంటాయి. అది వసంతర్హువే. 
“వసంతే పుష్పసమయః” (అమరం) 
లోకులకు యౌవనవికాసానికి కాలపరిమితి ఉంది. శ్రీకృష్ణుడు నిత్యయౌవనుడుకదా! 
అందువల్ల “బుతూనాం కుసుమాకరఃొ (భ.గీ.) తాను ఎల్లపుడూ “వసంతర్తువునే” అని 
స్పష్టపరచాడు. 
“వైత్రవిస్సురణమౌ నీయొప్పు నారాయణా!” అన్నాడు ఈ కవీశ్వరుడు. 
రూపకాలంకారంతో సమాలంకారం దీపించిన పద్యమిది. 
శా॥ లీలన్‌ పూతనప్రాణవాయువులు పాలిండ్రందు వెళ్లించి, దు 
శ్చీలుండై చను బండిదానవు వెసం జిందై పడం దన్ని యా 
రోలన్మద్దులు గూల్చి ధేను దనుజున్‌ రోజంగ నీల్లించి, వే 
కూలన్‌ కంసుని(గొట్టి గోపికల కోర్కుల్‌ దీర్తు నారాయణా॥ ., 57 
అర్హం: ఓ నారాయణా! పూతన ప్రాణవాయువులు = పూతనఅనేరాక్షసి ,యొక్క 
ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే పంచ విధాలైన గాలులను; లీలన్‌ 
= (క్రీడగా, పాలిండయందు; వెళ్ళించి = దేహంనుంచి పోగొట్టి; దుళ్ళీలుండ్లై చను = 
దుష్టస్తభావంతో బతుకుతున్న; బండి దానవుని = శకటాసురుణ్ని; వెసన్‌ = వేగంగా; 
చిందై = శిథిలమై; పడన్‌, తన్ని ; ఆరోలన్‌ = (తల్లి తనను కట్టివేసిన) ఆరోటితో; 
మద్దులు = రెండు మద్ది చెట్లను; కూల్చి; ధేను దనుజున్‌ = ధేనుకాసురుణ్ని; రోజంగ 
నీల్ళించి = చంపి; కంసునిన్‌; వే, కూలన్‌ కొట్టి = వేగంగా ఈడ్చి చంపి; గోపికల కోర్కెల్‌ 
తీర్తువు. 
తా : ఓనారాయణా! పూతన చనుపాలను త్రాగి అలవోకగా ప్రాణాలను తీశావు. 
దుర్గుణంగల శకటాసురుణ్ని ఎగిరి ముక్కలై పడేలాగా తన్ని చంపావు. రోటి 
నీడ్చుకొంటూ పోయి రెండు మద్దిచెట్లను కూల్ఫావు. ధేనుకాసురుణ్ని దమ్ము 
ఎగపోస్తూ నేలకొరిగే లాగా చేశావు. కంసుణ్ని అతని సింహాసనం నుంచి జుట్టు 
పట్టి లాగి కొట్టి మట్టికరిపించావు. గోపికల కోరికలనిడేర్వావు. 
వ్యాఖ్య : శ్రీకృష్ణుడు శిష్టరక్షణకోసం దుష్టులను శిక్షించిన వర్ణన, 
దేహంలో ఉండేవాయువులు సాధారణంగా ఐదు. (ప్రాణవాయువు హృదయంలో 
ఉంటుంది. ఇది కడుపులోకి అన్నపానాలను (ప్రవేశింపజేస్తుంది. అపానవాయువు 
గుదస్తానంలో ఉంటుంది. ఇది మలమూత్రరేతస్సులను క్రిందికి తోసేస్తుంది. 
వ్యానవాయువు శరీరమంతటా ఉంటుంది. ఇది రక్తాన్ని, చెమటను, రెప్పపాటును 
పుట్టిస్తుంది. ఉదానవాయువు కంఠమందు ఉంటుంది. ఇది ధ్వనిని మోదికి తెప్పెంచి 


రాఘవీయవ్యాఖ్య 159 
మాటలను పుట్టిస్తుంది. సమానవాయువు నాభియందు ఉంటుంది, ఆహారాన్ని 
జీర్షింపజేస్తుంది. దేహాధారులు ఈ పంచవాయువులతో జీవిస్తుంటారు. వీటినే 
పంచ(ప్రాణాలంటారు. 

పూతన అనే రాక్షసి కంసునిపేరణతో ఇష్టమైన రూపాన్ని ధరిస్తూ పసిపిల్లల 
ప్రాణాలను తీస్తూ వ్రేపల్లెకు వచ్చింది. రాత్రిపూట నందునింటికి సుందరమైన స్రీ 
రూపాన్ని ధరించి బాలకృష్ణుణ్ని విషపూరితమైన చనుపాలనిచ్చి చంపడానికి ప్రవేశించింది. 
రోహిణీయశోదలు పూతన సౌందర్యాన్ని చూచి ముగ్గలయ్యారు. కన్నులు మూసుకొన్న 
చిన్ని కృష్ణుణ్ని చంకకెత్తుకుని అతని నోటిలో స్తనాన్ని పెట్టింది పూతన. దాని రెండు 
చన్నులను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని, కృష్ణుడు దాని పాలతో పాటు 
పంచ(ప్రాణాలనుకూడా పీల్సేశాడు. 

“గాఢం కరాభ్యాం భగవాన్‌ ్రపీడ్య తత్రాణైస్సమం రోష సమన్వితోఒపిబత్‌ 
(భాగ.10స్కం.6 అధ్యా.11క్టో) 

శ్రీకృష్ణుడు పరివర్తనోత్సవం నాడు అంటే, - నక్షత్రాన్ని బట్టి జన్మదినం - 
పుట్టినతర్వాత 27వ దినం (Birthday) నాడు, యశోదాదేవి పేరంటానికి వచ్చిన 
సువాసినులకు కానుకలను, వాయనాలనిస్తున్న సమయమది. అది వరకే, ఒక 
విచిత్రమైన బండి(క్రింద శ్రీకృష్ణున్ని పడుకోపెట్టింది. అతడు, యశోదపాలకోసం 
ఏడుస్తూ తనచిన్న పాదాలనెగురవేస్తున్నా, సత్కారంచేయడంలో తన్మయులైనందువల్ల 
ఎవరూ వినలేదు, కనలేదు. 

“రుదన్‌ స్తనార్థీ చరణా వుదక్షిపత్‌” (భాగ.10-7-6.) 

శ్రీకృష్ణుని మృదువైన చిన్నపాదం తగులడంతోనే రక్కసుడు ఆవహించి యున్న 
ఆ బండి ముక్కలు ముక్కలుగా విరిగి ఎగిరి పడింది. బండిమీద పాలు, పెరుగు, 
వెన్నతో నిండి ఉన్న భాండాలన్నీ చెల్లా చెదరై పడిపోయాయి. 

“తస్య పాదప్రహారేణ శకటం పరివర్తితమ్‌। 

విధ్వస్తకుంభ భాండం తద్విపరీతం పపాత వై” (వి.పు) 

“విధ్వస్త నానారసకుష్యభాజనం 

వ్యత్యస్తచ క్రాక్షవిభిన్నకూబరమ్‌”॥ (భాగ.10-7-7.) 

ఒకనాడు యశోద శ్రీకృష్ణునికి చనుపాలను (త్రాగిస్తుంటే, పొయ్యిమీద పాలు 
పొంగిపోయే దృశ్యాన్ని గమనించింది. శ్రీకృష్ణుణ్ని తృప్తి పరచకయే (క్రింద కూర్చుండబెట్టి 
పాలను దించడానికి పొయ్యి దగ్గరికి పోయింది. 

సాంసారికవ్యామోహం సర్వేశ్వరసన్నిధిలో ఉండనీయదుకదా! 


160 నారాయణ శతకం 


బాలకృష్ణునికి కోపం వచ్చింది. దగ్గరున్న కజ్ణతో నిండుగా పెరుగుతో ఉన్న 
కుండను పగులకొట్టాడు. తల్లి వచ్చి చూచింది. భయంతో కృష్ణుడు పరుగెత్తాడు. 
యశోద కజ్ణను చేత పట్టుకొని శ్రీకృష్ణుణ్ని పట్టుకోవడానికి వెంట పరుగెత్తింది. 
ఎలాగో పట్టుబడిన కృష్ణుణ్ని తాడుతో కట్టి వేయ యత్నించింది. జగజ్ఞాలములున్న 
బొజ్జను కట్టవశమా! ఎన్ని త్రాళ్ళు తెచ్చి అతుకులు పెట్టినా, ఎప్పటికీ రెండంగుళాలు 
తక్కువ అవుతుండడం అందరికి వింతగా కనబడింది. అలసిపోయిన తల్లి స్టితిని 
చూచి కన్నయ్య తానే దయతలచి కట్టుబడ్డాడు. తాటి యొక కొనతో అచేతనమైన 
రోటిని ఎలా కట్టివేసిందో, మరొక కొనతో పరమచేతనుడైన కృష్ణభగవానుణ్ని అలాగే 
కట్టివేసింది. యశోద రోషంతో 

“యది శక్నోషి గచ్చ త్వమతిచంచలచేష్టిత' - (వి.పు) 

“ఓరి చంచలుడా! సామర్థ్యముంటే ఇప్పుడుపోరా!” అంటూ, తన ఇంటిపనులలో 
మగ్నమయింది. 

స్వతంత్రుడు పరతం(త్రుడయ్యాడు. ఇతరులను బంధంనుంచి విడిపించడానికి 
తాను బంధితుడవడమే దామోదరలీల. 

“దామోదరాయ నమః” 

నలకూబరుడు, మణిగ్రీవుడనే యక్షులు కుబేరుని కుమారులు. వారు సౌందర్య, 
ఐశ్వర్యసంపన్నులు. రుద్రునిఅనుచరులు. అఖర్వగర్విష్టులై అచ్చర లేమలతో కూడి 
నగ్నంగా గంగానదిలో జల క్రీడలు సలుపుతుంటే నారదమహర్షి చూచాడు. అప్పరలు వెంటనే 
బట్టలు కట్టుకొన్నారు. కొని యక్షరాజపుత్రులు మాత్రం దిగంబరులుగానే ఉన్నారు. 

"పెద్దలు కనబడగానే వారిని భయభక్తులతో గౌరవించక మదాంధులై (ప్రవర్తించేవారు 
మద్ది చెట్టుగా ఉండడంమేలు' అని దేవర్షి శాపమిచ్చాడు. వారికి శ్రీకృష్ణుని సాన్నిధ్యం 
ప్రాప్తించినప్పుడు పూర్వస్థితికలుగగలదని శాపవిమోచనాన్ని తెలిపాడు. 

మహాభక్తుడైన నారదునిమాటను సత్యం చేయడానికి రోటికి కట్టివేయబడిన 
శ్యామసుందరుడు, నందుని ఇంటి ముందు యమళార్దునము లనే పేరుగాంచిన 
రెండు మద్ది చెట్ల మధ్య నుంచి రోటిని లాగుకొని పోతుంటే రోలుకు తట్టుకొన్న 
చెట్టు పెళపెళార్భటులతో, కూకటి (వ్రేళ్ళతో పెకిలినేలకు ఒరిగాయి. ఆచెట్టలోనుంచి 
అగ్ని సమానతేజ స్పంపన్నులైన ఆ ఇద్దరు పురుషులు బయటకు వచ్చి శ్రీకృష్ణభగవానుని . 
సన్నిధిలో బద్దాంజలులై స్తుతించి పురుషార్థపరులయ్యారు. 

ధేనుకాసురుణ్ని, కంసుణ్ని సంహరించిన సంగతి 18వ పద్యంలో 
వ్యాఖ్యానింపబడింది. 

శ్రీకృష్ణలీలలు గోపికల కోర్కెలను సిద్ధింపచేశాయి, అనడం స్వభావోక్తియే. 


రాఘవీయవ్యాఖ్య 161 


మ.  రసనాగ్రంబున నీదు నామరుచియున్‌ రమ్యంబుగా( జెవ్లుకు 
న్నసలారంగ భవత్కథాభిరతియున్‌ హస్తాబ్దయుగ్మంబులన్‌ 
వెస నీపాదసుపూజితాదియుగమున్‌ విజ్ఞాన నుధ్యాత్మకున్‌ 
వెసనిం సొందనివా(డు దాంబశువు సూ వేదాత్మ నారాయణా॥ 58 
అర్థం: ఓ వేదాత్మ ! నారాయణా! రసన+అ(గ్రంబున = నాలుకచివర; రమ్యంబుగా 
= ఆడునట్టుగా; నీదు నామరుచియున్‌ = నీపేరునాస్యాదించడమూ; చెన్నకున్‌ = 
రెండుచెవులకు; నసలు+ఆరంగ = దురద తీరునట్టుగా; భవత్‌+కథా+అభిరతియున్‌ = 
నీ కథలయందు ఆసక్తి ఉండడమూ; హస్త + అబ్బయుగ్మంబులన్‌ = కరకమల ద్యయంతో; 
వెసన్‌ = శీఘ్రంగా; నీపాదసుపూజిత + ఆదియుగమున్‌ = నీ పాదాలను పూజించడం 
మొదలైనవి. (ఈ సమాసపదం సాధువుగా లేదు) ఆధ్యాత్మకున్‌ = మనస్సుకు; విజ్ఞానము 
= శుద్దిని కలిగించే ఆచారనిష్ట; వెసన్‌ = వెంటవెంట; ఇంపు = ఆనందం; ఒందనివాడు; 
తాను; పశువుసుమా! 
తా : ఓ వేదాత్మ! నారాయణా! జిహ్యాగ్రాన నామసంకీర్తనమే రుచించడం ఇంపు; 
చెవుల నసనస దీరే రీతిగా నీ కథలను వినడమందు ఆసక్తి ఉండడం ఇంపు; 
కేల్దమ్ములతో నీపాదపూజచేయడమే సొంపు. జ్ఞానం గల చిత్తం విజ్ఞానసహితమవడం 
ఇంపు. వీటిని ఇష్టపడని వ్యక్తి కేవలం పశువేసుమా! 
వ్యాఖ్య : దేహసంసదను భగవత్వేవకోసం నివేదించడమే మానవ అక్షణమని 
వర్షన. 
నాలుకకు రెండు చెష్టలున్నాయి. ఒకటి మాటాడడం, రెండవది రుచినెరుగడం. 
ఈ జిహ్వేంద్రియమే మనిషికీ, పశువుకూ తారతమ్యాన్ని తెల్పుతుంది. పశువుకు 
నాలుక ఉన్నా భగవన్నామరుచినెరుగదు. పశువుకు వెన్నుబాము తిర్యక్‌ - అడ్డం 
- గా ఉంటుంది కాబట్ట దానికి ఆలో చించేశక్తి శూన్యం. కాబట్టి వాటి నాలుకకు 
తిండి రుచి మెండు. భగవత్కథలను వినే ఆసక్తి కూడా వాటి చెవులకు కలుగదు. 
నాలుగు పాదాలతోనడవడమే తప్ప చేతులతో పూజించే స్వరూపంగాని, స్వభావంగాని 
పశుదేహనిర్మాణ(క్రియలోనే లేదు. జ్ఞానమే లేనప్పుడు దాన్ని అనుష్టించే ప్రక్రియనూ 
పశువెరుగదుకదా! కాబట్టి వివేకహీనులను పశువులంటారు. 
“విచిత్రా దేహసంపత్తిః ఈశ్వరాయ నివేదితుమ్‌। 
పూర్వమేవ కృతా రాజన్‌! హస్తపాదాదిసంయుతా'॥” 
చేసిన కర్మ ఫలితంగా, విచిత్రమైన కరచరణహృదయమేధలతో కూడిన 
మానవునిదేహసంపద భగవంతునిసేవకోసమే నిర్మింపబడింది" అని శాస్త్రం బోధిస్తుంది. 


162 నారాయణ శతకం 


భగవంతుడు అచేతనంలాగా పడియున్న జీవులకు మంచిబుద్దిని, మనస్సును, 
వాక్కును, జ్ఞాన కర్మేంద్రియాలతో కూడిన కరణకళేబరాన్ని (ప్రసాదించాడు. 
సర్వేశ్వరునికి వినియోగించే విధానాన్ని తెలిపే శాస్త్రాన్ని అనుగ్రహించాడు. కాబట్టి 
భగవంతునికోసం దేహసంసత్తిని వినియోగించక పోవడం (ద్రోహమే. 

రుచికి మరగిన చేపగాలానికి తగిలి నశిస్తుంది కదా! 

“భగవద్దుణానుసంధానం అభయహేతు:” అన్నట్టు నరరూపంలో ఉన్న పశువే 
అనదగినా, పాపభీతితో నరుడు “దయాసింధో! బంధో!నిరవధిక వాత్సల్యజలధే!” ((స్రోత్రరత్నం) 
అని, జిహ్వకు నామరుచిని కలిగిస్తే అతనికి భయం పోతుంది. మోక్షసామ్రాజ్యమూ లభిస్తుంది. 

కర్లేంద్రియం దుర్వినియోగమైతే ముప్పుతప్పదు. 

సాధు జంతువైన లేడి పిల్లనగ్రోవినాదానికి లొంగిపోయి కిరాతునికి బందీ 
అవుతుందికదా! కాబట్టి చెవులతో భగవద్దాథలను వినాలి. జన్మజన్మాల పాపాలన్నీ 
తొలగిపోయి ఆస్తిక్యం జనిస్తుంది. రూపానికి ఆశపడి శలభం (దీపపు పురుగు- 
మిడత) నశిస్తుంది. స్పర్శకోసం దంతి (ఏనుగు) గుంతలో పడుతుంది. వాసనకు 
ఆసపడిన తుమ్మెద (మోగి యోగి ఉస్సురంటుంది. 

శబ్దస్పర్శరూపరసగంధాలనే విషయాలుకలిగిన ఇంద్రియాలకు వశుడై మానవుడు 
చెడిపోతాడు. 

కర్మేంద్రియాలలో ముఖ్యమైన చేతులతో భగవంతుని పూజ, భజన చేయడం 
వల్ల దుష్కర్మ నశించి ముక్తి లభిస్తుంది. 

“కమలాక్షునర్చించు కరములు కరములు. 

శ్రీనాథు వర్షించు జిహ్య జిహ్వ” (ఆంధ్రభాగవతం). 

'ఆత్మన్‌' శబ్దానికి దేహం, మనస్సు, బుద్ది, జ్ఞానం, జీవాత్మ, పరమాత్మ అని 

మంచి చెడ్డలను (గ్రహించడమే వివేకం. మానవజీవనాన్ని మూడు రకాల తాపాలు 
ఆవరించి ఉన్నాయి. 

1. ఆధ్యాత్మికతాపాలు: మానసికాలైన ఉన్మాదమూర్చాదులూ, దేహానికి కలిగే 
రోగాలూ - ఆధివ్యాధులు. 

2. ఆది భౌతిక తాపాలు: మృగ, వృశ్చిక,సర్సాది భూతాలవల్ల కలిగే బాధలు. 

3. ఆధిదైవికాలు: భూకంపం, తుపాను, పిడుగులవల్ల కలిగే ఉపద్రవాలు. 

“తాపత్రయీమయదవానలదహ్యామానబు” (కూరేశుల వరదరాజస్తవం) 
తాపత్రయమనే కార్చిచ్చులో పడి కాలిపోతున్న మానవునికి 'కష్టాలనుంచి కడతేరే 


రాఘవీయవ్యాఖ్య . 163 


దెట్టా? దైవమా!” అనే జ్ఞానం చీకట్సొ మెరుపులాగా స్పురిస్తుంది. ఈ వివేకమే 
బీజంలాగా మనస్సున నాటుకొని ఆత్మరక్షణోపాయమైన నారాయణుణ్ణి ప్రార్ధిస్తాడు. 
జ్ఞానుల ధ్యానయోగవిధానమే విజ్ఞానం. “Practice is the test of knowledge— 
-- ఆచరణమే జ్ఞానానికి గీటురాయి. 

“యాన్యనవద్యాని కర్మాణి, తాని సేవితవ్యాని, నో ఇతరాణి 

యాన్యస్మాకం సుచరితాని, తాని త్వయోపాస్యాని” (ఉపనిషత్తు) 

'నీవు మంచి పనులనే చేయాలి. దురితాలను చేయరాదు. మేమాచరించిన 
వాటిలోనూ సుచరితాలనే (గ్రహించి పాటించు" మని జ్ఞాన పూర్ణుడై జీవితంలో 
అడుగిడబోయే శిష్యునికి 'విద్యాస్నాతకవ్రతోత్సవ' సమయాన ఆచార్యుని 
అనుశాసనమిది. కాబట్టి, వేదాంతశాస్త్రమే ఆధ్యాత్మ విద్య. 

“అనుష్టాననిత్యత్వం స్వాతంత్ర్య మపకర్షతి” (ఉత్తరరామచరిత్రు. 

నిత్యానుష్టానం స్వేచ్చగా (ప్రవర్తించనీయదన్నాడు భవభూతి. 

ఈ శరీరం విజ్ఞానాత్మకమైన పర(బ్రహ్మకు వినియోగించడమే ఇంపు, సొంపు. 

“కంజాక్షునకుగాని కాయంబు కాయమే” అన్నాడు కదా భక్తపోతన. 

“జిహ్వే కీర్తయ కేశవం, మురరిపుం చేతో భజ, శ్రీధరం 

పాణిద్వంద్వ సమర్భయ, ' అచ్యుతకథాః (శో త్రద్వ్యయ త్వం శృణు! 

కృష్ణం లోకయ లోచనద్వయ! హరేర్గచాంఘియుగ్మాలయం 

జిఘ్ర (ఘ్రాణ ముకుందపాదతులసీం, మూర్చన్‌! నమాధోక్షజమ్‌”॥ 

అని శ్రీకులశేఖరమహారాజు తన ఇంద్రియాలకు హితాన్ని బోధించాడు. 
మ. వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో 

వెరవొప్పార నయోధ్యలో మథురలో వవ్రేపల్లెలో ద్వారకా 

పురిలో నాడెడు భంగి నాదు మదిలో భూరిప్రసన్నాననాం 

బురుహంబొప్ప నటించు టొప్పును సితాంభోజాక్ష నారాయణా॥ 59 

అర్థం: సిత+అంభోజ +అక్ష = తెల్లతామరపూలలాంటి కన్నులు కల వాడా! 

ఓనారాయణా! వరకాళింది - లలో వర =శ్రేష్టమైన; కాళింది = యమునయొక్క; తరంగ 
= అలలు అనే; డోలికలలో = ఊయలలోనూ, వైకుంఠ ధామంబులో = పరమ 
పదంలోనూ; వెరవు ఒప్పార = ఉపాయానుగుణంగా; అయోధ్యలో; మధురలో; (క్రేపల్లెలో 
= నందగోకులంలోనూ; ద్వారకాపురిలోనూ; 'ఆడెడు భంగి = నటించేరీతిగా; నాదు = 
నాయొక్క; మదిలో = చిత్తంలో; భూరి = గొప్ప; ప్రసన్న+ఆనన+అంబురుహంబు = 
వికసించిన కమలంలాంటి వదనం; ఒప్ప, నటించుట = తగినట్లు ఆడుట; ఒప్పును = 
యోగ్యమగును. 


164 నారాయణ శతకం 


తా : ధవళాంభోజాక్ష! ఓనారాయణా! ఉత్కృష్టమైన యమునా నదీ వీచికలు 
అనే డోలికలలోనూ, వైకుంఠంలోనూ, అయోధ్యలో, మథురలో, నందగోకులంలోనూ, 
ద్యారకాపురిలోనూ నీవాడుకొన్నావు. అలాగే నాహృదయంలోనూ వికసిత వదనకమలంతో 
నటించడమూ నీకు యోగ్యమే. 

వ్యాఖ్య : భక్తుని హృదయం భగవంతుడు నివసించే దివ్యక్షేత్రంగా వర్ణితం. 

శ్రీకృష్ణుడు యమునానదిలో గోపికలతో కూడి జల(క్రీడలాడుతూ, 
ముఖోచ్చిష్టజలాలను పరస్పర వదనారవిందాలమీద చిమ్ముకోవడం వల్ల కాళింది 
పుణ్య తీర్దక్షే త్రమయింది. 

“వల్లవీవదనోచ్చిష్టపవిత్రాధరవిద్రుమః' అన్నట్టు భగవద్భాగవతోత్తముల 
గండూషాదులచేత అతిపవిత్రమయింది యమునా జలం. 

“వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతిః। 

ఆస్తే విష్ణురచిన్యాత్మా భక్షైర్భాగవతైః: సహ॥” (భగవచ్చాస్త్రం) 

శ్రీమన్నారాయణుడు నిత్యసూరులతోనూ, ముక్త పురుషులతోనూ శాశ్వత ఆనంద 
తేజః ప్రవాహంలో (క్రుంకులిడుతూ, అంగరంగభోగాలను అనుభవించే యోగ్యమైన 
పరంధామం వైకుంఠధామం. 

శ్రీ మహావిష్ణువు “అభజత్‌ భరతాదిభేదమీశః” (పాదుకాసహ(స్రమ్‌) తనను 
నాలుగు విధాలుగా విభజించుకొని ఆయోధ్యానగరంలో దశరథ పుత్రులుగా 
జనించాడు. అప్పుడు - 

“యశ్చ రామం న పశ్వేత్తు యం చ రామో న పశ్యతి; 

నిందితః స వసేల్లోకే స్వాత్మాఒప్యేనం విగర్హతే॥” (రామాయణం) 

శ్రీరామచం(ద్రస్వామిని చూడనివాడు, రామునిచే చూడబడనివాడు 
లోకనిందితుడేకాక, తనను తానే నిందించుకొనేవాడట. ఇలా రామ 
భరతలక్ష్మణశత్రుఘ్నులు నలుగురూ సమవయస్కులైన నాగరిక బాలురతో 
జనమనోనయనానందకరంగా ఆటలాడుకొన్న క్షేత్రం సాకేతనగరం. 

గోగోపగోపీజన సంఘంతో కూడి ఆడిన శ్రీకృష్ణుని రాగరసభరితాలైన లీలలచే . 
నిస్తులమైన పల్లె (వ్రే(తలుపలై. 

“నాకేశస్తి పురాంతకః కమలభూరన్యే చ నాకాలయాః 

కాకాకారజుషో ముహుః కబళయం త్యుచ్చిష్టమిష్టం తవ॥” (ఆనందమందాకిని) 

యమునగట్టున చెట్టునీడలో శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి పెరుగు సద్దులను 
తిని, ఆడుకొంటున్నప్పుడు బ్రహ్మరుద్రేంద్రాదిదేవతలు కాకులరూపంలో వచ్చి 


రాఘవీయవ్యాఖ్య 165 


భగవద్భాగవతోత్తముల ఉచ్చిష్టాన్నంలోని మెతుకులను మాటిమాటికి (ఏరుకొని) 
తింటున్నట్టు దర్శించి, వర్ణించిన ఉద్దండ విద్వత్కవి శ్రీమధుసూదన సరస్వతి 
యతీశ్వరుడు. 

“దలితం మధురం, ఫలితం మధురం, మథురాధిపతే రఖిలం మధురమ్‌” 

(శ్రీమథురాష్ట్రకం) కౌమారవస్థలో ధనుర్యాగ మందు పాల్తొనేవ్యాజంతో వచ్చి 
అవ[క్రమపరా(క్రమాన్ని ప్రదర్శించిన శౌరికీడలతో అఖిలంమధురమైన ముక్తి క్షేత్రం 
మథురానగరం. 

“సుఖం స్వపుర్యాం సనో ద్వారకాయాం (శియఃపతిః 

సర్వసంపత్సమృద్దాయాం సంవృతో వృష్టి పుంగవైః 

రేమే షోడశ సాహ(్రపత్నీనామేకవల్లభః। 

తావంతి బిభ్రద్రూపాణి తద్భహేషు మహర్దిషు॥” (భాగవతం. 10 స్కం.90అ) 

నిత్యయువకుడై, అష్టమహిషీమణులతోనూ, షోడశసహగస్రాధిక పురంధ్రులతో - 
ఒక్కొక్కపల్నికి ఒక్కొక్క పతిగా - కూడి విశ్వరూపధారియైన శ్రీరుక్మిణీశుని 
సరసవినోద కేఖీవిలాస విహారాలకూ, సకల సంపదలకూ నిలయమై, ప్రకృతి 
బంధనివారక మయింది ద్వారకా క్షేత్రం. 

“అహం వసామి వైకుంఠే యోగినాం హృదయే రవౌః 

మద్బక్తా యత్ర గాయంతే తత్ర తిష్టామి నారద॥” అన్నట్లు 

భగవంతుడు వైకుంఠంలోనూ సూర్యమండలంలోనూ, యోగుల హృదయంలోనూ, 
తనను భజించే భక్తుల అంతరంగంలోనూ ఉంటాడు. 

భగవ చ్చబ్దం పరిపూర్ణవస్తువును తెల్పుతుంది. 'భక్త' శబ్దం విడిపోయిన 
వస్తువును తెల్పుతుంది. తననుంచి విడిపోయిన వస్తువు - జీవవర్గం - తనకు 
అభిముఖంగా ఉండాలని తలచేవాడు భగవంతుడు. భగవంతుడా! నీ సన్నిధి 
చేరడానికి ఇంక “కాలం కుజుగాదో” కాలం దగ్గరపడదా? అనే ఆర్తితో ప్రార్థించేవాడు 
భక్తుడు. భక్తిరూపమైన జ్ఞానం కలవారి హృదయంలోనే “మయి తే తేషు చాప్యహమ్‌' 
“స చ మమ ప్రియః” (భ.గీత) అన్నట్లు యధేచ్చగా ఉంటాడు. 

కలౌ కృతయుగం తస్య కలిస్తస్య కృతే యుగే; 

యస్య చేతసి గోవిందో యస్య చేతసి నాచ్యుతః॥ (వి.ధ.109-57) 

ఎవని హృదయంలో గోవిందుడు ఉంటాడో అతనికి కలియుగం 
కృతయుగమవుతుంది. అలాగే ఎవని హృదయంలో అచ్యుతుడు ఉండడో అతనికి 
కృతయుగం కూడా కలియుగమవుతుందన్న విషయం గమనీయం. 


166 నారాయణ శతకం 


“షట్పదీ మదీయే హృదయసరోజే సదా వసతు” (శ్రీవిష్ణుషట్సది) 
“శ్రీరంగరాజభృంగో మే రమతాం మానసాంబుజే”. (శ్రీరంగరాజస్తవం) 
భగవంతుడు తమ మనస్సులలో స్టిరనివాసమేర్పరచుకొని ఆనందించడంకోసమే 
మహనీయులైన పూర్వాచార్యులు ఫప్రార్థించినట్లే, ఈ శతకకర్త కూడా 'నాదుమదిలో 
భూరిప్రసన్నాననాంబురుహంబొప్ప నటించుటొప్పునని నారాయణుణ్ని ప్రార్థించడం 
భృశం ప్రశంసనీయం. 
శా. చల్లల్వేరొక యూర నమ్మకొనునాసం బోవుచో( ద్రోవ నీ 
వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగానులాపంబులన్‌ 
చల్లన్‌ జల్లని చూపు జల్లుమని గోప స్రీలపై( జల్లు మీ 
చల్లం బోరుతెజంగు( జిత్తమున నే(జర్సింతు నారాయణా॥ 60 
అర్థం: ఓ నారాయణా! చల్లల్‌ = పాలు, పెరుగు, చల్లమొదలైనవాటిని; వేరొక యూరన్‌ 
= మరొకగ్రామంలో; అమ్ముకొను ఆసన్‌ = అమ్ముకొనే ఆశతో; పోవుచో = పోతున్నప్పుడు; 
ఉల్లాసంబున = కుతూహలంతో; నీవు; త్రోవన్‌ = దారియందు; అడ్డకట్టి = ఎదురుగా 
నిల్బి; మదన+ఉద్యోగ +అనులాపంబులన్‌ = కామాన్ని (ప్రేరేపించే మాటలను; చల్లన్‌ 
= వెదజల్లగా - పలుకగా; గోప'స్రీలపై జల్హుమని = ఒళ్ళు జల్లుమని పులకించునట్లు; 
చల్లని చూపు; చల్లు(తున్న)మీ చల్లన్‌ పోరుతెజుంగు = మీ చల్లని ప్రణయకలహపద్దతిని; 
నేను; చిత్తమున = మనస్సునందు; చర్చింతు = ధ్యానింతును; స్మరిస్తాను. 
తా: ఓ నారాయణా! గోపికలు వేరే ఊళ్ళో చల్లలమ్ముకొనే కోరికతో 
పోతున్నారు. నీవు వారిదారికి అడ్డంగా నిల్పావు. వారితో కామాన్ని ఉద్దీపింపజేసే 
సంభాషణ జరిపావు. అప్పుడు వారి ఒళ్ళు జల్లుమనే రీతిగా చల్లని చూపు(ల)ను 
వారిమీద (ప్రసరింప చేశావు. నేను మీ ప్రణయకలహపద్రతిని మనస్సులో స్మరిస్తుంటాను. 
వ్యాఖ్య : గోపప్రీలయందు శ్రీకృష్ణునివాల్లభ్యం వర్ణితం. 
శ్రీవేణుగోపాలునిఅద్భుతకృత్యాలను గొల్లపడతులు ఎల్లప్పుడు స్మరించేవారు. 
శ్రీకృష్ణానుస్మరణమే వారిమనుగడకు ధారకం, పోషకం, అనుస్మరణం అంటే 
శ్రీకృష్ణుని అసంఖ్యాక నామాలను - గుణ గణాలను నిరంతరం గానం చేయడం. 
అదివారిజీవిత భాగధేయం. 
“ఉద్దాయతీనామరవిందలోచనం (వ్రజాంగనానాం దివమస్పృశద్ద్యనిః। 
దధద్నశ్చ్ళ నిర్మంథనశబ్దమి(శ్రితో నిరస్యతే యేన దిశామమంగళమ్‌॥” 
(భాగవతం 10-46-47). ప్రాతఃకాలంలో గోపికలు మధురకంఠంతో. శ్రీకృష్ణుని 
లీలలను గానంచేస్తూ పెరుగును చిల్కేవారు. వారిగానధ్వని పెరుగును చిలికే 


రాఘవీయవ్యాఖ్య 167 
ధ్వనితో కలిసి మిన్ను ముట్టేది. తత్సలితంగా దశదిశలవ్యాపించిన అమంగళం 
తొలగిపోయి పవిత్రత ఏర్పడేది. 

“విక్రేతుకామా కిల గోపకన్యా మురారిపాదార్పితచిత్తవృత్తిః 

దధ్యాదికం మోహవశాదవోచత్‌ గోవిందదామోదరమాధవేతి"'॥ 

(శ్రీకృష్ణకర్ణామృతం. 2ఆ.56) 

ఒక గొల్లపడుచు పాలు, పెరుగు అమ్మడానికి పోయింది. ఆమె మనస్సు 
శ్రీకృష్ణుని యందే మరులుకొని యుండడంవల్ల వీధిలో “పాలోయమ్మపాలు, 
పెరుగోయమ్మ పెరుగు” అనడానికి మారుగా “గోవిందా! దామోదరా! మాధవా!” అని 
కేకలు వేస్తూ .సంచరిస్తుండింది. 

ఇంత ముగ్రస్నిగహ్ధదయాలుగల గోపకన్యకల కోరికలను శ్రీకృష్ణుడు తీర్చకుండా 
ఎలా ఉండగలడు? వారి చిత్తవృత్తులకు అనుగుణంగా (ప్రవర్తించేవాడు. 

శ్రీకృష్ణుడు, వేరే ఊరికి చల్లలమ్మబోయే గోపికలను దారిలో అడ్డగించేవాడు. 
మదనోద్దీపకాలైన మాటలతో హృదయాలను మథించేవాడు. వారి మృదువైన 
మనస్సులు వెన్నముద్దలుగా తేలియాడేవి. అంతలోనే వారి ఒళ్ళు కూడా జల్లు మనే 
రీతిగా చల్లని చూపులను వెదజల్లేవాడు. ఆదయాతరంగితాంతరంగం, 
ఆసంభాషణాచాతుర్యం, ఆకటాక్షవీక్షణం, _ ప్రణయాన్వితమైన పోరుగా 
ధ్యానయోగ్యమైనదేకదా! 

తమజాతి ధర్మకార్యాలను నిర్వహిస్తూనే, తమహృదయాలను శ్రీహరి 
చరణారవిందాలయం దర్శించే గోపికలను యథావకాశంగా తృప్తిపరచే నటపరిబ్బఢుడు 
గోపీజనవల్లభుడు. ఆయనదివ్యజన్మకర్మలను తత్త్యతః తెలిసికొన్నవాడు పునర్జన్మను 
పొందడనీ, తననే పొందుతాడని (భ.గీత) నొక్కి చెప్పిన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా 
శ్రీమన్నారాయణుడే కదా! 

“న బుద్దిభేదం జనయేత్‌” అన్నట్టు భేదబుద్ది కలుగకూడదు, కలిగించకూడదుకదా! . 

“అష్టాక్షరాదివేణుగోపాలాష్టకం” సర్వదా అనుసంధేయం. 


“1. _ ఓంకారవర్ణాత్మకవిశ్వమూర్తిం, (బ్రహ్మర్షిభిః సేవితపాదపద్మమ్‌; 
శ్రీద్యాదశాంతాఖ్యపురాధివాసం, శ్రీవేణుగోపాలమహం. స్మరామి, 

2. నరార్భితం శ్రీమథురాపురీస్థితం పద్మాక్షమాలాసుగదాధరం వరమ్‌, 
నాగాదిభిర్లోపకులైశ్చ సేవితం, శ్రీవేణుగోపాలమహం స్మరామి, 

3. మోక్షప్రదం భోగకరం యశస్కరం వైరాగ్యసిద్ధిప్రదమాత్మవేదినే, 
అష్టాంగయోగాద్యణిమాదిసిద్దిదం, శ్రీవేణుగోపాలమహం స్మరామి త్రమ్‌; 


168 నారాయణ శతకం 


4. నామార్దబోధం నవనీతలోలుపం సోమాదిభిర్వందితపాదపంకజమ్‌, 
భామాపతిం సుందరరుక్కిణీప్రియం, శ్రీవేణుగోపాలమహం స్మరామి తమ్‌॥ 
5. _రాజత్సృభామండలమండితాంగకం, నీలామ్బుదం తం వరదేహభాస్వరమ్‌; 
శ్రీవేణునాదైర్భవరోగనాశనం, శ్రీవేణుగోపాలమహం స్మరామి తమ్‌॥ 
6. యక్షేశ్వరైః సిద్దగణజైశ్ళ పూజితం గంధర్వసంఘాప్పరసామతిప్రియమ్‌ । 
శ్రీ గోపకన్యారమణం మనోహరం శ్రీవేణుగోపాల మహం స్మరామి తమ్‌॥ 
7. ఉఅొావర్షసంశోధినిజాభిధానం శ్రీయోగిహృత్సంకజచిత్రభానుమ్‌। 
శ్రీ సన్నిధిష్టం మురళీధరం తం శ్రీవేణుగోపాలమహం స్మరామి॥ 
8. యతీశ్వరారాధిత నైజరూపం బాలైశ్చ వృద్దెస్తరుళభైర్మను మై 
భక్త్యా సమభ్యర్శితదివ్యమూర్తిం శ్రీవేణుగోపాలమహం స్మరామి 


జాన నింశతిః 
జ్య 


ను. కలయన్వేదములున్‌ బురాణములు బ్రఖ్యాతయంబుగా తెల్సి మీ 
వలనన్‌ భక్తివిహినుండైన పిదపన్‌ వ్యర్ధప్రయత్నంబె పో 
గులకాంతామణి గొడ్డు వోయిన గతిం గ్రొవ్వారు సస్యంబు దా 


ఫలకాలంబున నీచపోవుపగిదిన్‌ పద్మాక్ష! నారాయణా॥ 61 
అర్థం : పద్మాక్ష = నీరీజనయనా ! ఓ నారాయణా! మో వలనన్‌ = మీపక్షాన; 
చేదములున్‌: పురాణములు; కలయన్‌ = అంతటా; 'ప్రఖ్యాతంబుగా; వెల్లడి అగునట్లు; 
తెల్సి; పిదపన్‌ = తర్వాత; భక్తి విహీనుండు = భక్తి ఏమాత్రం లేనివాడు; అయిన = 
అయితే; కులకాంతామణి = కుల స్త్రీ; (పత్ని). గొడ్డుపోయిన గతిన్‌ = సంతానవతికాని 
విధంగానూ; (క్రొవ్వారు సస్యంబు = ఏపుగా ఎదిగినపైరు; తాన్‌; ఫలకాలంబునన్‌ = 
పండేసమయాన; ఈచపోవుపగిదిన్‌ = గింజపట్టక పాల్టు అయిన రీతిగానూ; వ్యర్థప్రయత్నంబె 
ప్రో = చేసినకృషి నిష్పలమే సుమా! 
తా : పద్మాక్ష! నారాయణా! నీవు వేదాలనూ, పురాణాలనూ ప్రాకటంగా తెల్పిన 
తర్వాత, భక్తిలేనివాడుగా అయితే, ఆప్రయత్నమంతా కులకాంత గొడ్రాలైనట్టూ, 
బలంగా - పెరిగిన వరిపైరు తీరాపండేకాలాన గింజపట్టక ఈడ్సుకపోయినట్లూ 
నిప్రయోజనమే. 
వ్యాఖ్య : శాస్త్రజన్యజ్ఞానం భక్తిరూపంగా పరిణమిస్తే ప్రయోజనకరమని వర్ణితం. 


రాఘవీయవ్యాఖ్య 169 


అనేకసంశయాలను తొలగించి, పరోక్షంగా ఉండే పదార్ధాన్ని దర్శింప చేసేది 
శాస్త్రం. శాస్త్రమనేలోచనం లేనివాడు అంధుడే అంటుంది పంచతంత్రం. 

“అనేక సంశయోచ్చేది పరోక్షార్హస్య దర్శనం; 

సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్యంధ ఏవ సః॥” 

వేదపురాణాదిశాస్తాలను ఎంతోకష్టపడి అధ్యయనంచేసినా భక్తిరూపమైన 
జ్ఞానంకలుగక, శుష్క(వేదశాస్త్ర)జ్ఞానం ఏర్పడితే, ఆప్రయత్నమంతా అగ్నిలో కాక 
బూడిదలో ఆజ్యం పోసినట్లే అవుతుంది. వాస్తవంగా, భగవంతుని పాదసంసేవాసక్తియే 
జ్ఞానం. 
“బోధావిర్భావనిదానముల్‌ చదువులయ్యా!కావు” అన్నాడు మహాకవి ధూర్జటి. 

“ఉపదేక్ష్యంతి తే జ్ఞానం” అన్నట్టు పెద్దలు జ్ఞానోపదేశం చేయగలరు. కాని భక్తిని 
ఉపదేశించలేరుకదా! 

“ముక్తిం దదాతి కర్షిచిన్న తు భక్తియోగమ్‌” (భాగవతం) ఎప్పుడో ముకుంద 
భగవానుడు ముక్తినైనా (ముం,కుం, = ముక్తిని, భుక్తిని) ఇస్తాడు. కాని భక్తిని 
మాత్రమీయ(లేడు అంటాడు వ్యాసమహర్షి బుషభావతారకథలో. అందుకే 
మహాజ్ఞానులు కూడా “భవతు మమ పరస్మిన్‌ శేముషీ భక్తిరూపా” “పరమాత్ముని 
యందు నాకు భక్తి రూపమైన జ్ఞానం కలుగాలి' అని ప్రార్థించారు. 

భక్తివిహినుడే అయితే అతనికి బోధించిన ప్రయత్నం వ్యర్హమేకదా! అంటూ కవి 
రెండు ఉపమానాలిచ్చాడు. 

1. “కులకాంతామణి గొడ్డు వోయినగతి” - వివాహశుభకార్యం నూతన 
వధూవరులకేర్పడే ఒక పవిత్రబంధం. అది (ధర్మార్థకామాలు అనే) త్రివర్గఫల 
సాధనం. “ధర్మప్రజాసంపత్త్యర్థం (స్రియముద్వవా” ఆపస్తంబసూత్రం.. ధార్మిక 
సంతానం కలుగడంకోసం స్త్రీని పెండ్లాడుతానన్నదే వరుని సంకల్పం. “ప్రజాతంతుం 
మావ్యవచ్చేత్సీ:” సంతానమనే దారాన్ని తెంపకు మని గుర్వనుశాసనం. 

“అంతఃకరణ తత్త్వస్య దంపత్యోః స్నేహసం(శ్రయాత్‌। 

ఆనంద గ్రంధిరేకో ఒయమపత్యమితి బధ్యతే” (ఉ.రా.చ.) 

ఆలుమగల (ప్రేమకు ఎకాశ్రయమూ, వారి మనస్సులను లాగి కలిపివేసే హర్షపు 
ముడియే సంతానం, అన్నాడు భవభూతి. కాబట్టి, సంతానవతి కావలసిన మగనాలు 
గొడ్రాలైతే నిష్ప్రయోజనం. అలాగే, భక్తి భరితుడు కావలసిన వేదపురాణాధ్యాయి 
భక్తిహినుడైతే నిష్ప్రయోజనం. 


170 నారాయణ శతకం 


2. “సస్యంబు దా ఫలకాలంబున నీచపోవుపగిది”: - నారు పెట్టి నీరుపోసి, 
ఎరువు బాగా వేయడంవల్ల ఏపుగా ఎదిగిన పచ్చని వరిపైరు ఫలించే సమయాన 
పాలు వోయక తాలుగా మిగిలితే చేసిన కృషి అంతా వ్యర్థమే. అదే రీతిగా, జ్ఞానబోధ 
భక్తిగా ఫలించక పోతే చేసిన పరిశ్రమ నిరర్హకమే కదా! 

“నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా! 

శక్య ఏవం విధో [ద్రష్టుం దృష్టవానసి మాం యథా” (భీ. - 11-53) 

వేదాధ్యయనం కానీ, తపస్సు కానీ, దానం కానీ, యాగం కాని ఎంత చేసినా, 
అర్జునా! నీవు నన్ను చూస్తున్నట్టుమాత్రం చూడడానికి యోగ్యుడు కాడు, అన్నాడు 
శ్రీకృష్ణభగవానుడు. 

జ్ఞానమున్నా, భక్తి లేనివానికి భగవద్దర్శనం కలుగదు. జ్ఞానసహకృతమైన భక్తి 
ముక్తికి హేతువు. 
శా స్నానంబుల్‌ నదులందుజేయుట గజస్నానంబుచందంబగున్‌ 

మౌనం బొప్ప జపించువేద మటవీమధ్యంబులో నేడ్చగున్‌ 

నానాహోనుములెల్ల బూడిదలలోనన్వేల్చు నెయ్యెచను 

న్నీ నామోక్తియు. నీ పదాబ్దరతియున్‌ లేకున్న నారాయణా॥ 62 

అర్థం: ఓ నారాయణా! నీ నామ+ఉక్తియు = నీనామోచ్చారణం; నీపద+అబ్బరతియున్‌ 

= నీపాదకమలాలయందు ఆసక్తికూడా; లేకున్న; నదులందు స్నానంబుల్‌ చేయుట; 
గజస్నానంబుచందంబు +అగున్‌ = ఏనుగుస్నానం చేసినట్లవుతుంది. మౌనంబు+ఒప్ప 
= ఎవరితో మాటాడకుండా ; జపించు వేదము = చేసేవేదాధ్యయనం; అటవీమధ్యంబులోన్‌ 
= అడవినడుమ; ఏడ్పు అగున్‌; నానాహోమములు ఎల్ల = పలుయాగాలన్ని; బూడిదలలోనన్‌; 
వేల్చు = హోమముచేసి; నెయ్యి, ఐచనున్‌. వ్యర్థమగును అని భావం. 

తా : ఓ నారాయణా! నీనామస్మరణమూ, నీపాదపద్మాలకు సేవజేసే వ్యగ్రతా 
లేకుండా గంగాగోదావరీలాంటి నదులందు స్నానం చేస్తే అది గజస్నానంలాగా 
నిష్టలమవుతుంది. వేదాలను వల్లెవేయడమూ అరణ్యరోదనమే అవుతుంది. 
యాగాలెన్నిచేసినా ఆప్రక్రియ బూడిదలో హోమంచేసిన నెయ్యిలాగా వ్యర్థమవుతుంది. 

వ్యాఖ్య: నారాయణ నామస్మరణతోనే సర్వకర్మలను ఆచరించేధర్మం వర్ణితం. 
భగవత్రీత్యర్థం చేసే కర్మలన్నీ స్నానంతో ఆరంభమవుతాయి. సర్వవర్ణాలవారికీ, 
ఆ(శ్రమాలవారికీ సాధారణమైన స్నాన విధి ఐదు (5) విధాలు. 

“స్నానం హి పంచ పుణ్యాని కీర్తితాని మహర్షిభిః। 

ఆగ్నేయం వారుణం (బ్రాహ్మం వాయవ్యం దివ్వమేవ చ”॥ (ధర్మశాస్త్రం) 


రాఘవీయవ్యాఖ్య 171 


1. ఆగ్నేయం : హోమ భస్మలేపనం చేసికోవడం. 

2. (బ్రాహ్మం: మం[త్రపూతమైన నీళ్ళను చల్చుకోవడం. 

3. వాయవ్యం: గోధూళిని సోకించుకోవడం. 

4. దివ్యం: ఎండలోనైనా, వానలోనైనా నిల్చియుండడం. 

5. వారుణం: జలస్నానం. 

జలస్నానం చేసే అవకాశం లేని అశక్తులకు ఆగ్నేయాదిస్నానవిధులు నాలుగు. 
శక్తిమంతులకే వారుణీ స్నానం విధిగా ఆచరణీయం. సూర్యోదయంకంటె ముందే 
స్నానం చేయడం ఆరోగ్యకరం. వర్శస్సు కలుగుతుంది. 

గంగా యమునా కావేరీ లాంటి పుణ్యనదీజలాల్లో స్నానంచేస్తే శరీరానికి మాత్రం 
బాహ్యశుద్ది ఏర్పడుతుంది. కాని ఆత్మశుద్ది కలుగదు. తీర్ణయా(త్రచేసినామని గొప్ప 
చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, నారాయణనామాన్ని స్మరిస్తూ స్నానం 
చేయడం వల్ల బాహ్యాశుద్ది, అంతఃశుద్ది కలిగి సత్వగుణం పెరుగుతుంది. 

“ధ్యాయే న్నారాయణం దేవం స్నానాదిషు చ కర్మసు; 

బ్రహ్మలోకమవాప్నోతి న చేహావర్తతే పునః (దక్షస్మృతి). 

స్నానాదికర్మల నాచరిస్తున్నప్పుడు నారాయణున్ని ధ్యానించే వ్యక్తికి భగవత్రాప్తి 
కలుగుతుంది. ఇక సాంసారికబాధయే ఉండదు. 

యత్సృథివ్యాం రజస్వ మాంతరిక్షే విరోదసీ। 

ఇమాంస్తదాపో వరుణః పునాత్వఘమర్హణః॥ (అఘమర్షణసూక్తం) 

'స్వర్గ మర్త్య పాతాళలోకాల్స్‌ ఎన్నో జన్మలెత్తి ఏయే పాపాలు చేశామో, 
వాటినన్నింటిని పోగొట్టి జలాధి దేవతయైన వరుణ శబ్ద వాచ్యుడైన శ్రీమన్నారాయణుడు 
మమ్ము పరిశుద్దులను చేయుగాక అని ధ్యానిస్తూ జలస్నానం చేస్తే భగవంతుని 
అనుగ్రహం కలుగుతుందని వేదవాణి. 

ఏనుగు గంభీరజలంలో స్నానమాడి గట్టెక్కిన తర్వాత తొండంతో దుమ్ము 
ధూళిని ఎత్తి తనదేహంమీద చిమ్ముకుంటుంది. కాబట్టి 'గజస్నానం' అంటే వ్యర్థమని 
అర్థం. రజోవృద్దియేకాని సత్త్యవృద్ది కాదు. నారాయణనామస్మరణ లేకుండా 
పుణ్యనదీజలాల్లో తీర్హమాడితే గజస్నానంలాగా నిష్టలమవుతుంది. 

అడవిలో ఏడిస్తే విని, అనునయించి, ఆదరించే ఆప్ప్తుడుండడు. కాబట్టి, 
'అరణ్యరోదనం' అంటే '“నిష్రయోజన' మని అర్థం. హృదయాన్ని పరమస్తిమితంగా 
పరంధాముని పాదారవిందాలయందు లగింపజేయక, ఆయననామాన్ని స్మరించక 
వేదాలను అధ్యయనం చేసినా వలైెవేసినా అది అరణ్యరోదన మవుతుంది. 


172 నారాయణ శతకం 


“య ద్వేదాదౌ స్వరః (ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్టిత” (శ్రుతి. వేదపఠనానికి 
ముందు హరిః ఓమ్‌ అని ఆరంభించాలి. పఠనానంతరం హరిః ఓమ్‌' అని 
ముగించాలి. 

“సవిసర్గం హరిపదం 'ప్రణవాత్పూర్వమిష్యతే; 

హరి పదే విసర్గస్య న సంధిః ప్రణవోత్తరే॥ ” (శిక్షాప్రాతిశాఖ్య) 

ఓంకారానికి ముందు విసర్గతో కూడిన హరిపదాన్ని “ose హారికకు 
అనే పదంలో విసర్గకు సంధిలేదు. 

“వేదస్యోప(క్రమే విద్యా నవసానే ౬ప్యతం(ద్రితః। 

ఉచ్చరేత్‌ ప్రణవం (బ్రహ్మ రక్షాయై ఛందసాం స్ఫుటమ్‌”॥ (శిక్షాప్రా.) 

నారాయణుడు అధ్యయనంచేత సంతుష్టుడై ఫలాన్ని (ప్రసాదించడంకోసం 
విద్వాంసుడు వేదాధ్యయనానికి ముందూ, se ప్రణవాన్ని స్పుటంగా 
ఉచ్చరించాలని 'కారిక' బోధిస్తుంది. 

“న వేదయజ్ఞాధ్యయనై ర్నదానైర్న చ (క్రియాభిర్షతపోభి రుగ్రై:” (భ.గీ) 

యజ్ఞపురుషుడు, యజ్ఞభోక్త, (ప్రభువైన నారాయణుని చరణకమల 
సంస్మరణరహితంగా న్యోతిస్టోమాది క్రతువులనెన్ని చేసినా,  ఆప్రయత్నమంతా అగ్గిలోకాక, 
బుగ్గిలో పోసేనేతిధారలాగా నిరర్ధకమేకదా! = 

సర్వకర్మసమారాధ్యుడైన నారాయణున్ని స్మరిస్తూ స్నానాది సమస్తకర్మల 
నాచరించడం శ్రేయస్కరం. 

ఈ పద్యానికి మాతృక ముకుందమాలలోని శ్లోకం. 

“ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేద వ్రతాన్యన్వహమ్‌ 

మేదశ్ళేదఫలాని పూర్తవిధయః సర్వే హుతం భస్మని; 

తీర్జానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద 
* ద్వంద్యాంభోరుహసంస్కృతిం విజయతే దేవస్స నారాయణః”॥ (26) 

మ. అలనిటం దగురొంపిపై( జిలికిన న్నానీటనే పాయు నా 
యిల పాపంబులు దుర్భరత్వము మహాహీయంబునంబొందినన్‌। 
బలువై జీవుని దొప్ప(దోగినవి యీ బాహ్యంబునం బాయునే 
పాలియుంగాక భవత్సుపాదజలముంబ్రోక్షింప నారాయణా॥ 63. 
అర్థం: ఓ నారాయణా! అలనీటందగురొంపి = నీటిలో ఉండే ఆబురద; సైన్‌ చిల్కినన్‌ 
= మీదపడితే; ఆ నీటనే = ఆరొంపిగలనీటితోనే; పాయునా, = పోతుందా? ఇల = 
ఈ సంసారంలో; పాపంబులు; దుర్భరత్వము = భరించరానివిగా; మహా హేయంబునన్‌ 


రాఘవీయవ్యాఖ్య 173 


= గొప్పరోతగా; పొందినన్‌: బలువై = బలిసి; జీవుని; దొప్పందోగినవి = ఆవరించినవి. 
తలమున్కలైనవి; భవత్‌ సుపాదజలమున్‌ = నీ పావనమైన చరణతీర్జాన్ని; (ప్రోక్షింప = 
చల్లినచో, పొలియున్‌ కాక = నళించునే తప్ప; ఈ బాహ్యంబునన్‌ = ఈ ప్రాకృతిక 
జలంతో; పాయునే = తొలగిపోవునా? 

తా: ఓ నారాయణా! నీటిబురద, రొంపి మీద పడితే, ఆబురదనీటితోనే కడిగితే 
పోతుందా? ఈ బాహ్యశరీరంమీద పడిన రొంపి శుద్దజలంతోనే క్షాళితమవుతుంది. 
అలాగే దుర్భరంగా బలసి, శరీరంలోపల ఉన్న జీవుణ్ని చెడగొట్టే మహాపాతకాలు, 
భగవత్సాదతీర్జాన్ని ప్రోక్షిస్తేనే నశిస్తాయి. 

వ్యాఖ్య : భగవత్సాదతీర్థప్రోక్షణవల్ల పాపాలు నశిస్తాయని వర్ణితం. 

పాపరాశి రొంపి లాంటిది. రొంపి మీద పడితే దేహమంతా కంపుగొట్టి 
భరించరానిదిగా ఉంటుంది. హేయమైన విషయవాసనతో బలిసిన పాతకాలు, 
కరణకళేబరాలను ఆధివ్యాధులకు గురిచేస్తాయి. జీవయాత్ర దుర్భరమవుతుంది. 

“మేరు మందర తుల్యాని పాపాని వివిధాని చ। 

కేశానాశ్రిత్య తిష్టంతి” 

పర్వతాల్దాగా బలిసిన రకరకాల పాపాలు దేహధారి తలమీద వెండ్రుకల 
నాశ్రయించి ఉంటాయి. షోడశకర్మలలో (సగం) అష్టమకర్మ ఉపనయనం. 
“గర్భాష్టమేషూపనయీత” (ఆపస్తంబసూత్రం). జీవుడు గర్భంలో ప్రవేశించినప్పటినుంచి 
ఎనిమిదేండ్ల ప్రాయంలో అతనిని జ్ఞానార్జనకు యోగ్యునిగా చేసే సంస్కారమే 
ఉపనయనం. 

జ్ఞానదృష్టి ఎర్బడడమే రెండవజన్మ - ద్విజన్మ - గా భావించింది. ధర్మశాస్త్రం. 
'అన్నప్రాశన' కర్మతో జీవునికి రుచులు అధికమై, దేహంతోపాటు విషయవాసన 
పెరుగుతుంది. తతృలితంగా అవహించిన పాతకాలనాశనంకోసం కేశఖండనంి 
(చౌలకర్శ) విధింపబడింది. 

జ్ఞాన ప్రాప్తికి ప్రతిబంధకమైన పాపరాశిని నశింపజేసే క్షౌరకర్మను 'మంగళకర్మ' 
అన్నారు. కాబట్ట, అన్నప్రాశనం తర్వాత ఉపనయనంకంటె ముందు 'చౌలకర్మ' 
విధి విహితమై ఆచరింపబడుతున్నది. జ్ఞానగమ్యుడైన కేశవునిదర్శన, 
స్పర్శన,రూపాద్యర్భన చేయడానికి ముందు కేశవపనం (క్షౌరం) చేసుకోవడం 
శిష్టాచారం. వ్రతదిక్షకు, యజ్ఞదీక్షకు పూనుకొనే త సామాన్యులూ 'మంగళకర్మ' 
నాచరించడం పరిపాటి. 
'కేశానాం వపనం నాస్తి నారీణాం .వ్రతసత్రయోః। 
మహాదోషెషు సర్వేషు ఛేదయే దంగుళద్వయమ్‌॥” (ఆచారకాండ) 


174 నారాయణ శతకం 


సుమంగళులకు మాత్రం వ్రతాదులనాచరించడానికైననూ కేశవపనకర్మను శాస్త్రం 
విధించలేదు. సర్వదోషపరిహారార్హం వారికి రెండంగుళాల శిరోజాలను మాత్రం 
కత్తిరించివేయడం శాస్త్రవిహితం. 

“విష్ణు పాదాబ్బసంభూతా గంగా త్రిపథగామిని” - శ్రీవిష్ణుపాదకమలములయందు 
ఉద్గమించి స్వర్గమర్య్యపాతాళలోకాల్లోనూ (ప్రవహిస్తున్న గంగయే ఈ జలమని 
భావిస్తూ “తీర్థరాజాయ నమః” అని స్మరిస్తూ ఆజలంతో శిరస్నానం చేయాలి. 
స్నానం దేవపూజకు యోగ్యతను కల్పిస్తుంది. దేహపరిశుద్ది బాహ్యమైనది. కేశవ, 
నారాయణ, మాధవనామస్మరణం చేస్తూ మూడుసార్లు ఆచమనం చేసి - తీర్థం 
పుచ్చుకొని - గుండెను తడిపితే, అంతః (కరణ) శుద్ది ఏర్పడుతుంది. ఉపలక్షణంగా 
చెప్పిన ప్రోక్షణకు అర్ధమిదే. అగ్నిలాగా తేజస్విని చేసే ఈశుచిర్భూతప్రక్రియ నిత్యం 
కొనసాగాలి. 

భగవత్సాదజల'ప్రోక్షణతో పాపాలు నశిస్తాయనే కవి అధ్యవసాయం శాస్త్రసమ్మతం. 
ను. తనచిత్తాబ్బము మిపదాబ్బములకుందాత్సర్యసద్భక్తి తం 

తున బంధించిన బంధనంబుకతనం దుష్పాపపుంజంబులె 
ల్లను విచ్చిన్నములై యడంగు మహిమోల్లాసాబ్దియైనట్టి దా 
సున కింపొందును మోక్షవైభనము దా సుశ్లోక నారాయణా॥ - 64 
అర్థం : సుశ్గొక = శోభనమైన కీర్తికలవాడా! ఓ నారాయణా! తన చిత్త +అబ్బము 
= తన మనస్సు అనే కమలాన్ని; మీ పద+అబ్బములకున్‌ = మీ చరణ సరోజాలకు; 
తాత్సర్య సత్‌ భక్తితంతున = ఆకమలాలనే పట్టుకొని ఉండే ఉత్తమ భక్తి అనే దారంచేత; 
బంధించిన బంధంబుకతనన్‌ = కట్టిన కట్టుకారణంగా; దుష్పాపపుంజంబులు ఎల్లను 
= చెడ్డపాపరాశులిన్నీ; విచ్చిన్నములై అడంగు = తెగిపోయి నశిస్తాయి. 
మహిమ+ఉల్లాస+అబ్రియెనట్టి = (ప్రభావంతో సముద్రమంత సంతోషంగల; దాసునకు 
= భక్తునకు; మోక్షవైభవము = ముక్తి సంపద; ఇంపు, ఒందును = సుగమమగును, 
తా : సుక్టొక! ఓనారాయణా! మనస్సరోజాన్ని మీ చరణసరోజాలకు తగిలియుంచే 
పరమభక్తి అనే సూత్రంతో ముడివేసినముడివల్ల మహాపాతకాలన్నీ ఛిన్నాభిన్నాలై 
నశిస్తాయి. ఈ (ప్రభావంచేత అత్యంతసంతుష్టాతరంగుడైన భక్తునికి ముక్యైశ్వర్యం 
సుగమమవుతుంది. పాపాలు అణగిపోయే  మహిమచేత ఆనంద సముద్రమైన 
మోక్షవైభవం భక్తునికి - దాసునికి - చాలా ఇష్టమైనదని కూడా అన్వయించవచ్చును. 
వ్యాఖ్య: చితానికీ భగనత్సాదాలకూ సంయోగమైతే ముక్ష్యశ్వర్యం లభిస్తుందని 
వర్ణితం. 


రాఘవియవ్వ్యాఖ్య 175 


పువ్వును పువ్వులతో విడిపోకుండాచేయాలంటే మంచిదారంతో మనోహరంగా 
కట్టాలి. ఇది చిత్తాబ్బ్దం. అవి పదాబ్దాలు.వఏటిని భక్తిఅనే సూత్రంతో ఒక్కచోట 
బంధించాలి. అదే మోక్షవైభవం. 

పద్మకోశప్రతీకాశమయింది హృదయం. ఆహృదయపుండరీకగత మైనదే మనస్సు. 
మనస్సు సముద్రంలాగా గంభీరమయింది. పర్వతం లాగా ఉన్నతమయింది.అద్రికంటె, 
అబ్దీకంటెనూ అధికుడు మనస్వి. 

“తుంగత్వ మితరానాద్రౌ నేదం సింధావగాధతా; 

అలంఘనీయతా హేతు రుభయం తన్మనస్విని॥” (శిశుపాలవధ - 2-48) 

కాని మనస్సుకు చంచలత్వముంది. కాబట్టి మానవుని బంధమోక్షాలకు మనస్సే 
కారణం. విషయసంగమున్న మనస్సు సంసారబంధాన్ని కలిగిస్తుంది. విషయాలను 
వదలి భగవద్విషయాన్నే అవలంబించిన మనస్సు ముక్తిని కలిగిస్తుంది. 

“మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః। 

బంధాయ విషయాసంగి ముక్ష్య నిర్విషయం మనః” 

మనస్సునే చూడలేని మనం భగవంతుణ్ని కంటితో చూడగలమా? 

“న చక్షుషా పశ్యతి కశ్చ నైనం” అన్నట్టు భగవంతుణ్ని కంటితో ఎవ్వడూ 
చూడలేడు. అత్యంతసూక్ష్మమైన మనస్సు యోగయుక్తమైతే లౌకిక మనోవ్యాపారాలను 
నియమిస్తుంది. పరమాత్మనూ అనుభవంపజాలుతుంది. 

“దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి:” - అని శ్రుతి. 

భగవంతుడు సుశ్టోకుడు “తస్య నామ మహద్యశః' (యాజ్జిక్యుపనిషత్తు). 
నిఖిలజగజ్జననాదిలీలత్వ, సర్వరక్షకత్వకీర్తి భగవంతునికే తప్ప మరొకరికి లేదుకదా! 
అట్టి మహాయశస్విని గ్రహించే అర్హత మనస్సుకు ఉంది. 

“హృదా మనీషా మనసా ఒభిక్షప్రో య ఏనం విదురమృతాస్తే భవంతి”. 

“హృదితి భక్తిరుచ్యతే”. భౌతిక వృత్తులను నిరోధించేధృతికలది 'మనీట్‌' అని 
భాష్యం. భక్తి ధృతిగల మనస్సుమా(త్రమే సర్వేశ్వరుణ్ణి (గ్రహిస్తుందని తెలిసి 
అనుష్టించే యోగులు అజరామరులౌతారు. మోక్షాన్ని పాందుతారన్నది 
నారాయణోపనిషత్తు. 

“సదా విశ్లేషభీరుత్వం పరమా భక్తిరుచ్యతే” భగవంతుని వియోగం కలుగుతుందేమో 
అని ఎల్లప్పుడు భయపడే చిత్తవృత్తిని సద్భక్తి లేదా పరమభక్తీ అంటారు. 

“మోక్షసాధనసామగ్ర్యాం భక్తి రేవ గరీయస” మోక్షసిద్దికి ఉప యోగపడే 


టలు 


176 నారాయణ శతకం 


సకలసాధనాలలో భక్తియే శ్రేష్టమైన దన్నారు భగవత్సాదులు. కాబట్టి చిత్తాన్ని 

నారాయణచరణాలతో సంయోగపరచిన వెంటనే సకలపాపాలు డుల్లిపోతాయి. 

సదృక్తమహిమను వాటిస్తూ ఆనందజలధివిలోలవీచికలలో ఓలలాడే దాసుడు 
సాయుజ్యమనే మోక్షసామాజ్యాన్ని అవశ్యంగా పొందుతాడు. 

మ. తనువుంజీవుడు నేకమైన పిదపన్‌ ధర్మ క్రియారంభుడై 
యనయంబున్మది( దన్నెటుంగక తుదిన్నామాయచే మగ్ను(2 
తనుతత్తాదివియోగమైన పిదపం దానేర్చునే నీదు ద 
ర్సన మింపార(గ భక్తినైభన మహాసంకాశ నారాయణా॥ 65 

అర్థం: భక్తివైభవ = భక్తిసంపదకలవాడా! మహాసంకాశ = చాలా దగ్గటిగా ఉండేవాడా! 
మహా+అసంకాశ = సమానుడులేని గొప్పవాడా!భక్తి వైభవ మహాసంకాశ = భక్తి సంసదచేత 
గొప్పగా ప్రకాశించే వాడా! ఓ నారాయణా! తనువున్‌ + శరీరం; జీవుడున్‌ = ఆత్మయు; 
ఏకమైన పిదపన్‌ = ఒక్కటైన తర్వాత; ధర్మక్రియా+ఆరంభుడై= ధర్మాలను ఆచరించడానికి 
యత్నించేవాడై; అనయంబున్‌ = ఎల్లప్పుడు; మది = మనస్సున; తన్ను = తనను; 
ఎయింగక = తెలుసుకోలేక; తుదిన్‌ =చివరకు; ఆమాయచేభగవత్సంకల్పంవల్ల కలిగిన 
ప్రకృతి చేత; మగ్నుడై = భౌతిక విషయాలయందు మునిగిన వాడై; తను తత్త్య+ఆది 
వియోగమైన పిదపన్‌ = దేహేంద్రియాదులచే విడిపోయిన పిమ్మట; తాన్‌ = ఆజీవుడు; 
నీదు దర్శనము; ఇంపారగ నేర్చునే = ఇష్టమున్నా పొందగలడా? 

తా : భక్తివైభవ! మహాసంకాశ! నారాయణా! దేహం, ఆత్మ ఒక్కటైన తర్వాత 
ధర్మాచరణకు పూనుకొన్నవాడై అవశ్యంగా తనను తాను తెలుసుకోలేక ప్రకృతిలో 
మగ్నుడౌతాడు. దేహేంద్రియాలను సడలి విడిపోయిన తర్వాత ఆజీవుడు నీ దర్శనం 
చేసుకోగలడా! 

వ్యాఖ్య : ప్రాకృతికభోగపరవశునికి భగవద్దర్శనం దుర్లభమని కవి ఆశయం. 

భక్తి ఈశ్వరసంపద. “భక్త్యా త్వనన్యయా శక్యః” (భ.గీ) భక్తికి చిక్కిన క్రియ 
మరి దేనికి చిక్కడు, దొరకడు, “భక్తిక్రీతోజనార్దనః” భగవంతుడు భక్తికి అమ్ముడుపోతాడు. 

“స్నేహపూర్వమనుధ్యానం భక్తి రిత్యభిధీయతే”ధ్యానం, ఉపాసనమొదలైన శబ్దాలచె 
వాచ్యమై, స్మృతిపరంపరారూపమైన జ్ఞానవిశేషమే భక్తి, భక్తివైభవంచేత భక్తునికి 
పరతంత్రుడౌతాడు భగవంతుడు. 

మహాసంకాశుడు. “సంకాశ శబ్దానికి సమానం, సమీపం, బాగా (ప్రకాశించడం 
అని నానార్జాలున్నాయి. భగవంతుడు అద్వితీయుడు. పదార్థాలన్నిటీయందు 
అంతరాత్మగా సన్నిహితుడై వెలిగేవాడు. 


రాఘవియవ్యాఖ్య 177 
ప్రకృతి, జీవుడు, పరమాత్మ, ఈమూడు నాశం లేనివి. జీవుడు ప్రకృతితోనూ 
పరమాత్మతోనూ ఉంటాడు. తనువంటే దేహం, భోగస్టానం. భోగోపకరణాలు 
ఇంద్రియాలు. భోగ్యాలు శబ్దాదివిషయాలు. తనువు, జీవుడు ఒక్కటవడమంటే 
ప్రకృతిబద్దుడన్నమాట. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం" (కుమారసంభవం) 
అన్నట్లు ధర్మాచరణకు (ప్రధానసాధనం శరీరం. 
“మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిశ్నా” (శ్రుతి 
దేహంమీది వ్యామోహంవల్ల, మనస్సు, వాక్కు, చేతులు, కాళ్ళు, కడుపు, శిశ్నం 
ధర్మాధర్మకార్యాలను చేస్తుంటాయి. చివరిరెండింటికి - ఉదరానికి బజిహ్యాచాపల్యం, 
శిశ్నానికి ఉపస్తచాపల్యం ఉంటుంది. ఈ రెండు రుచులు మెండై జీవుడు 
సంసారంలో పడరాని పాట్లు పడుతాడు. 
విషయభోగలాలసుడైన జీవుడు తానెవడో తనను తెలుసుకోలేడు. తనకు 
దగ్గజనే ఉన్న పరమాత్మనూ భక్తితో సేవింపలేడు. భోగస్తానమైన దేహమే ఆత్మ 
అనుకొంటాడు. ఇలా మాయా మగ్గ్నుడై - (ప్రకృతిబద్దుడై చేసిన ధర్మాధర్మ క్రియలు 
- పుణ్యపాపకర్మలు - జన్మపరంపరకు కారణమవుతాయి. శరీరం జీర్లమై, 
ఇంద్రియాలు శిథిలమైనప్పుడు జీవుడు కొట్టు మిట్టాడుతాడు. మరణించిన తర్వాత 
కొత్త చొక్కాను ధరించే రీతిగా జీవుడు మరొక దేహాన్ని ధరిస్తాడు. అంటే మరొక 
జన్మనెత్తునేకాని భగవత్సాక్షాత్కారాన్ని పొందలేడు కదా! 
ను. తనకున్‌ సాత్సికసంపదన్వితమహాదాసోహభావంబునన్‌ 
అనయంబున్మది నన్యదైవభజనం బారంగ దూలింపుచున్‌ 
జనితాహ్లాదముతోడ నిచరణముల్‌ సద్భక్తి పూజించి నిన్‌ 
గనుగొన్నంతనె కల్మషంబులడ(గుం గర్మఘ్న నారాయణా॥ -66 
అర్థం: ఓ కర్మఘ్న = కర్మలను నశింపజేయువాడా! ఓనారాయణా! అనయంబున్‌ 
= ఎల్లప్పుడు; సాత్తిక -భావంబునన్‌! సాత్మిక సంపత్‌+అన్విత = సత్త్వగుణసంపత్తుతో 
కూడిన; మహాదాసోహభావంబునన్‌ = దాసుడ ననే గొప్పతలంపుతో; మదిన్‌ = ఎదలో; 
అన్యదైవభజనంబు = ఇతరదేవతలను సేవించడాన్ని; ఆరంగ = పూర్తిగా; తూలింపుచున్‌ 
= తొలగించుచు; జనిత+ఆహ్లాదముతోడ = కలిగినసంతోషంతో; నీచరణముల్‌ = 
నీపాదాలను; సద్భక్తి పూజించి = స్థిరమైన భక్తితో అర్చించి; నిన్‌ కనుగొన్నంతనె; తనకున్‌ 
= జీవునికి; కల్మషంబులు = పాతకాలు; అడంగున్‌ = నశించును. 
తా : కర్మలను నశింపజేసే నారాయణా! సత్యగుణసంపన్నమైన “దాసోఒహం'” 
అనే గొప్పభావంతో సర్వదా మనస్సులో దేవతాంతరభజనను మానుకొంటూ 


178 నారాయణ శతకం 


సంతోషంగా నీపాదాలను ఉత్తమభక్తితో పూజించి ని సాక్షాత్కారం పొందగానే 
జీవునికి సకల పాపాలు నశిస్తాయి. 
న్యాఖ్య : భగవంతునిసాక్షాత్కారమైన వ్యక్తి శుద్దాత్ముడని కవిభావన. 
కర్మల నాచరించకుండా మానవుడు ఉండలేడు. ముఖ్యంగా దేహయాకత్ర సాగదు. 
“న హి కళ్ళిత్‌ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్‌” (భ.గీ. 3-5) 
“శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ద్వేదకర్మణః" (భ.గీ అని భగవానుడే 
విశదపరచాడు. 
సత్కర్మల నాచరించే వ్యక్తి స్వర్గసుఖాన్ని పొందుతాడు. దుష్కర్మల నాచరించేవాడు 
నరకయాతనను అనుభవిస్తాడు. పాపకర్మలు ఇనుప సంకెళ్ఫైతే, పుణ్యకర్మలు 
బంగారు సంకెళ్ళు. ముక్తిని పొందడానికి ప్రతిబంధకాలు. పునర్ణన్మకు హేతువులు. 
కర్మలఫలాన్ని ఆశించకుండా విధిగా కర్మలను ఆచరించి 'శ్రీకృష్ణారణమస్తు' అని 
అర్పిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఆకర్మలన్నీ వేయించిన విత్తనాల్లాగా 
మొలవక, ఫలమిచ్చేశక్తిని కోల్పోతాయి. కాబట్టి నారాయణుడు కర్మఘ్నుడు. 
రజస్తమోగుణాలు కలవారు అహంభావం కలవారు. తానే గొప్పవాడనీ, ఇతరులు 
తనకంటె చాలా తక్కువ స్థాయి కలవారని అఖర్వగర్వంతో ప్రవర్తించడమే 
అహంకారి లక్షణంకదా! సత్తగుణసంపన్నులు చాలా నమ్రులై ప్రవర్తిస్తారు. భగవంతునికే 
కాక, భగవద్భక్తులకు కూడా సేవకుడననే (క్రమమైన భావం కలగియుండడమే 
దాసోహం అనే వైష్ణవపరిభాషకు అర్హం. 
మోక్షార్లులు నారాయణ మూర్తినే భజిస్తారు.ఇతరదేవతలను చిత్తగించరు. 
“మముక్షవో ఘోరరూపాన్‌ హిత్వా భూతపతీనథ। 
నారాయణకళాఃశాంతా భజన్తి హ్యనసూయవః"॥ (భా.గ.1-2-26) 
అన్నట్లు విష్ణుభక్తులకు వేరే దేవతలయందుగాని ఆయాదేవతలను ఉపాసించే 
వారియందు గానీ అసూయాద్వేషాలుమాత్రం ఉండవు. 
త్రికరణశుద్దిగా శ్రీిమన్నారాయణచరణారవిందాలను పూజిస్తుంటే జీవులకు 
భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. సర్వవాపాలు నశించినందువల్ల పరిశుద్దాత్ములై 
శాశ్వతానందాన్ని పొందుతారు. 
మ. పరికింపన్‌ హరిభక్తి భేషజునకున్‌ భవ్యంబుగా మీద మీ 
చరణాంభోరుహదర్భనంబు గలదే సంప్రీతి నెట్లన్న(దా 
ధరలో జోరు(డుగన్నదుస్తర పరద్రవ్యంబుపై నాశలం 
బొరయన్నేర్భునె దుర్తభంబగు గృపాంభోజాక్ష నారాయణా ॥ 67 


రాఘవయవ్యాఖ్య 179 


అర్థం : కృపా+అంభస్‌+జ+అక్ష = దయతోకూడిన కమలనయనా! ఓనారాయణా! 
పరికింపన్‌ = ఆలోచింపగా; హరిభక్తిభేషజునకున్‌ = భగవద్భక్తి అనే దంభంగల వ్యక్తికి; 
భవ్యంబుగా; యోగ్యంగా; మీద = ముందుజీవితంలో; మిచరణ+అంభస్‌+రుహ దర్శనంబు 
= మీపాదనీరేజాలను దర్శించడం; సంప్రీతిన్‌ = (మీ) కృపతో; కలదే = సంభవించునా? 
ఎట్టు అన్నన్‌; ధరలో = లోకంలో; చోరుడు = దొంగ; తాన్‌, కన్న = చూచినట్టి; దుస్తర 
పరద్రవ్యంబు పైన = దాటిపోలేని ఇతరుల ద్రవ్యం మీద, ఆశలన్‌ = (కలిగే) కోరికలతో; 
పొరయన్‌ నేర్చునె = పొందగలుగునా? దుర్లభంబు అగు = పాందశక్యం కాదు. 

తా : కృపాపూర్ణకమలనయనా! ఓనారాయణా! హరిభక్తి అనే దంభం కల వ్యక్తికి 
జీవితంలో భగవద్దర్శనం కలుగదు. ఎట్లనగా, దొంగ పరద్రవ్యాన్ని చూచి ఆశపడితే 
దాన్ని పొందలేడు. అది దుర్రభమే. 

వ్యాఖ్య : కపటభక్తుడు కమలాక్షుణ్ని పొందలేడని వర్ణితం. 

నిజంగా భక్తిలేకున్నా లోకులు తనను హరిభక్తుడని నమ్మడానికి జప, తపో,వ్రత 
దానాదులను చేస్తూ లోకులను వంచించడం భక్తిభేషజం. అది దొంగభక్తి 

సూర్యకిరణాలశక్తిని హరించి వికసించే తామరపూవుల్లాంటి కన్నులు గల హరి, 
తనమీద చూసే (పేమ, భక్తి ఎలాంటిదో చూడకుండా ఉంటాడా? దయారసమొలికే 
హరి నరసిజనయనాలనే మోసగించే భక్తి భేషజునిమిద అవి కృపను కురిపిస్తాయా? 

'హరి' అంటే విశ్వాన్ని హరించే హదయంకలనారాయణుడే. 

“కేశవః కేశిహా హరిః” (విషు స.నా) ఆయనమీద నిరతిశయపటప్రతి కలిగి 
యుండడమే భక్తి. ఆ (పేమ, ఆభక్తి వేరేకోరికలను పొందడానికి సాధనంకారాదు. 
సద్బుద్దితో నిరంతరం హరిని స్మరిస్తూ లోక కల్యాణంకోసం సత్కర్మలను ఆచరిస్తే, 
ఆయనను తెలుసుకోవడానికి, దర్శించడానికి ఉండే (ప్రతిబంధకాలను 
అవ్యాజానుగ్రహంచేత తొలగించే హరి దయను, దర్శనాన్ని దాంభికప్రవృత్తిగల వ్యక్తి 
పొందగలడా? పొందలేడు. 

సామాన్యంగా ఇందుకు దృష్ట్రాంతాన్ని (ప్రదర్శించాడు కవి. 

లోకులు కష్టార్దితమైన ద్రవ్యాన్ని గది నుంచి దాటిపోకుండా, భద్రం గా 
నిక్షేపిస్తారు. పరధనానికి ఆశపడి దాన్ని అపహరించడానికి ప్రయత్నించే దొంగకు 
ఆధనం పట్టుబడదు సరికదా! తానే భటులకు పట్టుబడి చెరసాల పాలవుతాడు. 
చోరునికి పరద్రవ్యం ఎలా దుర్లభమో, అలాగే భక్తి భేషజునికి భగవద్దర్శనం 
దుర్లభమేకదా! 


180 నారాయణ శతకం 


మ. పరమజ్ఞానవివేకపూరితమహాభవ్యాంతరాళంబునన్‌ 
పరగన్నీనిజనామనుంత్ర మొనరన్‌ భక్తి న్ననుష్టింపుచున్‌ 
దురితాన్వేషణకాలభూతము వెసన్‌ దూలంగ వాకట్టువా( 
డరుగున్‌ భవ్యపదంబునొాందుటకునై యవ్యక్త నారాయణా॥ 68 

అర్థం : అవ్యక్త = స్పష్టంగా కనబడనివాడా! ఓ నారాయణా! పరమ-నన్‌! పరమ 
= ఉత్కృష్టమైన;బ్ఞాన = జ్ఞానంచేత; వివేక = మంచిచెడులభేదపరిశీలనంచేత; పూరిత 
= నిండిన; మహాభవ్య+అంతరాళంబునన్‌ = గొప్పయోగ్యమైన హృదయమందు; పరగన్‌ 
= (ప్రవర్తించేవిధంగా; నీనిజనామమం(త్రము = నీస్వీయనామమంత్రాన్ని; ఒనరన్‌ = 
ఒప్పుగా; భక్తిన్‌, అనుష్టింపుచున్‌ = సంతత (ప్రీతితో అనుసంధానంచేస్తూ; దురిత+అన్వేషణ 
కాల భూతము = పాపాలను వెదకే మృత్యువు; వెసన్‌ = వేగంగా; తూలంగ = పైన 
పడగా; వాకట్టువాడు = వాజ్నియమంగల నూని; భవ్యపదంబున్‌+ఒందుటకునై = 
భద్రమైన ముక్తిస్థానాన్ని పొందడానికి; అరుగున్‌ = వెళ్ళును. 

తా : అవ్యక్తనారాయణా! పరమజ్ఞాన వివేకభరితమైన హృదయంలో నీ 
నామమంత్రాన్ని భక్తితో జపిస్తూ మరణించే మౌని పరమపదాన్నే పొందుతాడు. 

వ్యాఖ్య: ధ్యానమగ్నుడైన మౌనికి వైకుంఠప్రాప్తియే అని వర్షన. 

“వాయుః సర్వగతో మహాన్‌” అన్నట్టు అంతటా వ్యాపించియున్న గాలివలె 
విశ్వవ్యాప్తుడైన భగవంతుడూ నయనగోచరుడు కాడు. కాబట్టి నారాయణుడు 
అవ్యక్తుడు. 

“వేదాంతవాక్యార్డ జ్ఞానంకన్న బిన్నమైన అర్హం కలది జ్ఞానం. 
ధ్యానోపాసనాదిశబ్దవ్మాన్యమైనది, (ప్రత్యక్షతాపన్నస్నృతి రూపమైనది, అహరహం 
అభ్యసించడం వల్ల వృద్ది పొందేది, మరణం దాకా అనుష్టింపయోగ్యమైనది. 
మోక్షఫలసాధనమైనది జ్ఞానం” అని శ్రీభాష్యం (3-4-26) నిర్వచించింది. 

'జాతిదుష్టం, ఆ(శ్రయదుష్టం, నిమిత్తదుష్టం' అనే త్రివిధదోషం లేని ఆహారాన్ని 
సేవించడం వల్ల రజస్తమస్సులడగిపోయి, సత్త్వగుణవృద్దిచేత నిర్మలమైన మనస్సు 
బాగోగులను పరిశీలించడం వివేకం' అని “సర్వత్ర ప్రసిద్ద్యధికరణం” బోధిస్తుంది. 

వివేచనాశక్తివల్ల దేహం వేరు, ఆత్మవేరు అనీ, దేహం నశిస్తుంది. ఆత్మ 
శాశ్వతంగా ఉంటుందని తెలుస్తుంది. 

“తస్మిన్‌ యదన్తస్తదన్వేష్టవ్యం. తద్వావ విజిజ్ఞాసితవ్యం”. (ఛాం.ఉప.8-1-1-) 
పట్టణం మధ్యన రాజగృహమున్నట్లే శరీరంలో పరమాత్మకు ఆవాసభూతమైన 
దహరమనే హృదయ పుండరీకం ఉంది. ఆపుండరీక మధ్య భాగంలో పరంజ్యోతిగా 


రాఘఎయవ్యాఖ్య 181 


వెలిగే వేలును అన్వేషించాలి, ఉపాసించాలి. అర్జాత్‌, బహిర్ముఖంగా ఉన్న 
ఇం(దైయాల వ్యాపారాన్ని అణచివేసిన మనస్సుతో అంతర్ముఖుడై వాక్కును 
ధ్యేయమూర్తిమంత్రాన్ని జపించడానికి మాత్రమే నియమించి, భక్తితో ధ్యానించడమే 
పరమజ్ఞానం | 
“పరాంతకాలే, పరిముచ్యంతి సర్వ” - (నారా.ఉప) 
జ్ఞానులకుగానీ అజ్ఞానులకుగానీ మరణం తప్పుదు. అజ్ఞానులు అవివేకంతో 
పాపకార్యాలకోసం ఆలోచిస్తారు. వాటికి తగిన సాధనాలకోసం అన్వేషిస్తారు. జ్ఞానులు 
వివేకంతో ఆప్రయాణాదనువర్తమానులు అంటే దేహాన్ని విడిచి జీవుడు వెళ్ళిపోయేవరకు 
భగవంతుణ్ణి ఉపాసిస్తుంటారు. 
ప్రాణులు చేసిన పాపకర్మలను వెదికే మృత్యుదేవత యముడు. “గృహీత ఇవ 
కేశేషు మృత్యునా ధర్మమాచరేత్‌”. ఆకాలభూతం ఎప్పుడు హఠాత్తుగా మీద తూలి, 
జట్టు పట్టి ఈడుస్తుందో అని భావిస్తూ, మానవుడు సదా ధర్మం ఆచరిస్తునే ఉండాలి 
అన్నది హితోపదేశం”. 
అజ్ఞాని దేహపతనానంతరం నరకానుభవాన్ని పొంది, తర్వాత ఆ లోకానికే వచ్చి 
మరొక దేహాన్ని ధరిస్తాడు. పరమజ్ఞానవివేకభరితుడైన వాబ్నియమశీలుడు దేహం 
పతనం కాగానే చక్కగా పరమపదాన్ని - మోక్షస్తానాన్ని - పొందగలుగుతాడు. 
ము. సరిఘోరాంధ కబోధకారణవిప తృంసారమాలిన్యమున్‌ 
పరమానందసుబోధకారణ లసద్భస్మంబుపై నూ(ది యా 
నిరతజ్ఞానసుకాంతిదర్శ్భణమున న్నిస్సంగుడై తన్నుదా 
నరయంగాంచినవా(డు నిన్ను గనువాండబ్లాక్ష నారాయణా॥ 69. 
అర్థం: అప్‌+జ+లఅక్ష = నీరజ నయనా! ఓనారాయణా! ఘోర+అంధక, బోధకారణ 
విపత్‌ సంసార మాలిన్యమున్‌ = కటికచీకటివంటి అజ్ఞానం వల్ల కలిగిన కష్టాలతో కూడిన 
సంసారకల్మషాన్ని; పరమ+ఆనంద సుబోధకారణలసత్‌ భస్మంబు = పరమానందాన్ని 
కలిగించే జ్ఞానం వల్ల ప్రకాశిస్తున్న బూడిదను; పైన ఊది = మిద తొలగించి, ఆనిరతజ్ఞాన 
సుకాంతి దర్భణమునన్‌ = ఆ, సంగంలేని జ్ఞాన మనే స్వచ్చ కాంతి గల అద్దమందు; 
నిస్సంగుడై = నిర్లిప్తుడై; తన్ను తాన్‌ ; కాంచినవాడు = చూచినవాడు; అరయన్‌ = 
విచారించగా; నిన్నున్‌; కనువాడు = చూచేవాడవుతాడు. 
తా : అబ్బాక్ష! నారాయణా! అజ్ఞానంవల్ల కలిగే. సంసారమాలిన్యాన్ని, ఆనందాన్ని 
కలిగించే జ్ఞానంతో తొలగించుకొని నిస్పంగుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. 
మలినమైన అద్దంమీద బూడిద చల్లి తుడిచివేసినవాడు అద్దంలో తనను 


చూచుకోగలుగుతాడు. 


182 నారాయణ శతకం 


స్వచ్చమైన దర్పణంలో తనను చూచుకొన్నవాడు తన పక్కకున్నవ్యక్తిని కూడా 
దర్పణంలోనే చూస్తాడు. కర్మసంగరహితుడైన జ్ఞాని ఆత్మసాక్షాత్కారాన్నీ, 
పరమాత్మసాక్షాత్కారాన్నీ పొందగలుగుతాడు. 

వ్యాఖ్య : ఆత్మసాక్షాత్కారం, పరమాత్మసాక్షాత్కారానికే హేతువని వర్ణితం, 
అజ్ఞానాంధకారంవల్ల చెసిన కర్మలఫలమే ఆపదలు సంభఎంచడం. ఇది సహజమైన 
ప్రకృతి కల్మషం. ప్రారబ్దకర్మకు వశులై మహాపురుషులు కూడా అధి వ్యాధులతో 
బాధపడుతారు. సత్పురుషుల సహవాసంవల్ల, హఠాత్తుగా వారిలో పరివర్తన 
కలుగుతుంది. ఉత్తమగురుబోధవల్ల జ్ఞానులవుతారు. అగ్ని కట్టెలను భస్మం చేసే 
రీతిగా, జ్ఞానం సర్వకర్మలను భస్మం చేస్తుంది. ఆపైన ఫలాపెక్షలేకుండా విధిగా 
| కర్మనాచరించడమే నిష్కామకర్మ అవుతుంది. వీటిమీద తామరాకు లాగా, సంసారంలో 
ఉన్నా సంగరహితడవుతాడు. 

“న కర్మణా లిప్యతే పాపకేనొ - (శ్రుతి. 

“బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్యా కరోతి యః । 

లిప్యతే నస పాన పద్మపత్రమివాంభనా!॥” (భ.గీ.5-10) 

కర్మఫలాసక్తుడు గాక సర్వకర్మలను సర్వేశ్వరుని పైన ఆరోపించి, అంటే 
భగవదారాధనగా భావించి, వ్యవహరించే వ్యక్తి నీటిచేత తామరాకులాగా వాటిచే 
స్పృశింపబడడు. 

“యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్‌” అన్నారు. 
శ్రీశంకరభగవత్సాదులు. 

కరృత్వ్యాభిమానమూ, కర్మఫల భోకృత్య్వాభిమానమూలేని కర్మిష్టి యొక్క జ్ఞానం 
స్వచ్చమైన అద్దంలాగా మెరుస్తుంది. “యథా ఒదర్శో మలేన చ” (భ.గీ.3-38 అన్నట్లు 
అద్దం స్నిగ్రమైన దయినా దుమ్ము ధూళి పడి మలిన మవడం (ప్రకృతిసిద్దం. కర్మ 
కౌశలం కలవాడు అద్దంమీద పౌడరు చల్లి శుభ్రంగా తుడిచివేస్తి అద్దం 
నిగనిగలాడుతుంది. దానిలో బింబం (ప్రతిఫలిస్తుంది కదా! అలాగే నైష్కర్య్యసిద్దిని 
పొందిన వ్యక్తియొక్క జ్ఞానం నైగనిగ్యం గల దర్పణం లాంటిది. అజ్ఞాన దర్బణమందు 
“మేను వేరు, నేను వేరు” గా (ప్రతిభాసిస్తుంది. కాబట్టి నిస్సంగుడు, నిర్లిప్పుడు 
ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి పరమాత్మను 
దర్శించే భాగ్యం కలుగుతుంది. 

“యత్ర నిర్లిప్తభావేన సంసారే వర్తతే గృహే! 


రాఘవీయవ్యాఖ్య 183 


ధర్మం చరతి నిష్కామః తత్రైవ రమతే హరిః॥” అన్నట్టు, సంసారంలో నిర్లిప్తుడైన 
నిష్కామకర్మానుష్టానపరుని హృదయం భగవన్మందిరమే అవుతుంది. 
“సత్యాత్మ (ప్రాణారామం మన ఆనందం” అనే ఉపనిషద్యాక్యం ఈ విషయాన్నే 
విశేషంగా వివరిస్తుంది. 
ను. పరుషాలాపము లాడనోడి ముది నీపాపార్ణనారంభు(డై 
నిరసించెరికి. గీడుసేయక మనుదిన్నిర్ముక్తకర్ముండునై 
పరమానందనిషేధముల్‌ సమముగా భావించి వీక్షించు నా 


పరనుజ్ఞాని భవత్కృపంబొరయునో పద్మాక్ష నారాయణా॥ 70 

అర్థం : ఓ పద్మాక్ష = కనుదమ్ములుకలవాడా! నారాయణా! ఈ పాప+ఆర్జన+ఆరంభుడై 
= పాపకార్యాలకు యత్నించు వాడై; మదిన్‌ = మనసులో, నిరసించి = తిరస్కరించి; 
పరుష + ఆలాపములు = నిష్టురపుమాటలను; ఆడన్‌ ఓడి = పలుకలేనివాడై; ఏరికిన్‌; 
కీడుసేయక = ఎవ్వరికీ చెరుపు చేయక; మదిన్‌ = హృదయంలో; నిర్ముక్త కర్ముండునై 
= ఫలాపేక్షలేని కర్మలనాచరించువాడై; పరమ+ఆనంద, నిషేధముల్‌ = శ్రేష్టమైన, సంతోష 
విషాదాలను; సమముగా = సమానంగా; భావించి; వీక్షించు = చూచే; ఆపరమజ్ఞాని = 
ఆసమ్యక్‌జ్ఞానం కల వ్యక్తి, భవత్‌ కృపన్‌ = నీ దయను; పొరయున్‌ = పొందును. 

తా: ఓ పద్మాక్ష ! నారాయణా! వాపకర్మలను ఆచరించడానికి యత్నించిన 
వ్యక్తి ఆలోచించి, ఎవరితోనైనా కఠినంగా మాటలాడడమూ, కీడుసేయడమూ 
మానుకొంటాడు. రాగద్వేషాలు లేకుండా కర్మలనాచరిస్తూ, సుఖదుఃఖాలను, 
సంతోషవిషాదాలను సమానంగా భావించే పరమజ్ఞాని నీ కృపకు పాత్రుడవుతాడు. 

వ్యాఖ్య : పరమజ్ఞాని భగవత్కృపకు పాత్రుడయ్యే విధానం వర్ణితం. 

మానవుడు స్త్రీ పుత్ర, ధన, కీర్తి ప్రతిష్టలకోసం చేసే కార్యాలు ప్రేయోరూపమైనవి. 
ఆపాత రమణీయమై దుఃఖాంతంగా ఉండే ప్రాకృతభోగాలను అనుభవించడానికి 
తనశక్తిని దుర్వినియోగం చేస్తాడు. ఈ (పేయస్సాధనకర్మలన్నీ పునర్జన్మకు హేతువులు. 

మరుజన్నకు బీజం కాకుండా, మోక్షసాధనకు ఉపయోగపడే కర్మ శ్రేయోరూపమైనది. 
తనకంటె పూర్వులైన పెద్దలు ఆచరించిన కార్యాలను చూచిగాని, వైచక్షణ్యంతో కాని 
ప్రయగ్రేయస్సుల భేదం తెలుసుకొంటాడు. (పేయఃకర్మలను నిరసిస్తాడు. 
శ్రయోమార్లావలంబియె నియతకర్మలను అనుష్టిస్తాడు మానవుడు. 

అసక్షోహ్యాచరన్‌ కర్మ పరమాప్నోతి పూరుషు”- (భ.గీ.3-19) 

కర్మఫలమందు భో గ్యతాబుద్దిలేకుండా, అనాసక్తుడై విహితకర్మలనాచరించే వ్యక్తి 
శాశ్వతానందాన్ని కలిగించే పరలోకాన్ని పొందుతాడు. 

మాట మనిషిస్వఖావాన్ని తెల్పుతుంది. వాక్సారుష్యం మనిషియొక్క 


184 నారాయణ శతకం 


మనోమాలిన్యాన్ని సూచిస్తుంది. నలుగురితోకలిసి ఆడేమాట - మంతి కూడా 
'ప్రస్తావయజ్ఞ' మనబడుతుంది. దీనికి కావలసింది నోటి మంచితనమే. “సత్యం 
బ్రూయాత్‌, ప్రియం బ్రూయాత్‌” అన్నట్టు ఇతరులతో పరుషంగా మాటాడక, 
మనస్సులోవైనా పరులకు కీడుసేయ తలపెట్టక, సత్యమూ, ప్రియమూ ఆయిన 
మాటలతో మధురంగా సల్లాపంచేస్తాడు. 

కర్మలు నాలుగుఎధాలు: 

1. విహితకర్మలు : వర్గాలను, ఆ(శమాలను బట్టి శాస్త్రం విధించిన కర్మలు. 

నిత్య, నైమిత్తిక కర్మలు, విహిత కర్మలు. 

2. కామ్యకర్మలు: పశుకాముడు, స్వర్గకాముడు, స్వారాజ్యకాముడు చేసే కర్మలు, 

es ప్రాయశ్సిత్తకర్మలు: విహిత కర్మలనాచరింప నందువల్ల కలిగే, పాపాలను 

పోగొట్టే కర్మలు. 

4. నిషిద్దకర్మలు : ప్రాణిహింసను తలపెట్టన 'అభిచారి కర్మలు. 

“న హ వై సశరీరస్య సతః ప్రియాప్ర్రియయోరపహతిరస్తి, 

అశరీరంవా వసంతం న పియాపియే స్పృశతః” (శ్రుతి) 

మోక్షమందు బుద్దిగల జ్ఞాని ప్రియా ప్రియ - కామ్యనిషిద్ధ - కర్మలచే 
కొట్టబడడు. 

“త్యక్యా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిర్మాశయః 

కర్మణ్యభిప్రవృత్తోఒపి నైవ కించిత్కరోతి సః॥ (భ.గీ.4-20) 

కర్మఫలాభిసంధిరహితుడై ఎవరిని ఆశ్రయింపక, తృప్తిగా నిత్యకృత్యాలను 
నిర్వహిస్తున్నా, అతడేమీ చేయనివాడే. ఆకర్మలవలన పుణ్యపాపాలుండవు. 

ఈ నిర్ముక్తకర్ముడు అయాబతంగా (ప్రాప్తించిన సుఖదుఃఖాలు, మానావమానాలు. 
మణులు - మట్టి బెడ్డలు, ప్రియాప్రియాలు మొదలైన ద్వంద్యాలయందు సమబుద్దితో 
వ్యవహరిస్తాడు. 

“సమత్వ మారాధన మచ్యుతస్య” అన్నట్టు సంతోషవిషాదాలలోనూ సమబుద్ధితో 
వ్యవహరించే జ్ఞాననిష్టాపరుడు, సర్వకర్మలను భగవదారాధన దృష్టితో ఆచరిస్తాడు. 
తన యోగక్షేమాలను దైవాయత్తం చేస్తాడు. పద్మాక్షునికటాక్షాన్ని పొందుతాడు. 
మ. ఒరులం దన్ను నెణుంగు నియ్యెజణుకయు న్నాప్సార నేకాంత మం 

దరయంబైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్‌ 
' మరణావస్టను నీదు నామములె సన్మానంబునందోంచుటల్‌ 
“= ధరలోనన్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా ॥ 71 


రాఘవియవ్యాఖ్య 185 


అర్థం : సుధాధామ + అక్ష = అమృతకిరాణాల్లాంటి చల్లని చూపులు కలవాడా! 
(ముక్తిగేహనయనాలుకలవాడా! చల్లని, వేడి చూపులుకలవాడా!) ఓనారాయణా! ఒరులన్‌ 
= ఇతరులను; తన్నున్‌ = తనను; ఎజుంగు = తెలిసికొనే; ఈ+ఎలుకయున్‌ = 
ఈ జ్ఞానం; ఒప్పారన్‌ = యోగ్యంగా; ఏక+అంతమందు = ఒకేనిశ్చయమందు; అరయన్‌ 
= విచారిస్తుండగా, సైపడున్‌ = (శరీరం) మీద పడునట్టి; అన్యభామినులపైన = 
పరకాంతలమిద; ఆకాంక్షదూరత్వమున్‌ = కోరిక లేకుండడం; నురణ+అవస్టను= 
చస్తున్నప్పుడూ; నీదు నామములె = నీగుణదీస్తులైన పేర్ల!) సన్మానంబునన్‌ = గౌరవంగా 
శ్రద్దతో; తోచుటల్‌ = స్మృతికిరావడం; ఇవి = ఈ ధర్మాలు; ధరలోనన్‌ = లోకమందు; 
దుర్రభంబులు = సులభమైనవఏ కావు. 

తా: ఓ సుధాధామాక్ష ! నారాయణా! తానెవరు? పరులెవరు? అని విచారించే 
జ్ఞానమూ; పరకాంతల పైన వ్యామోహరాహిత్యమూ; దేహావసానదశలోని నామస్మరణా 
సక్తియూ లోకంలో దుర్హభాలు. 

వ్యాఖ్య : జ్ఞానిలక్షణాలను తెలిపే పద్యమిది. 

వ్యక్తి సంఘజీవి, సాంఘికధర్మాలననుసరించి, వైయక్తికజీవితాన్ని గడుపడం 
తనకూ, సంఘానికీ (శ్రేయస్కరం. వ్యక్తిగతధర్మాలను పరిశీలించి, ఆదరంతో 
అవలంబించిన వ్యక్తి సమాజానికి ఆదర్శ పురుషుడవుతాడు. సమాజం ఆయనను 
మహాజ్ఞానిగా గౌరవిస్తుంది. జ్ఞానికి స్వ, పరభేదం ఉండదు. “ఆత్మవత్‌ సర్వభూతాని” 
సర్వ(ప్రాణులను తనను వలె చూచుకొంటాడు. అందరియందు, దేహభేదాలను 
గణింపక, సమదృష్టికలిగి యుంటాడు. 

“విద్యావినయసంపన్న (బ్రాహ్మణే గవి హస్తిని; 

శుని చైవ శృపాకే చ పండితాః సమదర్శినః ॥ (భ.గీ.5-18) 

విద్య, వినయం - ఈరెండూ - కలిగిన (బ్రాహ్మణున యందూ, కుక్క మాంసం 
తినే వ్యక్తియందూ; గోవు, ఏనుగు, కుక్క, మొదలైన జంతువులందుకూడా జ్ఞానులు 
సమదృష్టి కలిగి ఉంటారు. 

“ఆత్మాపమ్యేన సర్వత్ర సమం పశ్యతి” - (భ.గీ.6-32) 

పరులకష్టాలను గానీ, సుఖాలను గాని తనవిగానే భావిస్తూ, ఇతరులు తనపట్ల 
ఎట్టు (ప్రవర్తించాలని కోరుతాడో, అట్లే తాను ఇతరుల పట్ల ప్రవర్తించడం 
“ఆత్మాపమ్యం”. విశ్వమానవసౌ(భ్రాత్రానికి ఆత్మాపమ్యమె అత్యావశ్యకం. 

ఆత్మతత్త్యమెరిగి అన్ని సముని - శ్రీమంతుని - నారాయణుని స్వరూపాలే 
అన్న అధ్యవసాయం కలిగిన జ్ఞానులనే 'ఏకాంతులు” అని వ్యవహరిస్తుంది లోకం. 


స్వపరభేదం లఘుబుద్దులకు ఉంటుంది. 


186 నారాయణ శతకం 


స్వ, పర భేదం లేని జ్ఞానం కలవారు వ్యవహారదశలోనూ సమవర్తనులై ఉంటారా? 
అనే ప్రశ్నకు ద్వితీయచరణమే సమాధానం. 

ప్రకృతిలో జాతి, గుణ, (ద్రవ్య, (క్రియా రూపాలయందెక్కడనూ సమానత్వం 
కనబడదు. ఏకోదరులలోనూ ఏ ఇద్దరి రూపాలు ఒక్క రీతిగా ఉండవు. అందుకే 
సమతి భావానికే పరిమితం. 

సమతాభావం లేని అజ్ఞానులు, కామాంధులై (స్త్రీల విషయంలో స్వకీయ పరకీయ 
భేదం లేకుండా, స్వైరవిహారం చేస్తుంటారు. కామాంధులు ప్రకృతికృపణులుకదా! 

“సంసారో=యమతీవ విచిత్రః' (శంకరభగవత్సాదుల శ్రీ సూక్తి). 

భార్యాపుత్రాదిబంధాలతో కూడి అతివిచిత్రమైన ఈ సంసారంలో ఉన్న 
మానవునికే తత్త్యచింతన, నిత్యానిత్యవివేచన అత్యావశ్యకం. గర్భంలో ఉండడం, 
పుట్టడం, పెరుగడం, మారడం, క్షీణించడం, నశించడం - అనే షడ్భావవికారాలు 
దేహధర్మాలే కాని ఆత్మధర్మాలు కావు. (ప్రకృతి సహజపరిణామంవల్ల సం(క్రమించే 
- కాలక్రమేణ శరీరానికి బాల్య, కౌమార, యౌవన, వార్టక్యాలు అనే - మార్పులు 
కలుగుతుంటే, మానవుని (ప్రవర్తనకూడా వాటికి అనుగుణంగా సాగుతుంటుంది. 

“యౌవనే విషయైషిశామ్‌” కవికుల గురువన్నట్లు యువకుడైన వ్యక్తి గృహసాశ్రమాన్ని 
స్వీకరించడమే ధర్మం. 'చతుర్గామాశ్రమాణాం తు గార్హస్థ్యం ్రెష్ట్యముచ్యతే” 
(రామాయణం). 

బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సంన్యాస మనే నాలుగాశ్రమాలలో ద్వితీయాశ్రమం 
అద్వితీయమైనదని శాస్త్రం బోధిస్తుంది. 

వరుడు తన వృత్తిప్రవృత్తులకు అనుకూలవతియైన వధువుగళసీమలో 
మంగళసూ(త్రంకట్టి మూడుముళ్ళువేసి, నవోఢగా, సుమంగళిగా, గృహలక్ష్మిగా 
పాణిగ్రహణం చేసే శుభముహూర్తంలో ఆనూతనదంపతులకు కలిగే ఆనందం 
'న భూతో న భవిష్యతి. 

వ్యక్తులు విషయాలకు బలికాకుండా, సమాజం (క్రమపద్దతిలో నడవడోనికి, 
నిత్యనైమిత్తిక కామ్యవ్రతాచరణానికీ, కులదీపకమైన సత్సంతానాన్ని పొంది పిత్తాణం 
తీర్చుకోవడానికీ, స్వధర్మపరాయణులైన ఇతరాశశ్రమస్టులకూ, తైర్జికులకూ ఆతిథ్యమిచ్చి 
యథోచితంగా సహకరించడానికీ ఏర్పడిన భార్యాభరసంబంధం, సాంఘికంగానూ, 
ధార్మికంగానూ ఎంతో పవిత్రమైనది కదా! 

“బుతావృతౌ స్వదారెషు సంగతిర్యా విధానతః। 

బ్రహ్మచర్యం తదేవోక్తం గృహస్తాశమవాసినామ్‌॥” (విజ్ఞానేశ్వరీయం) 


రాఘ వీయవ్యాఖ్య 187 


'సంతానార్థమై బుతుకాలంలో నియమితశుభరాత్రియందు తన భార్యతో 
సంగమించే గృహస్థధర్మం బ్రహ్మచర్యమే' అని యాజ్ఞవల్క్యసృృతి కూడా బోధిస్తుంది. 
అందుకే- 

“ధర్మావిరుద్దో భూతేషు కామో స్మి భరతర్షభ” - (భ.గీ.7-11) 

ధర్మానికి విరుద్దంగాలేని కామపురుషార్గాన్ని తానే అని భగవద్యాక్యం. కాబట్టి 
భార్యాభర్తల విషయాన్ని విషమయం చేసె పరదారాభిగమనాన్ని శాస్త్రం దూషిస్తుంది. 
సంఘం శిక్షిస్తుంది. 

కామపురుషార్జాన్ని దుర్వినియోగం చెస్తే జ్ఞానవిజ్ఞానాలు నాశనమవుతాయి. అది 
ఆసురికం అవుతుంది. దాన్ని సద్వినియోగంచేస్తే దైవిక మవుతుంది. 

ఒంటరిగా ఉన్నాడని వలచి వచ్చి కౌగిలించుకొనే పరకాంతను మనస్సులో నైనా 
కోరక, విదలించుకొనే బుద్దికలవాడు “లేడు ప్రవరాఖ్యు(డు దక్క మరొక్క(డెక్కడన్‌' 

పెద్దపులియెనా నారాయణస్యరూపమే, అని దూరంనుంచే నమస్కరించేవాడు 
జ్ఞానయోగి. 

“యా ప్రీతి రవివేకానాం విషయేష్వనపాయినీ। 

త్వామనుస్మరతః సా మే హృదయాన్మాపసర్పతు॥ (భాగవతం.) 

అవివేకులకు విషయాలయందెంతటి తీవ్రమైన ఆసక్తి ఉంటుందో, 

అంతటి ఆసక్తి నిన్ను స్మరించే నా హృదయంనుంచి తొలగకుండా చేయవయ్యా, 
సుధాధామాక్షా! అని ప్రార్థించే వాడు జ్ఞానయోగి. 

దేహాత్మవిచారంలేని అజ్ఞానులు మృత్యువంటే భయపడుతారు. 

“కృతకృత్యాః (ప్రతీక్షంతే మృత్యుం పియమివాతిధిమ్‌” అన్నట్టు జ్ఞానులు 
మాత్రం, ఆత్మబంధువుకోసం ఎదురు చూస్తున్నట్లే, మరణంకోసం సంతోషంగా 
ఎదురుచూస్తుంటారు. 

బంగారాన్ని వన్నె - వాసి (చూడడానికి) చూపించడానికి గీటు రాయి పుత్‌ 
పదే పదే రాపిడి చేసేవాడు లాభపడుతాడు. అలాగే, భగవన్నామాన్ని జన్మలో 
నాలుకకు అభ్యాసం చేయిస్తే, అది జరామరణావస్థలోనూ ఆనామాన్నే స్మరించడం 
వల్ల జన్మ సఫలమవుతుంది. 

“మరణదశలో నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచే వ్యక్తి నాస్టితినే నిస్సంశయంగా 
పొందుతా” డన్నాడు శ్రీభగవానుడు. (భ.గీ.8-5) 

స్వపరజ్ఞానం, పరకాంతాన పేక్ష మరణమాసన్నమైనప్పుడు భగవన్నామస్మరణ, 
ఇవి జ్ఞాన యోగులకే తప్ప అనితరసాధారణవిషయాలు కదా! 


188 నారాయణ శతకం 


“చంద్ర సూర్యో చ నేత్రే” అన్నట్టు నారాయణునినయనాలు చంద్రసూర్యులు. 
శీతోష్ణాలను సమానంగా సహించే, వహించే దృష్టి కలవాడు నారాయణుడు. 
'సుధాధామాక్ష సంబోధన, ఈ పద్యభావాన్ని ఆవరిస్తున్నది. 

మ. వెరవొప్పన్‌ బహుశాస్త్రమంత్రములొగి న్వీక్షించి నేతెల్సి మీ 
వరనామామ్స తపూరమానుచు(దగన్‌ వైరాగ్యభావంబునన్‌ 
సరినశ్రాంతము(గోరువారు పిదపన్‌ సంసారమాతుఃపయో 


ధరదుగ్గంబులు (గోల నేరరు వెసన్‌ దైత్యారి నారాయణా॥ 72 

అర్థము: ఓ దైత్య+అరి = ఓరాక్షసాంతకా! నారాయణా! వెరవు, ఒప్పన్‌ = 
ఉపాయంగా; బహుశా స్ర్రమం(త్రముల్‌; ఒగిన్‌ = క్రమంగా; వీక్షించి = బాగా చూచి; వే 
= వెంటనే; తెల్సి; మీ, వరనామ+అమృత పూరము = మీ పావననామమనే అమృత (ప్రవాహాన్ని; 
ఆనుచు = పానంచేస్తూ; తగన్‌ = యోగ్యంగా; వైరాగ్యభావంబునన్‌ = రాగ ద్వేషాలు 
లేని మనస్సుతో; అ(శ్రాంతమున్‌ = ఎల్లప్పుడు; సరిని = అవసానాన్ని; కోరువారు; పిదపన్‌ 
= మరణానంతరం; సంసారమాతుః+పయస్‌+ధర, దుగ్గంబులు = (ప్రపంచంలో తల్లి 
చనుపాలను;: వెసన్‌ = శీఘ్రంగా; కోల నేరరు = (త్రాగలేరు:: 

తా: ఓ రాక్షసవైరి! నారాయణా! అనేక శాస్త్ర మంత్రాలను (శ్రద్దతో (క్రమంగా 
సాధించి, ఇతరులకు తెల్సి, (శ్రేష్టమైన మీనామామృతాన్ని పానం చేసి, యోగ్యంగా 
రాగద్వేషాలు లేని మనస్సుతో జీవితాంతాన్ని సతతంకోరే వారు, మరణానంతరం 
సంసారంలో తల్లిపాలను (త్రాగ లేరు. పునర్జన్మను పొందరని తాత్సర్యం. 

వ్యాఖ్య: వైరాగ్యభావం కలవారికి పునర్జన్మ ఉండదనే పద్యమిది. 

మానవుడు చిన్నతనాననే అహంకారాభిమానాలను వదలుకొని, తనసందేహాలను 
నివారించగలసర్వజ్ఞుడనే దృఢవిశ్వాసం కలిగి, వినయంతో గురువుదగ్గరికి వెళ్ళి, 
పాదాభివందనం చేయాలి. తన కోరికను విన్నవించాలి. 

“సంవత్సరం తదర్హం వా మాస్యత్రయమథా౬పి వా। 

పరీక్ష వివిధోపాయై:ః కృపయా నిఃస్పృహో వదేత్‌” 

గురువు మూడుమాసాలో, ఆరుమాసాలో, ఒక్క సంవత్సరమో అంతేవాసికి 
గల(శ్రద్దను పరీక్షిస్తుంటే, ఆపరీక్షోపాయాలకు తగినట్టు సహనంతో (ప్రవర్తించాలి. 
గురువు విద్యార్దులందరికి ఐక్కరీతిగనే విద్యను బోధిస్తాడు. వారిలో (ప్రజ్ఞామేధా శక్తులు 
రెండూ ఉన్నవాడే నేర్పరి అవుతాడు. నేర్పినదాన్ని (గ్రహించేశక్తియే కాక (గ్రహించిన 
దాన్ని, ధారణచేసే శక్తి కూడా ఉండడం సత్వాత్రలక్షణం. 

“పాత్రవిశేషే న్యస్తం గుణాంతరం వ్రజతి శిల్పమ్‌” (మాళవికా - 1-6) 


రాఘవియవ్యాఖ్య 189 


స్వాతి చినుకు చిప్పలో పడి ముత్యమైనట్టు, గురువు యోగ్యునికి చెప్పిన విద్య 
విశేషగుణాన్ని పొంది భాసిస్తుందని కాళిదాసమహాకవిసూక్తి. ఉపదిష్టుడైన ఛాత్రుడు 
మంత్రాన్ని పునః పునరనుశీలనం చేయాలి. ఈ ప్రక్రియనే అభ్యాసమంటారు.అనేక 
శాస్త్రాలను పరిశీలించాలి. వాటిలోని సంశయం, పూర్వపక్షం, సిద్దాన్తం అనే చర్చల 
వల్ల అనెక విషయాలు అవగాహన మవుతాయి. ఇది వీక్షణ(క్రమం. 
బోధకు విషయం విద్య. శాస్త్రజన్యమైనది జ్ఞానం. అనుభవవిషయం విజ్ఞానం. 
తత్సలితంగా ప్రాపంచికవిషయాలపట్ట ఏహ్యభావం కలుగుతుంది. సుఖానికి పొంగక, 
దుఃఖానికి (క్రుంగక, మనస్సును నిగ్రహించే సామర్థ్యం ఏర్పడుతుంది. తాను 
అనుభూతజ్ఞానమార్గంలో ్రవర్తిస్తుంటే, తన నడవడిని లోకం సంగ్రహిస్తుంది. తనకు 
తెలిసిన విషయాన్ని చెప్పకయే, తన ఆచరణద్వారా లోకానికి తెల్పినవాడవుతాడు. 
జ్ఞానానికి చరమసీమ భగవన్నామస్యరణమే. రాగద్వేషాలు అణగారిన 
పరిశుద్దమనస్సు బహిర్ముఖంగా పరుగెత్తక అంతర్ముఖంగా మరలడమే వైరాగ్యభావం. 
“అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరో ధః' (పతంజలి) 
“అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ తు గృహ్వతే” (భ.గీ.6-35) 
అభ్యాసవైరాగ్యాలవల్లనే చంచలమైన మనస్సుని గ్రహింపబడుతుంది. 
“వైరాగ్యబోధౌ పురుషస్య పక్షివత” (వివేకచూడామణి) గగనాన విహరించడంకోసం 
పక్షికి రెండు రెక్కలాధారాలైనట్టు, ముక్తి సౌధాన్ని అధిరోహించడంకోసం వ్యక్తికి జ్ఞాన 
వైరాగ్యాలు రెండు ఆధారాలన్నారు శ్రీ శంకరాచార్యులు. 
కాబట్టి వైరాగ్యభావంతోనే తనదేహయా(త్ర సరి-ముగిసి-పోవాలని కోరే వ్యక్తికి 
తన జననపదవిజాంఘికత్వం శాశ్వతంగా వదలిపోతుంది. భావగతమైనదే భాగవతధర్మం 
కదా! 
శా. వేదంబందు సునిశ్చయుండగు నుహానేల్సెవ్వడో యంచు నా 
వేదవ్యాసపరాశరుల్‌ వెదకిన న్వేటొండు లేండంచు మీ 
పాదాంభోజము లెల్ల ప్రొద్దు మదిలో భావింతురత్యున్నతిన్‌ 
శ్రీదేవీవదనారవిందమధుపా శ్రీరంగ నారాయణా॥ 73 
అరం : శ్రీదేవీ వదన+అరవింద మధుపా = లక్ష్మీదేవిముఖమనేకమల మందలి 
మకరందాన్ని పానంచేసే భృంగమా! శ్రీరంగా! ఓనారాయణా! ఆవేదవ్యాసపరాశరుల్‌ = 
ప్రసిద్దులైన కృష్ణద్ర్వైపాయను(డు, ఆయన తండ్రియైన పరాశరమహర్షి వేదంబందు = 
వేదమందు; సునిశ్చయుండగు = ప్రతిపాద్యుడైన; మహావేల్ప్సు = (మిశ్రసమాసపదమిది) 
గొప్పుదేవుడు; ఎవ్వండో; అంచు; వెదకినన్‌ = పరిశోధించిన తర్వాత; వేణు+ఒండు = 


190 నారాయణ శతకం 


మరొకడు; లేడు; అంచు; మోపాద+అంభోజములు = కమలాలవంటి మోవాదాలను; 
మదిలో = హృదయంలో; ఎల్ల ప్రొద్దు = సర్వకాలాల్లో; అతి+ఉన్నతిన్‌ = మిక్కిలి భక్తితో; 
భావింతురు = ధ్యాణంతురు. 

తా : శ్రీదేవీ ముఖపద్మచంచరీకా! శ్రీరంగా! వేదప్రతిపాద్యుడైన మహాదేవుడెవ్వడ్‌ 
అని పరాశర పారాశర్యులు వేదమందు అన్వేషించిన పిమ్మట మరొకడు లేడని ఓ 
నారాయణా! మీ చరణారవిందాలనే తమడెందంలో నిత్యం మహోన్నతంగా 
ధ్యానిస్తుంటారు. 
వ్యాఖ్య : నారాయణుడే గొప్పదేవుడని బుషులు ధ్యానించే వర్ణన. 
శ్రీదేవికి పర్యాయపదాలు లక్ష్మీదేవి, పద్మాదేవి. “లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా 
' (అమరకోశం). పద్మయొక్కముఖం కూడా పద్మమే, అంటే, తామరపూవు. 
“తామరలన్న నీవలపుదారికి దారియు తెన్ను లేదు, పాం 
దామర యామెమోము, తెలిదామర యాయమకన్నుదోయి, చెం 
దామర యామెకేలుగవ, తామరలన్‌ మజలన్‌ జయించుకాం 
తామరవాహినీ వికచతామరసంబులు నామెకన్‌జిగుల్‌॥” 
(కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ) 
తామరపూరేకులలోని మకరందాన్ని పానంచేసేది తుమ్మెద లేదా తేనెటీగ. 
ఇందిందిరం లాగే, ఇందిర మొగంలో ఉన్న సొగసుల మిసిమినంతా ఆస్వాదించే 
వాడు నారాయణుడు. 

శ్రీరంగ = శ్రీభంగనగరమందు వెలసిన దేవా! పరమపదవాసం వలన 
కలుగదగిన పరమాత్మరతిని - (బ్రహ్మానందాన్ని కలిగించేది 'రంగం' “రతింగతో 
హరిస్తస్మాద్రంగ మిత్యభిధియతే”. సామాజికులందరు ఎంతో ఆసక్తిని పొందుతారు 
కాబట్టి 'రంగం' “రజ్యంతే=స్మిన్‌ సర్వే సామాజికాః ఇతి రంగం” ఈ రెండు 
వ్యుత్సత్తులను రంగశబ్బానికి చెప్పవచ్చు. 

శ్రీరంగ మనేది విమానం. అది (ప్రణవాత్మకం. (ప్రణవంలోని అకారంచేత 
భగవంతుడు, ఉకారంచేత లక్ష్మీదేవి, మకారంచేత జీవుడు సూచింపబడినట్లే శ్రీరంగ" 
విమానంలో భగవంతుడైన శ్రీరంగనాథుడు, లక్ష్మీదేవి. జీవసంఘాతాత్మకమైన 
కౌస్తుభరత్నం ఉండడంవల్ల ప్రణవాకారమైనది శ్రీరంగవిమానం. 

రంగశబ్దం నాటకరంగాన్ని సూచిస్తుంది. మహానటుడు రంగనాయకుడు. 

“దేవో నః శుభమాతనోతు దశథా నిర్వర్తయన్‌ భూమికాం 

రంగే ధామని లబ్దనిర్భరరసైరధ్యక్షితో భావుకై:” (దశావతారస్తోత్రం) 

అని శ్రీవేదాంతదేశికులు స్తుతించారు. 


(ar 


రా సయ వ్యాఖ్య 191 


ఊరు, పేరు, మందిరం - మూడింటిని శ్రీరంగ శబ్దం తెల్పుతుంది. శ్రీరంగ 
ఏమానంతోపాటు శ్రీరంగనాథుడు శ్రీరంగక్షేత్రంలో వెలసినాడని పురాణ(ప్రసిద్దం. 

వ్యాసమహర్షి “ప్రాంశుడు, పయోదనిలతనుభాసితుడు, ఆగమపుంజపదార్హ 
తత్త్యనిస్పంశయకారుడు, భారతీవంశవివర్దనుడు, (త్రిదశవందితుడు. ఈ 
సాత్యవతేయునిజన్మకు కారణభూతుడు పరాశరమహర్షి “పరాన్‌ శృణాతీతి పరాశరః” 

ఈ తండ్రికొడుకు లిద్దరు, హరిహర హిరణ్య గర్భులనే త్రిమూర్తులలో గొప్ప 
దేవతామూర్తి ఎవరో కదా! అని వేదాలను పరిశీలించారు. వేదాలన్నీ పరతత్త్వాన్ని 
(ప్రతిపాదిస్తాయి. 

“సర్వే వేదా యత్సద మామనంతి”(కఠోపనిషత్‌). 

ఇం(దైయాలు దైవిక విషయాలను పట్టించుకోవు. అనుమానాది శాస్త్రప్రమాణాలు 
యథార్జాన్ని తెల్పవు. వేదాలే పరబ్రహ్మను ప్రకటిస్తాయి. 

“నేంద్రియాణి, నానుమానం, వేదా హ్యేవైనం వేదయన్తి”. 

“ప్రత్యక్షాగమ మాహాత్మ్యాత్‌ అనుమానం ప్రమాణతామ్‌; 

యాతి నైవాన్యథా తస్య నియతత్వం క్వచిద్భవేత్‌ 

“న చానుమానాదీనామాగమం వినా ప్రామాణ్యం ధర్మాదిషు తదగోచరత్వాత్‌ 

(విష్ణుతత్త్య నిర్ణయం). 

(ప్రత్యక్షప్రమాణంవల్ల (కంటితో స్పష్టంగా ఒకసారి చూచినందున) అనుమానం 
(ప్రమాణమవుతుంది. కేవలం ఊహజనితమైతే అనుమానానికి గౌరవముండదు. 
కాబట్టి ధర్మాధర్మవిషయాలు వేదప్రమాణం లేకుండా, కేవలం శాస్త్రప్రమాణాలవల్ల 
గోచరించవు. 

“నారాయణః పరబ్రహ్మ తత్త్వం నారాయణః పరః” 

“బృహత్తే విష్ణోస్తు మతిం భజామహ' 

ర విపన్యవో జాగృవాంసః సమింధతే విష్థోర్యత్సరమం పదర” 

“సర్వభూతస్థ మేకం నారాయణం, కారణరూపమకారపరటబ్రహ్మోమ్‌”. 

“యద్వేదాదౌ స్వరః ప్రోక్తొ వేదాన్తే చ ప్రతిష్థితః 

తస్య (ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః 

'వైకుంఠవాసుడు, సకలదేవతలచే స్తవనీయుడు, విశ్యవ్యాపి, జగత్కారణభూతుడు, 
ప్రకృతికంటె పరుడైన జీవునికంటె పరుడైన నారాయణుడే ఓంకార వాచ్యుడైన 
పరబ్రహ్మ, అని [శ్రుతిశతవాక్యాలు ప్రతిపాదిస్తున్నాయి. 


192 నారాయణ శతకం 


పరులు అంటే వేదబాహ్యులను ప్రమాణాలనే రంపాలతో హింసించేవాడు. 
'పరాశరుడు' అన్వర్థనామధేయుడు. చిదచిదీశరతత్త్యాలను బోధించే 'పురాణరత్నం' 
అని (ప్రసిద్దిపొందిన 'విష్ణుపురాణాన్ని' లోకానికి అనుగ్రహించినమహర్షి పరాశరుడు. 

“ఆలోడ్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః 

ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణః సదా॥[” (భారతం). 

"వేదాలను వింగడించి, ఉపనిషత్తులను పరిశీలించి, భగవద్గీతను విని, 
(బహ్మసూ(త్రాలను సమకూర్చి, పురాణాలను రచించి, ఎన్ని విధాల తరచి తరచి 
చూచినా పరతత్త్వంగా కనబడుతున్న నారాయణుడే ధ్యానింప దగినవాడు' అని 
వేదవ్యాసమహర్షి లోకాన చాటినాడు. “న తత్సమశ్వాభ్యధికశ్చ దృశ్యతే” (శ్రుతి). 

“సంచింతయేత్‌ భగవతశ్చరణారవిందం 

వ(జ్రాంకు శధ్వజసరోరుహలాంఛనాఢ్యమ్‌” (భాగవతం-3-28) 

నారాయణునికన్న మించిన దేవుడు మరొకడు లేడని నిర్ణయించి, ఆదేవదేవుని 
పాదపద్మాలనే ఎదలో పదిలపరచుకొని, సర్వకాల సర్వావస్థలయందు భజించే 
భాగధేయులు వేదవ్యాస, పరాశరమహర్షులు. 

మ సుతదారాప్తజనాది విత్రములపై శూన్యాభిలాషుండు నై 
యతనోద్రేకయుతంబులై సొదఆ నయ్యై యింద్రియనాతముల్‌ 
నృుతి(బొందించి దమంబునన్‌ శమమునన్‌ మీరంగ వర్తించుని 
ర్లతసంసారి భవత్క్భపం బొరయునో కంజాక్ష నారాయణా॥ 74 

అర్ధం : ఓ కంజ+లఅక్ష = ఓ నీరజనయనా! నారాయణా! సుత, దార+ఆప్తజన+ఆది 
విత్తములపై = కొడుకు, పెండ్లాం, ఇతవరిమొదలైన తెలిసిన వారిమీదనూ; ద్రవ్యం 
మోదనూ; శూన్య+అభిలాషుండును, ఐ=కోరిక లేనివాడై; యతన+ఉ(ద్రేక యుతంబులై 
= ఆరంభ విజృంభణలతో కూడినవై; పొదలు = వృద్దిబొందు; అయ్యె, ఇంద్రియవ్రాతముల్‌ 
= ఆయాఇంద్రియాలసముదాయాలను; దమంబునన్‌ = నిగ్రహంతో; మృతిన్‌, పొందించి 
= నిర్జీవం చేసి; శమంబునన్‌ = శాంతితో; మీరంగ = అతిశయంగా; వర్తించు = మెలగే; 
నిర్ణతసంసారి = సంసారంనుంచి బయటపడిన వ్యక్తి; భవత్‌, కృపన్‌ = నీదయను; 
హెరయును:. ఆ. హఠలిదును; 

తా: ఓ నిరేజాక్ష! నారాయణా! పుత్రకళత్రసుమిత్రహితపరిచిత విషయమై, 
ద్రవ్యంపట్ల ఖ్యాతిలాభానురాగాదివాంఛను విడనాడి, ప్రయత్నోద్రేకాలతో వర్చిల్లే 
ఇంద్రియాలను నిగ్రహంతో నిర్జించి, శాంతితో వర్తించే ప్రకృతిబంధవిముక్తుడు నీ 
కృపకు పాత్రుడౌతాడు. 


ఈము 2. 193 


వ్యాఖ్య జ్ఞానానుమవ్రానపరుడు భగవంతునిదయకు పాత్రుడని వర్ణితం. 
దేహేంద్రియాలు బహిర్ముఖాలుగా నిర్మితాలు. శబ్దస్సర్శరూపరసగంధాలనే విషయాలు 
ఇంద్రియాలనే గుజ్ఞాలకు భోగ్యవస్తువులు, ఆహారాలు, 

“పరాంచి ఖాని వ్యతృణోత్‌ స్వయంభూ 

స్తస్మాత్‌ పరాజ్‌ పశ్యతి నాంతరాత్మన్‌ ॥” (కఠోపనిషత్‌) 

పరిసరాల్లో చూచిన ఆహారాన్ని తినడానికి గుజ్ఞాలు, కళ్ళెం ఎంతబిగబట్టి 
నిరోధించినా, విజృంభించి ఎగబడినట్ల, ఇంద్రియాలు ఆబాహ్యవిషయాలపైకి 
పరుగిడుతుంటాయి. కాబట్టి, అంతర్యామియెన పరమాత్మవైపు చూచే భాగ్యం 
కలుగదు. 

ఏ ఇంద్రియమైనా మనసృంయోగంలేకుంటే దానివిషయాన్ని (గ్రహించజాలదు. 
కాబట్టి, సాత్తికాహారాన్ని భుజించేవ్యక్తి వివేకం కలిగి, స్థిరమైన అధ్యవసాయంతో 
మనస్సును నిగ్రహించే శక్తిమంతుడవుతాడు. 

'దమి మంటే వాకృక్త్షుఃశ్రోత్రజిహ్వాఘ్రాణాలనే Is నిషిద్ద 
విషయాలవైపు పరుగెత్తనీయని ఒక జ్ఞానసాధనం. 

“దమేన దాన్హాః కిల్చిష మవధూన్వంతి, దమేన బ్రహ్మచారిణః సువరగచ్చన్‌” 
(తై.నా.ఉప) - దమం చేతనే బాహ్యేంద్రియనియమనశీలురు - దాంతులు - 
తమపాపాలను పాగొట్టుకొంటారు. నైష్థికబ్రహ్మచారులు దమం చేతనే స్వర్గానికి 
పోగలిగారు. 

“శమేన శాంతాః శివమాచరంతి, శమేన నాకం మునయో_న్వవిందన్‌” (తై.నా.ఉప) 
- కామవాసన, కోపోద్రేకాదిదుర్లుణవృత్తులు లేనందువల్ల కలిగే మనఃశాంతిని 'శమ' 
మంటారు. శమంకలవారు - శాంతులు - మంగళకరమైన పురుషార్ధాన్ని సాధిస్తారు. 
శమమనే జ్ఞానసాధనతో మునులు మోక్షఫలాన్ని పొందినారని [శ్రుత్యర్థం. 

'ఇం(ద్రియువ్రాతముల్‌ మృతి బొందించడ' మంటే ఇంద్రియాలను 
బాహ్యవిషయాలనుంచి మళ్ళించి అంతరాత్మాభిముఖంగా మలదడమేం “తము; 
శమసాధనానుష్టానపరునికి దారాపుత్రాదులు ముక్తికి. : దారి: చూబవారు. -కారని 
సంసారంపట్ల విరక్తి కలుగుతుంది. 

“మాతాపితృపతి(భ్రాతృదారాపుత్రాదయో౭పి వా। 

ఏకైకఫలలాభాయ, సర్వలాభాయ కేశవః॥” 

తల్లి, తండ్రి, పతి, పత్ని, పుత్ర మిత్రాదులు ఆభాసబంధువులు. వీరిలో 
ఒక్కొక్కరివల్ల ఒక్కొక్క లాభం కలుగవచ్చునేమోకాని, సకలలాభాలను సమకూర్చివాడు 
సర్వేశ్వరుడు అని గ్రహించి పరమాత్మయందు రక్తుడవుతాడు. 


194 నారాయణ శతకం 


“పరమాత్మని యో రక్తః, విరక్క్‌=పరమాత్మని” - పరమాత్మయందు రక్తికలవాడు, 
ప్రాపంచిక విషయాలపట్ల విరక్తుడవుతాడు. ఇలాంటి జీవన్ముక్తుడు భగవత్కృపచేత 
తర్వాత ముక్తపురుషుడవుతాడనడం నిశ్చప్రచం. 
ను. ప్రమదంబారంగ పుణ్యకాలగతులన్‌ భక్తిన్ననుష్టింపుచున్‌ 

నమరన్నన్నసువర్లగోసలిలకన్యాధారుణి గ్రాము దా 

నములామ్నాయనిధోక్తి భూసురులకున్‌ సన్మార్గుండై యిచ్చువా( 

డమరేంద్రార్భితవైభవోన్నతు(డగున్నామీ(ద నారాయణా ॥ 75 

అర్థం : ఓ నారాయణా! ప్రమదంబు, ఆరగ = నిండుసంతోషంతో; పుణ్యకాలగతులన్‌ 

= పర్వదినాలు వచ్చినప్పుడు; భక్తిన్‌, అనుష్టింపుచున్‌ = భక్తియోగాన్ని ఆచరిస్తూ; అన్న, 
సువర్ణ, గో, సలిల, కన్యా, ధారుణి, గ్రామ దానములు = అన్నం, బంగారం, ఆవు, 
ఉదకం, కన్య, భూమి, ఊరు దానాలను; ఆమ్నాయ విధా+ఉక్తిన్‌ = వేదం చెప్పినరీతిగా; 
భూసురులకున్‌ = (బ్రాహ్మణులకు; సత్‌+మార్లుడై = ధర్మ(ప్రవర్తనుడై; ఇచ్చువాడు; ఆమీద 
= మరణానంతరం; అమర+ఇంద్ర+అర్భిత, వైభవ+ఉన్నతుడు, అగున్‌ = దేవప్రముఖులచేత 
పూజింపబడిన గొప్ప సంపద కలవాడవుతాడు. 

తా: ఓ నారాయణా! పర్వదినాలలో సంతోషంగా శ్రద్దా భక్తులతో అన్నం, 
బంగారం, ఆవులను, ఉదకాన్ని, కన్యను, భూమిని, (గ్రామాన్ని వైదిక విధానంగా 
భూదేవతలకు ధార్మిక వర్తనుడై దాన మిచ్చే జ్ఞానవంతుడు, ముక్తాత్ముడై దేవ 
ప్రముఖులచేత పూజితుడై గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. 

వ్యాఖ్య : దాతయైన జ్ఞానయోగి దేవపూజితుడవుతాడని వర్ణన, 

జ్ఞానసంపన్నుడు ఏకాదశి, పున్నమ, అమావాస్య, రవిసం(క్రాంతి మొదలైన 
పర్వదినాలలో భక్తితో యథాశక్తి దానాలను చేస్తాడు. 

“దాతవ్య మితి యద్దానం దీయతే౬ నుపకారిణే | 

దేశే కాలే చ పాత్రే చ తద్గానం సాత్తికం సృృతమ” ॥ (భ.గీ.17-20) 

దానం చేయాలి అనే దృఢ నిశ్చయంతో దానం చేయాలి. నేను ఈ కార్యం 
చేస్తున్నాను" అనే కరత్యాభిమానం లేకుండా, 'ఈ కర్మవల్ల కలిగే ఫలాన్ని నను 
అనుభవిస్తాను అనే ఫలమందుభోగ్యతాబుద్ది లేకుండా, పుణ్యతీద్ధక్షే త్రాలయందు, 
ఉపరాగ (గ్రహణం) పుష్కర, ఏకాదశిత్యాది పుణ్యకాలాలయందు, దానం చేయాలి. 
దానం తీసుకొనే వ్యక్తి ప్రత్యుపకారం చేయని వాడై యుండాలి. సదాచారనిష్టులైన 
శ్రోత్రియులకు గానీ, బీదలకు, వికలాంగులకు గానీ కర్తవ్యతాబుద్దితో ఇచ్చే దానం 
సాత్మికదానమవుతుంది. సాత్తికదానం చేసేవాడు సన్మార్షుడు. 


రాఘ ఏయు న్యాఖ్య 195 

"స విద్యయా కేవలయా తపసా కేవలేన చ। 

యత్ర వృత్తం హ్యుభే చైతే తద్ది పాత్రం ప్రచక్షతే” 

కేవలం విద్య ఉన్నా, ఒక్క తపస్సు ఉన్నా 'పాత్ర' శబ్దం చెల్లదు. విద్యా తపస్సులు 
రెండింటితోపాటు నడవడి బాగుంటే, ఆ వ్యక్తియందు 'పాత్రి శబ్దం అన్వర్థమవుతుంది, 
అని ధర్మశాస్త్రం. 

“యజ్లే తపసి దానే చ స్టితిః సదితిచోచ్యతే; 

కర్మ చైవ తదర్భీయం సదిత్యేవాభిథియతే ॥”(భ.గీ.17-27) 

యజ్ఞతపోదానాలయందలి నిష్ట 'సత్‌' అనబడుతుంది. ఆ వేదోక్త కర్మనిష్థ కూడా 
భగవ(త్రీత్యర్థంగా చేయబడినప్పుడే భగవ(ద్రూపమైన 'సత్తు'గా చెప్పబడుతుంది. 
భగవానుడు ఇట్టి కర్మయందు దైవత్వాన్ని బోధించాడు. 

“అభిగ మ్యోత్తమం దానం ఆహూ యైవ తు మధ్యమము 

అధమం యాచమానాయ, సేవాదానం తు నిష్పలమ్‌॥” 

సత్సాత్రునిదగ్గరికి పోయి దానం చేయడం ఉత్తమం. ఆయనను తనవద్దకు 
రప్పించి దానం చేస్తే అది మధ్యమం. అడిగినవానికి దానం చేస్తే అది అధమం. 
మనకెప్పుడైనా పనికి వస్తాడనుకొనబడే వ్యక్తికీ, సేవ చేసిన వ్యక్తికీ ఇచ్చేది కూలి, 
లేదా పారితోషికమవుతుందే కాని, అది దానమూ కాదు, దాన ఫలమూ ఉండదు. 

అన్నదానం మొదల్కొని (గ్రామదానం వరకు ఈ పద్యంలో చెప్పబడిన 
సప్తదానాలు ఉత్తరోత్తరంగా శ్రేష్టమైనవి. 

దాత దానంచేసే స్వీయవస్తువుమీద తన స్వత్వాన్ని (హక్కును) వదలుకొని 
దానగ్రహతకు స్వత్వాన్ని కలిగిస్తాడు. కాబట్టి దాతృత్వాన్ని 'త్యాగం' అంటారు. దాన 
సమయంలో ్రతిగ్రహితను గూర్చి దాత, “శ్రీమహావిష్ణవే తుభ్యమహం సం(ప్రదదే; 
న మమ” - విష్ణుస్వరూపుడవైన దీనిని నికోసం ఇస్తున్నాను; నాది కాదిది; అని 
త్యాగం చేస్తాడు. 

జలాలు స్థానంగా కలవాడు నారాయణుడు. జలోపలక్షితాలైన సమస్త వస్తువులకు ' 
(ప్రష్టయెనవాడు, ఆవస్తువుల ఉనికికి హెతువైన వాడు నారాయణుడు. కాబట్టి 
నారాయణరూపమైన జలంతోనే ఎ వస్తువైనా ధారాపూర్వకంగా దత్తమవుతుంది. 

“నారం (జ్ఞానం) ఏతి (జానాతి)ఇతి = నారాయణః” సమస్తజ్ఞానాశ్రయుడు 
నారాయణుడు. కాబట్టి త్యాగమహిమ (తైలోక్యసంతర్పియెన నారాయణున్ని సంతృప్తి 
పరుస్తుంది. ఇది వేదశా(స్తోక్త విధానం. 'కర్మ'లో వలె 'కర్మవిధానం'లోనూ లోపం 
ఉండరాదుకదా! 


106 నారాయణ శతకం 


దాత కీర్తిశేషుడైన తర్వాత దేవయానమార్గంగా శ్రీ వైకుంఠం చేరుకొంటాడు. 
భాగవతంలో ఇలా ఉంది - 

"క్షణేన మర్తేన కృతం మనస్వినః సంన్యస్య సంయాంత్యభయం పదం హరేః” - 
అల్సాయుష్కులైన మనుష్యులు, చేసిన కర్మలను త్యాగం చేసి, భగవత్సన్నిధిలో 
శాశ్వతానందాన్ని పొందుతున్నారని కల్పాయుష్కులైన దేవతల (ప్రశంసకు పాత్రమైనది 
భారతీయసంస్కృతి. 

సన్మార్గుని దేహయా(త్ర గడచిన మీదట, జీవయాత్రా విధానాన్నీ ఈ పద్యంలోని 
నాల్లవ చరణం తెల్పుతుంది. 

“ఎషసంప్రసాదో ౬స్మాచ్చరీరాత్‌ సముత్హాయ పరంజ్యోతి రుపసంపాద్య స్వేన 
రూపేణా భినిష్పద్యతే” - (ఛాందోగ్యం). 

భగవదారాధనగా సత్కర్మల నాచరించిన జీవుడు శరీరంలోనుంచి వెడలి 
పరంజ్యోతిస్సును పొంది స్వస్వరూపావిర్భావంకలవాడవుతాడు ((శ్రుత్యర్థం). 

“తత్సురుషో= మానవః సఏనాన్‌ (బ్రహ్మ గమయతి” 

అతివాహికుడుగా, అమానవుడుగానూ, విద్యుత్పురుషుడుగానూ (శ్రుతిచెబుతున్న 
విష్ణుసేవకుడు మాత్రమే భగవత్రీతిపాత్రులైన ఈ జీవులను పరబ్రహ్మ దగ్గరికి 
తీసుకొని పోతాడు. 

“సఏతం దేవయానం పంథానం ఆపద్య అగ్నిలోకమాగచ్చతి, స వాయులోకం, 
సవరుణలోకం, సఆదిత్యలోకం, సఇం(ద్రలోకం, స(ప్రజాపతిలోకం, సబ్రహ్మలోకం” - 
(కౌషితక్యుపనిషత్‌ - 1ఆ-3) 

 ఆమానవునితోకూడి ఆజీవుడు, దేవయానమార్గగామియై[క్రమంగా అగ్ని, వాయు, 
వరుణ, ఆదిత్య, ఇంద్ర, ప్రజాపతి లోకాల్లో ప్రవేశిస్తూ చివరకు పరబ్రహ్మలోకానికి 
చేరుకొంటాడు. 

“వాతాంశుమద్‌ గ్లౌవిద్యుద్వరుణేం(ద్రధాతృమహితః” అన్నట్టు, దేవల్‌ కాల్గోకి 
ప్రవేశించే ఈ ముక్తాత్మను ఆయాదేవలోకాధిపతులు సాదరంగా ఎదుర్కొని, 
ఘనంగా పూజించి, వైభవంగా సాగనంపుతారు. “త్యాగేనైకే అమృతత్వమానశు?” 
త్యాగమహిమచేత జీవుడు మోక్షసా'మ్రాజ్యాన్ని పొందుతాడు. 

“అర్భిరాదినా తత్రధథితేః” (బ్ర.సూ)అని, చతుర్దాధ్యాయంలో, అర్చిరాద్యధికరణాలయందు 
శ్రీవ్యాసభగవానుడు ఈవిషయాన్ని వివరంగా బోధించాడు. 

“ఇదం జ్ఞాన ముపాథశ్రిత్య మమ నాధర్మ్య్యమాగతాః; 

సల్షేఒ పి నోపజాయంతే, ప్రళయే నవ్యథయంతి చ॥” (భ.గ.14-2) 


రాఘవియవ్యాఖ్య 197 


బీవులు ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి, నాతో సమానమైన స్వరూప, స్వభావాలను 
పొందిన వారై, సృష్టికాలంలో పుట్టరు, ప్రళయ కాలంలో నశించరు - అన్నాడు 
శ్రీకృష్ణభగవానుడు. 

మ. ఇలనెవ్యారి మనంబులో నెజుక దానెంతెంత గల్లుండు నా 
కొలదింజెంది వెలుంగుచుందు కలయ నోవింద నీరూపులన్‌ 
అలర న్నంబుమితంబులై సరసిలో నంభోరుహంబుల్‌ దగన్‌ 
నిల నొఫ్సారెడు చంద మొందె దెపుడు న్నీలాంగ నారాయణా॥ 76 

అర్దం : నీల+అంగ = శ్యామవర్షశరీరుడా! ఓ నారాయణా! ఇలన్‌ = లోకంలో; 
ఏవారి మనంబునన్‌ = ఎవరెవరిచిత్తమందు; ఎలుక = జ్ఞానం, తాన్‌ = అది; ఎంతెంతన్‌ 
కల్గి, ఉండున్‌ = ఏ పరిమాణంలో ఉంటుందో; ఓ గోవింద! నీ రూపులన్‌ = నీ మూర్తులతో; 

ఆ కొలిన్‌, చెంది = ఆ పరిమితిని బట్టి, కలయన్‌ = అంతట; వెలుంగుచుందు 

= (ప్రకాళిస్తుంటావు. 

ఎపుడున్‌ = ఏకాలాననైనా; అంభస్‌+రుహంబుల్‌ = నీరేజాలు (తామరలు) 
తగన్‌ = యోగ్యంగా; సరసిలో = కొలనులో (జలాశయంలో) అంబుమితంబు 
లై = నిటికొలదికలవై; అలరన్‌ = వికసింపగా; ఇలన్‌ = లోకమందు; ఒప్పు, ఆరెడు 
చందము = ఒప్పిదమైన రీతిగా; ఒందెదు = పొంది ఉంటావు. 

తా : శ్యామవర్గ శరీరంగల ఓ నారాయణా! లోకంలో ఎవరిమనస్సున జ్ఞానం 
ఎంత పరిమితి కలిగి ఉంటుందో, అంత మాత్రమే నీ రూపాలతో ఓ గోవింద! 
సరస్సులో తామరకమలాలు జలపరిమితాలై వికసించేరీతిగా, (ప్రకాశిస్తుంటావు. 

నీరుకొలది తామర అంటే నీరెంతలోతుంటే తామర పువ్వునాళం అంత పొడవు 
ఉంటుంది అనీ అర్థం చెపుతారు. 

వ్యాఖ్య : జ్ఞానానుగుణంగా భగవ(దూపమలరె వర్ణన. 

సర్వతోముఖమైనది నీరు. ఏ పాత్రలో (గ్రహిస్తే, ఆపాత్రకొలది ఆకారం కలిగి 
యుండడం నీటి స్వభావం. “యావత్సలిలం తావత్కమలం” అన్నట్టు సరస్సులో 
నీరే మాత్రముంటే ఆ మాత్రం తామరలుంటాయి. నిన్న నిలువెడు నిరున్నా 
వికసించిన తామరకమలాలు, రాత్రి వానపడి నందువల్ల నేడు తాళప్రమాణంగా 
పెరిగిన నీటి ఉపరితలంలోనూ అట్టే వికాసంగా గోచరిస్తాయికదా! 

'నీరు కొలది తామర' లున్నట్లే, భక్తి రూపజ్ఞానం ఎవరిహృదయంలో ఎంత ఉంటే, 

“అఖిలభువనజన్మస్టేమభంగాదిలీల, వినతవివిధభూతవ్రాతరక్షెకదిక్ష' కలిగిన 

పర(బ్రహ్మకూడా, అంతమాత్రమే రూపంకలవాడై (ప్రకాశిస్తుంటాడు. 


198 నారాయణ శతకం 


అజ్ఞానులయందు దేవుడుండడని కాదు. “కంటకా(గ్రఇవస్థితః” వారి హృదయంలో 
ముండ్లమీద నిలిచియున్నట్టు ఉంటాడు. 

రావణుడెత్తినా లేవని లక్ష్మణున్ని ఆంజనేయుడు లేవనెత్తాడు. 

“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఒర్జున! తిష్‌ఠతి” (భ.గీ.18-61) 

భగవంతుడు సర్వప్రాణులహృదయ(ప్రదేశమందు ఉంటాడు. 

“యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌” (భ.గీ.4-11) 

ఎవరే కోణంతో కొలిస్తే విశ్వతోముఖుడు ఆ కోణమానానికి తగినంత 
ఆకారంతో (ప్రకాశిస్తుంటాడు. 

“వరమహాద్భుతమైన వైష్ణవజ్ఞానంబు 

తిరముగా నెవ్వరు తెలియగలరు?” (భాగ.6-176) 

నిదర్శనాఖంకృతపద్యమబిది. 

జ్ఞానంకొలది గోవిందునిరూపాలు ప్రకాశిస్తాయి. ఇది ఉపమేయవాక్యార్థం, 
నీటికొలదితామరలు వికసిస్తాయి. ఇది ఉపమానవాక్యార్థం. 

ఈ రెండు వాక్యాలు బింబప్రతిబింబభావంగా ఉన్నాయి. తామరలొప్పారెడు 
చందంగా గోవిందునిరూపాలు వెలుగుతుంటాయనడంవల్ల ఉపమేయ వాక్యార్హ 
ధర్మమందు ఉపమానవాక్యార్థధర్మం అభేదంగా ఆరోపితం. విశిష్ట ధర్మాల కైక్యారోపం 
చేసినందువల్ల ఇది వాక్యార్థవృత్తి నిదర్శనాలంకారం. 

మ. మదిలో నుత్రమభక్తిపీళలముపయిన్‌ మానాథ మీపాదముల్‌ 

గదియం జేర్చినవానికేనొడయ(డన్‌ గాదంచు నత్యున్నతిన్‌ 

పదిలుండై సమవర్తి మృత్యువునకున్‌ బాఠంబుగా. బల్కు మి 

పద పద్మార్భకు లెంత పుణ్యులొ కృపాపారిణ నారాయణా॥ 77 

అర్థం : మానాథ = లక్ష్మీపతీ! కృపాపారీణ = దయాపూర్ణా! ఓ నారాయణా! మదిలోన్‌ 

= మనస్సులోన; ఉత్తమ భక్తిపీఠముపయిన్‌ = గొప్పభక్తి అనే ఎత్తైన వేదికమీద; మీపాదముల్‌ 
కదియన్‌ చేర్చినవానికి = మీచరణాలను సమానంగా కూర్చి ఉంచిన వానికి; ఏను=నేను; 
ఒడయండన్‌, కాదు, అంచున్‌ = (ప్రభువును కాను అంటూ; సమవర్తి =యముడు; 
అతి+ఉన్నతిన్‌ = కడుగొప్పగా; పదిలుండై; స్టైర్యంకలవాడై; మృత్యువునకున్‌ = 
మృత్యుదేవతకు; పాఠంబుగా, పల్కు = బోధించును; మోపదపద్మార్భకులు = మీ 
చరణకమలాలను పూజించేవారు; ఎంతపుణ్యులో. 

తా: ఓ లక్ష్మీనాథా! దయాళూ! నారాయణా! ఎదలో భక్తిని పీఠంగా వేసి 
దానిమిద మాపాదపద్మాలను కడకతో చేర్చికొల్చే భక్తునికి నేను దొరను కాదు. 


రాఘవియవ్యాఖ్య 100 


అంటూ యముడు పదిలముగా మృత్యుదేవతకు ్రబోధిస్తాడు. వాస్తవంగా, 
మోపాదకమలసేవాపరులు ఎంత సుకృతులో కదా! 

వ్యాఖ్య : భగవత్సాదపద్యార్చకులు పుణ్యాత్ములని వర్ణితం. 

పుణ్యాత్ములు పాపాత్ములు అందరు మరణానంతరం ఒకేలోకానికి వెళ్ళరు. 

“నావిరతో దుళ్ళరితాత్‌ నాశాంతో నాసమాహితః। 

నాశాంతమానసో వాపి, (ప్రజ్ఞానే నైన మాప్పుయాత్‌॥” 

చెడునడవడిని మానక, ఇంద్రియ చలనముడుగక, ఏకాగ్రచిత్తంలేక, అన్నిటియందు 
వ్యాపించే మనస్సుకలవాడు పరమాత్మను పొందలేడు - అని యముడు నచికేతునికి 
ఉపదేశించాడు. 

“అయం లోకో నాస్తి నపర ఇతి మానీ పునః పునర్వశమాపద్యతే మే” 

“సర్వే చైతే వశం యాంతి యమస్య భగవన్‌ కిల” - ఇత్యాది వాక్యాలు, 
“ఈలోకమూ లేదు, పరలోకమూ లేదు”. అనే దురభిమాని, ఇలాంటి జనులందరు 
యమునికి వశమవుతారని బోధిస్తున్నాయి. 

“శప్తమానస్య యత్సాపం శపంతమనుగచ్చతి” - తిట్లు పడవాని పాపం 
తిట్టేవానితో కూడి పోతుంది. సాధువులను దూషించేవారూ, ఆచారహ్‌నులూ 
యమునిఆజ్ఞవల్ల రౌరవాది సప్తనరకాలను పొందుతారని (శ్రుతిస్మృతులు బోధిస్తున్నాయి. 

భగవద్భక్తులు యమలోకానికి వెళ్ళరు. వైకుంఠానికి వెళ్ళుతారు. 

భగవంతునిస్వరూపగుణవిభూతులందు నిరతిశయ ప్రీతిరూపమైన ధ్యానవిశేషమే 
భక్తి. ధ్యానవిశేషమంటే తైలధారవలె ఎడతెగకుండా నిరంతరస్మృతిరూపమై, జీవుడు 
శరీరాన్ని విడిచేవరకు - వైకుంఠానికి ప్రయాణం చేసేవరకు - (ప్రతిదినం 
అనుష్టింపగా వృద్ది పొంది, అంతిమస్మృతివరకు ఉండే జ్ఞానపరంపర. 

“ఆ పీఠ్రాన్మాళిపర్యంతం పశ్యతః పురుషోత్తమమ్‌। 

పాతకాన్యాశు నశ్యంతి, కిం పునస్తూపపాతకమ్‌॥” 

భక్తులు తమహృదయంలో భక్తిపీఠంమీద ధ్యేయమూర్తిని ప్రతిష్టించి ఆపాదమస్తకం 
సేవిస్తుంటారు. కాబట్టి వారి మహాపాతకాలన్నీ నశిస్తాయి. ఇక ఉపపాతకాలవిషయం 
చెప్పేదేమి? అన్నట్టు భక్తులు పావనమూర్తులు. 

“విష్ణునామధరః పుణ్యో నామధారీ స ఉచ్యతే॥” 

విష్ణు నారాయణ అనే భగవద్వాచకమైన నామాన్ని ధరించినవాడే 'నామధారి'. “నామైవ 
నామ నామ మే” భగవన్నామమే నామమనబడుతుందని (అరుణపాఠం) (శ్రుతి 
బోధిస్తుంది. కాబట్టి 'నామధారి'యే పుణ్యుడు కాదు, ఆయనను ఆపేరుతో 
పిలిచేవారుకూడా అజామిళునివలె పుణ్యాత్ములవుతారు. 


200 నారాయణ శతకం 


'సమవర్తిన్‌' శబ్దానికి, ధర్మాధర్మాల పుణ్యపాపాల విషయమై పక్షపాతం లేకుండా, 
సమానంగా వర్తించే 'యమధర్మరాజు' అని అర్థం. మృత్యువు మొదలైన భృత్యులే 
యమకింకరులు. 

“స్వపురుష మభివిక్ష్య పాశహస్తం 

వదతి యమః కిల తస్య కర్ణమూలే। 

పరిహర మధుసూదన ప్రపన్నాన్‌ 

ప్రభురహ మన్యనృణాం న వైప్లవానామ్‌”'॥ 

యమధర్మరాజు పాశహస్తుడైన తన కింకరుణ్ని పిలిచి, “శ్రీమన్నారాయణుని 
శరణు జొచ్చిన వారి వద్దకు పోవద్దు, నేను తక్కిన నరులకే గాని విష్ణుభక్తులకు 
ప్రభువును కాను అని రహస్యంగా చెబుతాడట. 

“దేవం శార్‌జ్లధరం విష్ణుం యే ్రపన్నాః పరాయణమ్‌; 

న తేషాం యమసాలోక్యం, న చ తే నరకౌకసః॥ 

శార్‌జ్లధరుడైన విష్ణుమూర్తిని పూజించే ప్రపన్నులకు యముని దర్శనం కాదు. 
వారు నరకానికే పోరు, అని వైష్ణవ, వామన పురాణాల ప్రామాణ్యం ఉంది. నిజంగా, 
నారాయణుడెంతదయాళుడో, ఆయన పాదపద్మార్భకులెంత పుణ్యులోకదా! 

మ. కులమెన్నం గొలదేల యెకులజుండుం గోత్రాభిమానాభిలా 
షులునజ్ఞానము బాసి జ్ఞానము మదిన్‌ సంధించి శుద్దాత్ముండై 
యలరారం బరుసంబు సో(కునినుమున్‌ హేమాకృతిస్తోముమై 
వెలయున్నాగతివాండు ముక్తి కరుగున్‌ వేదాత్మ నారాయణా॥ 78 

అర్హం : ఓ వేదాత్మ! నారాయణా! కులము = జాతిలోని ఒక తెగను; ఎన్నన్‌ = 
గణించడం; కొల = పాపం, అది, ఏల = ఆకులమెన్నడం ఎందుకు? ఏకులజుండున్‌ 
= ఏ కులమందు పుట్టినవాడైనా; గోత్ర+అభిమాన+అభిలాషలున్‌ = వంశాహంకారవాంఛలను; 
అజ్ఞానమును, పాసి = (త్రోసి, జ్ఞానముమదిన్‌ సంధించి = వివేకాన్ని ఎదలో సమకూర్చి; 
శుద్ద+ఆత్ముడై = నిర్మలాత్ముడై; అలరారన్‌ = |ప్రకాళించగా; పరుసంబు = స్పర్శవేధి 
అనే వస్తువు; సోకున్‌ = తాకునట్టి; ఇనుమున్‌ = ఆయసలోహం; హేమ+ఆకృతి స్తోమమై 
= మొత్తం బంగారు రూపమై; వెలయున్‌ = మెరయును. ఆ గతి వాడు = ఆరీతిగా 
ప్రకాశించే శుద్దాత్ముడు; ముక్తికి అరుగున్‌ = మోక్షాన్ని పొందును. 

తా : వేదాత్మ! ఓనారాయణా!. కులాన్ని తలచే పాపమెందుకు? కులగోత్రాలమీద 
అభిమానాభిలాషలుండడం అజ్ఞానం. ఏకులజుడైనా. అజ్ఞానాన్ని (తోసివేసి, జ్ఞాన 


మయమైన హృదయంతో శుద్దాత్ముడై ప్రకాశిస్తాడు. 


రాఘవయవ్యాఖ్య 201 


స్పర్శవేధి సోకిన ఇనుము, బంగారు రూపంతో మెరిసే రీతిగా జ్ఞానాన్ని 
సంధించిన వ్యక్తి శుద్దాత్ముడైతే ముక్తిని పొందుతాడు. 

వ్యాఖ్య : ఏకులజుడైనా శుద్దాత్ముడైతే ముక్తిని పొందుతాడని వర్ణితం. 

చేతనులు చేసిన పుణ్యపాపకర్మలకు అనుగుణంగా భగవంతుడు కల్పించే 
దేహాలన్ని పంచభూతాత్మకాలే. దేహమూ దేహంలో ఉండే జీవుడూ కలిసి “ఒక్కడు” 
అని వ్యవహరిస్తుంటాం. 

“చాతుర్వర్లం మయా సృష్టం గుణకర్మవిభాగశ' - (భ.గీ.-4-13) 

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే నాలుగు వర్గాలను నేను సత్తాదిగుణ 
కర్మలను బట్టి సృజించాను అన్నాడు శ్రీకృష్ణభగవానుడు. కాబట్టి ఈ విభజన 
వర్షసాంకర్యం, వృత్తిసాంకర్యం కలుగకుండా భగవంతుడు నిర్మించిన వ్యవస్థ. ఈ 
నాలుగు వర్గాలలో పూర్వ పూర్వులకు నియమాలు అధికం అవికూడా గీతోపదిష్టాలే. 

వర్గాలలో శూ(ద్రుడు, యుగాలలో కలి ఉత్తమం అంటారు. శూదునికి 
నియమాలు తక్కువ. కాబట్టి చెడిపోయే అవకాశాలు తక్కువ. ప 
నియమాలు ఎక్కువ. పతనావకాశాలూ ఎక్కువ. 

“స్త నే స్వే కర్మణ్యభిరతః సంసిద్దిం లభతే పరామ్‌” - (భ.గీ.18-45) 

“స్వకర్మణా తమభ్యర్భ్య సిద్ధిం విందతి మానవః” (భ.గీ.18-46) 

మానవుడు, తన విహితకర్మను భగవదారాధనగా నిష్కాముడై ఆచరిస్తే చిత్తశుద్ది 
కలిగి, జ్ఞానయోగ్యతచేత ముక్తిని పొందుతాడని విశదపరచాడు శ్రీభగవానుడు. 

“సత్కులజాతా వయమిత్యన్యే, తేషు కలిం పరిపూర్ణం మన్యే” అన్నట్లు మీది 
ఆకులం, మాది ఈ కులం. అని కులగో(త్రాభిమానాలు కలిగి మనుగడ సాగించడం 
నిండు అజ్ఞానమే. 

“అవజ్ఞార్థ మనర్జాయ భక్తజన్మాదిచింతనమ్‌; 

శాస్త్రవ్యవస్థామాత్రార్థం న తు దూపష్యతి క్వచిత్‌” (రహస్యత్రయసారం) 

అవమానించాలనే ఉద్దేశంతో భక్తులకులగోత్రాలను విచారించడం అనర్థకరం. 
శాస్త్రవ్యవస్థకోసం విచారిస్తే అది దూష్యం కాదు. 

“న శూద్రా భగవద్భక్తాః విధా భాగవతా స్స్మృతాః। 

సర్వవర్లేషు తే శూద్రః యే హ్యభక్తా జనార్దనే॥” 

భక్తులు శూద్రులు కారు. వారు భాగవతులుగా పరిగణింపబడతారు. భక్తులు 
కాని వారు శూదద్రులుగా భావంపబడతారు. 

“శృపచోపి మహీపాల! విష్ణుభక్తో ద్విజాధికః | 

విష్ణుభక్తివిహినస్తు యతిశ్చ శ్వపచాధమః॥” 


202 నారాయణ శతకం 


శృపచుడు - కుక్క మాంసం తినేవాడు - విష్ణుభక్తుడైతే ద్విజునికంటె అధికుడే. 
విష్ణుభక్తిలేనివాడు యతీశ్వరుడైనా శృపచునికంటె అధముడే. “భక్తిహినంబు లైన 
జ్ఞాన, వాచా,కర్మకొశలంబులు నిరర్ధకంబులు (భాగ) 

“ఏకులజుడైన నేమి? యెవ్వడైన నేమి? అరుదైన భూతదయానిధియగువాడే, 
తగిలి వేంకటేశుదాసుడైనవాడు”. (అన్నమాచార్యులు) 

“జ్ఞానవిహీనస్సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన” 

“జ్ఞానాదేవ తు కైవల్యం” జ్ఞాన రహితుడెన్ని జన్మలెత్తినా ముక్తిని పొందలేడు. 
జ్ఞానంచేతనే మోక్షం లభిస్తుంది, అన్నారు శ్రీ శంకరాచార్యులు. 

మధ్యమతస్థాపకులైన ఆనందవర్హనాచార్యులు “అమలాభక్తిశ్చ తత్సాధనమ్‌” - 
భక్తియే మోక్షసాధన మన్నారు. మార్గాలు వేరైనా అందరిగమ్యం ఒక్కటే కదా! 

“నాహం దేవో న మర్త్యో వా న తిర్యక్‌ స్టావరో౬పి వా 

జ్ఞానానందమయస్వాత్మా శేషో హి పరమాత్మనః॥”' (సచ్చరిత్రరక్ష) 

జ్ఞానానందమయమైనది ఆత్మ. అది సురనర తిర్యక్‌ స్టావరాలలో ఏదీ కాదు. 
ఆత్మ కేవలం పరమాత్మకు దాసభూతమే. 

ఆత్మకు జ్ఞానాన్ని కలిగించే అవసరముండదు. అది శుద్దమైనది, అమలమే. 

“యథోదపానకరణాత్‌ క్రియతే న జలాంబరమ్‌। 

సదేవ నీయతే వ్యక్త మసతః సంభవః కుతః 

బావిని త్రవ్వినంతమాత్రాన నీటిని సృజించడంలేదు. ఉన్న నీటిని పొందడానికి 
దాన్ని ఆవరించిన నేల పొరలను తొలగించడమే అవసరం. (ప్రాకృతిక బంధాలను 
తొలగిస్తే శుద్దాత్మ గోచరమవుతుంది కదా! అందుకే కవి “అజ్ఞానముబాసి జ్ఞానము 
మదిన్‌ సంధించి” అన్నాడు. కులగోత్రాభిమానాలు అజ్ఞానంవల్ల కలిగినవే. ఈ 
అజ్ఞానాన్ని మనస్సునుంచి తొలగించాలి, త్రోసి వేయాలి. అందరిఆత్మఅమలమైనది, 
జ్ఞాన ఆనందమయమైనది, అనే జ్ఞానాన్ని చిత్తాని కెక్కించాలి అన్నాడు. 

అజ్ఞానం అంతరిస్తే జ్ఞానం ఆవరిస్తుందా? జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుందా? 
ఇది విచారణీయం. అయోమయవిషయం కదా! 

ఇనుము అజ్ఞానసదృశమని, పరుసం జ్ఞానసదృశమని వర్షితం. ఈ రెండింటిని 
ఒండొంటితో సోకించే ప్రయత్నం కర్మసిద్ధాంతం. సోకిన వెంటనే - సత్కర్మనాచరిస్తి 
అజ్ఞానం తొలగుతుంది. జ్ఞానం (ప్రకాశిస్తుంది. మనస్సు నావరించన తమస్సు 
పాసిపోతుంది. సత్యం వృద్దిచెందుతుంది. హేమాకృతిగా వెలుగుతుంది మనస్సు. 
శుద్దాత్ముడు - నిర్మలమైన మనస్సు కలవాడు అవుతాడు నరుడు. ఈ గతివాడు 
సద్గతుడు కదా! 


రాఘుఎయవ్యాఖ్య 203 


మ, _నిరతానందనియోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై 
కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై 
పరుషవ్యాధినిబద్దులై పతితులై భగ్నాంగులై (మ్రగ్గువా 
రరయ న్నిన్నాగి te sud నారాయణా॥ 79 

అర్థం: అబ్బాక్ష = పుండరీకాక్ష ! ఓ నారాయణా! నిరత+ఆనంద నియోగులై = 
ఎల్లప్పుడు మోద (ప్రమోదాలను పొందువారై; నియతులై = భాగ్యవంతులై నియమంకలవారై; 
నిన్నున్‌, ఆత్మయందు, ఇడనివారు = చిత్తంలో నిల్సుకోనివారు; అరయన్‌ = ఆలోచిస్తే; 
ఒగిన్‌ = (క్రమంగా; నిర్భాగ్యులై = దరిద్రులై; నీచులై = క్షుద్రులై; కరుణాహీనమనస్కులై 
= నిర్ణయులై; మలినులై = కల్మషులై; కష్టాత్ములై = కష్టపడే శరీరం కలవారై; నష్టులై 
= కష్టించినా ఫలం దక్కని వారై; పరుష వ్యాధి నిబద్దులై = దారుణరోగ గ్రస్తులై; పతితులై 
= పడినవారై; భగ్న+అంగులై = విరిగిన అవయవాలు కలవారై; (మ్రగ్గువారు = చచ్చేవారు. 

తా : అబ్బాక్ష! ఓ నారాయణా! సదానందభరితులై భాగ్యవంతులై నియమనిష్టలతో 
నిన్ను ఎదలో పదిలపరచుకోలేని వారు భాగ్యహీనులవుతారు. క్రమంగా, వారు 
నిచులు, నిరయులు, మలినులు, కష్టాత్ములై నష్టపడతారు. దారుణరోగ[గ్రస్తులై, 
సమాజంలో పతితులై, వికలాంగులై చస్తారు. 

వ్యాఖ్య : భోగభాగ్యులై భగవంతుణ్ని ఉపొసించనివారు చెడిపోతారని వర్షితం. 

“భాగ్యం (స్తీ నియతిర్విధి:” (అమరకోశం) 'నియతి' శబ్దానికి భాగ్యమనే అర్హముంది. 

పూర్వజన్మపుణ్యంవల్ల కొందరు భోగభాగ్యాలను నియమంగా అనుభవిస్తున్నారు. 

ఆనందమయజీవితాన్ని గడుపుతున్నారు. 

భాగ్యాన్ని - ద్రవ్యాన్ని - మందసంలో భ[ద్రపరచుకొన్నట్లే, ఆభోగభాగ్యాలను 
అనుభవించే జన్మను (ప్రసాదించిన పరమాత్మను కృతజ్ఞతాభావంతోనైనా అంతరంగాన 
ప్రతిష్టించుకొని సర్వదా సంస్కరించడం జీవునిలక్షణం. 

సర్వాత్ముడెలాగైనా ఆందరిహృదయంలోనూ ఉన్నాడు. ఆజ్ఞానం లేక “ఇది 
మాధనం, మేమనుభవిస్తుంటాం' అని అహంకారంతో మాధవుణ్న మనస్సున 
క్షణమైనా చింతించని వ్యక్తులు జీవన్మృతులే. స్మృతి లేకపోతే మిగిలేది మృతియే. 

సర్వానర్థాలకు నిదానం దరిద్రం. భాగ్యవంతులై భగవద్ద్యానం చేయని జీవులు 
మొదట నిర్భాగ్యులవుతారు. (క్రమంగా సమాజంలో నీచ, నికృష్ణజీవనులవుతారు. 
ఇంకిపోయిన జీవనం (నీరు) వల్ల వారి గుండె ఎండి బండబారుతుంది. 
పాపకర్ములవుతారు. కష్టపడినా ఫలితం వారికి దక్కదు. ఘోరవ్యాధి పీడితులవుతారు. 
సర్వాంగాలు శిథిలమై కడకు వారు దీర్హనిద్రపోతారు. 


204 నారాయణ శతకం 


భగవద్విషయ'ప్రావిణ్యులైన శ్రీ శరకోపమునుల శ్రీ సూక్తి స్మరణీయం. 
“ఏకచ్చత్రాధిపత్యం విదధతి కిల యే భూతలే తే_పి కాలే 
నీలశ్వాదష్ట్రపాదాశ్చ్యుతఘటశకలా భిక్షుకా ఏవ హి స్యుః | 
అస్మిన్రేహఒపి సర్వైర్ణగతి సువిదితా ఏవ తస్మాత్తు యూయం 
శ్రీమన్నారాయణస్య స్మరత పదయుగం నిత్యముజ్జీవనాయ” ॥ (4-1-1 
చిరకాలం ఏకచ్చ(త్రాధిపతులైన మహారాజులు కూడా ఒకప్పుడు శత్రువులచే 
పరాజితులవుతారు. వారి భోగభాగ్యాలనూ పగతురు అపహరిస్తారు. ఎక్కడనో 
తలదాచుకొని, లోకులు చూస్తారనే సిగ్గుతో రాత్రి' భిక్షాటనకోసం బయల్దేరుతారు. 
దారిలో చీకటికి కానరాని నల్లకుక్కను తొక్కుతారు. అది వారిని వెంటనే కరుస్తుంది. 
వారిచేతిలో ఉన్న బిచ్చపు చిప్ప హఠాత్తుగా నేలమీద పడి బొచ్చెలవుతుంది. బాధతో 
బావురుమంటూ ఎలుగెత్తి ఏడుస్తుంటే, ప్రజలందరు వచ్చి వారిని చూడడం వల్ల 
సిగ్గుతో తలెత్తుకోలేరు. కాబట్టి, ఓ చేతనులారా! నశ్యరమైన ప్రాకృతిక ఐశ్వర్యాలను 
ఆశించక, ఈ జన్మలోనే శ్రీమన్నారాయణుని దివ్య పాదారవిందాలను సర్వదా 
ధ్యానిస్తూ ఉజ్జీవించండి అని బోధించారునమ్మాళ్వారు (తిరువాయిమొళి, 
ఈ పద్యం శ్రీ యథావాక్కుల అన్నమయ్యగారి (125) పద్యరచనను పోలి ఉంది. 
“ఖలులై యాచకులై ఏరుద్దవికటాకారాంగులై పంగులై 
బలహీనాతురులై రుజాపటలతాపచ్చన్నులై ఖీన్నులై 
చలనాందోళిత చిత్తులై మలినులై జాత్యంధులై మందులై 
యిల జన్మించెద రాత్మ నిన్నిడనివారీక్షింప సర్వెశ్వరా॥” 
ను. ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యులై ముక్తులై 
ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై 
మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్టులై 
యొనరన్నొప్పెడువారు న పదరుచిన్నూహించు నారాయణా॥ 80 
అర్థం: నీ పదరుచిన్‌, ఉహించు, ఓ నారాయణా! నీ పదరుచిన్‌.= నీచరణ రుచితో; 
ఘనభోగ+ఆస్పదులై = గొప్పసుఖాలకు స్థానభూతులై; గత+ఓఘమతులై = స్థిరబుద్దులై; 
కారుణ్యులై = దయాళురై; ముక్తులై = బంధాలను త్రెంచుకొన్నవారై; ధనకీర్తి ప్రదులై; 
దయా+అభిరతులై = దయాసక్తులై; ధర్మాత్ములై = ధార్మికులై; నత్యులై = శాశ్వతులై; 
మనుజ+అధీశ్వురులై = నరేం(ద్రులై; మనస్‌+జ, నిభులై = మన్మథునితో సమానులై; 
మాన్యస్టులై = గౌరవపా(త్రులై; స్వస్టులై = ఆరోగ్యవంతులై; ఒనరన్‌, ఒప్పెడువారు = 
యోగ్యంగా జీవించేవారు. 


రాఘవియవ్యాఖ్య 205 


తా : నీ పదరుచిని ఊహించే నారాయణా! నీ పదరుచితో గొప్పభోగాలకు 
ఆస్పదులై, స్పిరమతులై, దయాళురై, ముక్తులై, ధనకీర్తులను వితరణం చేయువారై, 
కరుణాసక్తులై, ధార్మికులై, నిత్యులై, నరాధిపతులై, మన్మథునితో సమానసుందరులై, 
మాన్యస్టులై, స్వస్టులై యోగ్యంగా జీవిస్తుంటారు. 

వ్యాఖ్య : భగవత్సాదాభిరుచికలవారు సకలశుభాలను అనుభవిస్తారని వర్తన. 
భక్తులందరు భగవంతుని వాదారవిందమందలి అమృతాన్ని ఆస్వాదిస్తుంటారు. 
భక్తులమనస్సు అనే మధుపం భగవంతుని పాదరుచిని చూడగలుగుతుంది. “విష్లోః 
ఫది: “పరమ మధ్వ ఉత్సః' - భగవంతుని పాదకమలంనుంచి మకరందం 
(స్రవిస్తుందని (శ్రుతి బోధిస్తుంది. 

తన పాదరుచి ఎలా ఉంటుందో తానూ రుచి చూడాలని కాబోలు, 
వటపత్రశాయియైన బాల ముకుందుడు తన కరారవిందంతో పదారవిందాన్ని 
ముఖారవిందాన చొనిపి చొక్కుతుంటాడు. బహుశమకరందాస్వాదనతో తన ఉదరంలో 
ఉన్న చేతనాచేతన పదార్థాలను ఉజ్జీవింప చేసే అభిరుచి, ఆసక్తి కలవాడు 
నారాయణుడు. 

'రుచి' శబ్దానికి రుచి, కాంతి అనే అర్జాలున్నాయి. 

భగవత్సాదారవిందచింతన, జ్ఞానసంపన్నుల జిహ్యకు అమృతపానం 
చేసినట్టుంటుంది. వారి హృదయం, శరీరమంతా బ్రహ్మ వర్చస్సుతో 
దేదీప్యమానమవుతుంది. వారిజీవనతరువు మూడుపువులు, ఆరుకాయలతో 
వృద్దిబొందుతుంది. వారు గృహభోగం మొదలు శయ్య, వస్త, ఆభరణ, (స్త్రీ, పుష్ప, 
గంధ, తాంబూలములనే అష్టభోగాలను అనుభవిస్తారు. వారు నవనవోన్మిషిత 
ప్రజ్ఞాశాలురై, కరుణాంతరంగులై, (ప్రతి బంధకాలేమి లేని వారవుతారు. 
ధనధాన్యాదులను దానం చేసి వదాన్యులై వంశానికి కీర్తిని ఆపాదిస్తారు. 
భరాతదయాసక్తులై ధర్మకార్య నర్వహణధురంధరులై శాశ్య్వతులవుతారు. 
సద్గుణభూషితులై (ప్రజానాయకులవుతారు. సౌందర్యంలో కందర్పసదృశులై, 
లోకమాన్యులై అనామయులై ధన్యజీవులవుతారు. 

ఈ పద్యశైలికి సర్వేశ్వరశతకంలోని (109) పద్యశైలికి మైత్రి ఉంది. 

“సకలాధీశ్వరులై గణాధిపతులై సర్వజ్ఞులై నిత్యులై 

అకళంకాత్మకులై మహామహిములై యంభోజగర్భాండర 

క్షకులై యుండుదు రెల్లవారును భవత్సద్భక్తినానాగణా 

ధికలీలావిధి నంతరంగముల వర్తింపంగ సర్వేశ్వరా॥” 


206 నారాయణ శతకం 


మోక్షవింశతి: 


మ. డవిదితామ్నాయనికాయభూతములలో విజ్ఞానసంపత్కలా 
స్పదయోగీంద్రమనస్పరోజములలో బ్రహ్మేంద్ర దిక్సాలక 
త్రిదశవ్రాతకిరిటరత్నములలో దీపించుచున్నట్టి మో 
పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా॥ 81 

అర్థం : ఓ నారాయణా! విదిత+ఆమ్నాయ నికాయభూతములలో = తెలిసిన వేదాలు 
లక్ష్యంగాగల ప్రాణులలో; విజ్ఞాన సంపత్‌ కళా+ఆస్పద యోగీంద్ర మనస్‌+సరోజములలో 
= విజ్ఞాన సంపత్తు అనే కళకు ఆస్పదమైన యోగీశ్వరుల హృదయపుండరీకాలలో; 

(బ్రహ్మా+ఇం(ద్ర, దిక్సాలక, (త్రిదశ్వవాత కిరీటరత్నములలో = చతుర్ముఖుని, శతమఖుని, 

దికృతుల, దేవతాగణాల మకుటాలయందలి మణులలో; దీపించు చున్నట్టి = ప్రకాశిస్తున్న; 

మీ పద పద్మాలను = మీ చరణారవిందాలను; నేను; భావగేహమున = మనో మందిరంలో; 
భాఎంతును = స్మరిస్తుంటాను. 

తా : ఓనారాయణా! (ప్రసిద్దమైన వేదమందిరాల యందలి ప్రాణులలో, విజ్ఞాన 
సంప(ద్రూపకళకు స్తానభూతులైన మహా యోగుల మనస్సరోజాలలోనూ, బ్రహ్మేంద్ర 
దిక్సాలక దివౌకసుల కిరీటాలయందలి మణులలోనూ (ప్రకాశిస్తున్న మీ పాదకమలాలను 
నా హృదయసదనంలో స్మరిస్తుంటాను. 

వ్యాఖ్య : భగవంతుని పాదపద్మాలు ప్రకాశించే ప్రదేశాలను ఉల్రేఖించిన 
పద్యమిది. 

బిజ్ఞాసువులైన మహర్షులు కర్మ జ్ఞానాలు అనే రెండు రెక్కలున్న పక్షులై ఇంద్రుని 
వద్దకు పోయి ప్రార్థించారనే (శ్రుతి వాక్యాలున్నాయి. 

“వయస్సుపర్ణా ఉపసేదు రింద్రం ప్రియమేధా బుషయో . నాథమానాః” 

“సచాగ్‌ం శిక్యః పురోవాచోపనిషదింద్రో జ్యేష్ట ఇంద్రియాయ బుషిభ్యః' 

ఇంద్రుడు మహర్షులకు జ్ఞానసామర్థ్యం కలుగడానికి వేదవేదాంతాలను బోధించాడు. 
మహర్షులకు వేదమే శరణం. ఆశ్రయమైనది. వేదవేద్యుడైన పరబ్రహ్మ అనే 
ఆకాశంలో విహరించే పక్షులైన మహర్షులు వేదనీడాధిరూఢులు. (వేదమనేగూటిలో 
ఉన్నవారు) కాబట్టి, 'విదితామ్నాయనికాయభూతములు' అని కవి వాక్కు. 

“ఆచార్యాద్దెవ విదితా సాధిష్టం ప్రాపత్‌” (ఛాం.ఉ.) 

“స్వాధ్యాయాద్యోగమాసీత, యోగాత్‌ స్వాధ్యాయమావసేత్‌। 

స్వాధ్యాయయోగసంపత్త్యా గమిష్యతి పరాం గతిమ్‌” 


రాసు సయువ్యాఖ్య 207 


ఆచార్యోపదిష్టమైన విద్యయే శ్రేష్టమైనది. భక్తియోగమందు స్పెరుడై వేదాన్ని 
అధ్యయనం చేసాడు "తదపురుషుడు; పరస్సరవేద యోగసంపత్తిచేత మోక్షం 
పొందేవారు వేదపురుషులు. “చరణం పవిత్రం వితతం పురాణం” అని అధ్యయనం 
చేసే వేదమూర్తుల అంతరంగమందు భగవత్సాదపద్మాలు స్థిరంగా ్రకాశిస్తుంటాయి. 

యోగీంద్రులు విజ్ఞాన సంపత్కళాస్పదులు. “శాస్త్రం భూరి నిజస్వరూపమతయే 
స్వారాధనార్హం వపుః (ఏశ్వగుణాదర్భ్శ చంవువు). భగవంతుడు తనస్వరూవాన్ని 
తెలుసుకోవడానికి గొప్పశాస్తాన్ని కల్పించాడు, తనను పూజించడానికి మనకు ఈ 
శరీరాన్ని అను[గ్రహించాడు. 

“ద్వే విద్యే వేదితవ్యే ” అన్నట్టు రెండు-పర, అపర - విద్యలను తెలుసుకోవాలి. 
అపరావిద్య: వేదవెదాంగశా(స్తాభ్యాసం, అధ్యాత్మవిద్యను చక్కగా అర్థం చేసుకొనే 
యోగ్యతను కల్పిస్తుంది. పరబ్రహ్మను పరోక్షంగా తెలుసుకొనే జ్ఞానమిది. 

పరావిద్య: ఉపనిషద్విద్య, అధ్యాత్మవిద్య లేదా వేదాంతశాస్త్రం. 

భక్తి లేదా ఉపాసనచేత పరబ్రహ్మను సాక్షాత్కారంగా పొందే జ్ఞానమిది. 

జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చేది విజ్ఞానం. 'యమ, నియమ, ఆసన, (ప్రాణాయామ, 
ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగయోగం విజ్ఞానసంపత్కళాస్పదం. 
'కం లాతీతి కళా' పరబ్రహ్మను ఆకర్షించేది. భగవత్రాప్తికి సాధనమిది. యోగీశ్వరులు 
ఈ సాధనలో వాయువును (క్రమబద్దంచేస్తూ, కామ, (క్రోధ, భయ, స్వప్న, స్నేహ, 
అత్యశన, వైచిత్ర, వ్యాధి, ఆలస్య, లోభాలు అనే పది (10) విఘ్నాలను దాటి, 
బాహ్యంద్రియాలను అంతర్ముఖంగా చేస్తారు. నిగ్రహించిన మనస్సును ఏకా(గ్రంగా 
ధ్యేయమూర్తిమీద లగ్నం చేస్తారు. ధ్యానానుసంధాననిష్టలో ఉన్నప్పుడు పాములు 
ప్రాకినా,పుట్టలు పెరిగినా తెలియని స్థితిలో ఉండడమే సమాధి దశ. “సమే 
ఆధియతే, ఇతి సమాధిః” శ్రీనాథుని యందు ఏకాగ్రంగా ఉంచబడిన మనస్సు 
తేడోవంతమవుతుంది. కాబట్టి, 

“తత్ర ప్రత్యయెకతానతా ధ్యానమ్‌”. (యోగసూత్రం. 3-2) 

“శాస్రోక్రదేవతా ఆలంబనేషు అచల: అభిన్నజాతీయై రనంతరితః ప్రత్యయ 
సంతాన ఏకా(గ్రతేతి యమాహుః” (మహాభాష్యమ్‌) 

యోగులకు ధ్యానమే బలం. యోగీంద్రులు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, 
ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వాలు అనే అష్టసిద్దులను పొందుతారు. వీటితో 
వారనుకొన్నవాటిని పొందుతారు. 


208 నారాయణ శతకం 


“ఏతా నష్టా గుణాన్‌ ప్రాప్య కథంచిద్యోగినాం వరాః | 

ఈశాః సర్వస్య లోకస్య దేవానప్యతిశేరతే ॥”(భారతం. అను.145 అ) 

యోగీంద్రులు అష్టసిద్దులను సాధించి ప్రపంచాన్ని శాసించే సమర్షులై దేవతల 
కంటె మించి శోభిస్తారు. 

“ధ్యానావస్టిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినకొ(భాగవతం 12 స్కం.) 

పాదాలు విగ్రహానికి ఉపలక్షణంకదా! ధ్యానపరమైన మనస్సుచేత యోగిపుంగవులు 
జ్యోతిర్మయుడైన పరబ్రహ్మను దర్శిస్తారని, తత్సలితంగా వారు ముక్తిని పొందుతారనీ 
అన్నది నిర్వివాదాంశం. 

“యం (బ్రహ్మా వరుణేంద్రరు[ద్రమరుతః స్తున్వంతి దివ్యైస్సవై 

ర్వేదై: సాంగపద(క్రమోపనిషదైర్లాయంతి యం సామగాః” (భాగవ) 

బ్రహ్మేందాది దేవతలందరు దివ్యంగా స్తోత్రం చేస్తూ నారాయణుని పాదపద్మాలకు 
నతమస్తకులై దండవత్రణామం చేస్తుంటారు. అప్పుడు దేవతల కిరీటాల యందలి 
ప్రత్యుప్తమణులలో భగవత్సాదపద్మాలు 'ప్రతిఫలిస్తుంటాయి. 

అలాగే, భక్తిరూపాపన్నజ్ఞానంతో భగవంతుణ్ని కీర్తిస్తున్న ఈ కవిచం(ద్రుడు, 
తనహృదయపద్మమందు వెలసి యున్న నారాయణపాదపద్మాలను సర్వదా 
౦స్మరిస్తానన్నాడు. ముక్తి లభిస్తుందనే ఆత్మప్రత్యయం ప్రశంసనీయం. 

వెలయన్‌ యౌవనకాలనుందు మరు(డున్‌ వృద్దాప్యకాలంబునన్‌ 

బలురోగంబులు నంత్యమందు యము(డుం బాధింప నట్టైన యీ 

పలు జన్మంబులు చాలదూలితి ననుంబాలింపవే దేవ మీ 

ఫలితానంద దయావలోకనము నా పై(జూపు నారాయణా ॥ 82 
అర్థం: ఓ నారాయణా! మరుండున్‌ = మన్మథుడు; యౌవనకాలమందు = తరుణ 
ప్రాయమందు; వెలయన్‌ = ్రకాశింపగా; వృద్దాప్యకాలంబునన్‌ = ముసలితనాన; 
పలురోగంబులు; అంత్యమందు = మరణదశలో; యముండున్‌ = దండధరుడుకూడా; 
బాధింపన్‌ = వెతలపెట్టగా: అట్టైన = అలాంటి; ఈ పలు జన్మంబులు; చాల; తూలితి 
= ఎత్తి అనుభవించాను. దేవ! ననున్‌; పాలింపవే! మీ ఫలిత+ఆనందదయా+అవలోకనము 
మీ పూర్ణానందంతో దయా దృష్టిని; నాపైన్‌; చూపు = (ప్రసరింపజేయుము. 
తా: ఓ నారాయణా! వయస్సులో మన్మథుని విజృంభణం, వార్దక్యంలో 
రోగాలబాధ, మరణదశలో యమయాతన కలిగే ఇలాంటి జన్మలు చాలా ఎత్తాను, 
మిత్తి వాతపడ్డాను. నన్ను కాపాడవా దేవా! మీ పండిన ఆనందంతో నాపై కృపాదృష్టిని 
సారింపుము. 


es 


లే 


రాఘ నియ వ్యాఖ్య 209 


వ్యాఖ్య : కని, తనకు జన్మరాహిత్యాన్ని ప్రసాదించుమని దేవుణ్ణి ప్రార్థించే పద్యం. 

జీవులకోసం ఏర్పడిన సుఖం రెండురకాలు 1. పేయము 2 శ్రేయము. 
"అన్యచ్చేయోఒన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్జేపురుషగ్‌ంసినీతః' (కరఠో) 
1. ప్రేయస్సు: ప్రీతికరమైన భోగం 2.శ్రేయస్సు: కల్యాణకరమైన మోక్షం. పరస్పర 
విలక్షణ ప్రయోజనాలు కలిగిన (పేయః శ్రేయస్సులకు - రెండింటికీ మానవులను 
ఆకర్షించేశక్తి ఉంది... 

భోగలాలసమైన మానవ(ప్రకృతి (స్తీ పురుష వ్యామోహంతో సంసారమనే ఊబిలో 
కూరుకొని పోతుంది - ఇంద్రియాల తృప్తికోసం వెంపర్గాడే జీవనదశ యౌవనం. 
“తరుణ స్తావత్తరుణీసక్త' యువకుడు యువతియందాసక్తుడైనట్లే “తరుణీ తా 
వత్తరుణాసక్తా” యువతికూడా యవకునియందు ఆసక్తయె, (క్రమంగా వారు 
అన్యోన్యాకర్షితులవుతారు. 

వనితల అంతస్పౌందర్యంకంటె బాహ్యసౌందర్యమే మొదట ఆకర్షిస్తుంది. యువతి 
విద్యుల్లతావిగ్రహ. చం(ద్రాస్య, చంచరీకచికుర, కురంగనయన, వేయేల? సానబెట్టిన 
మకరాంకుశస్త్రమే. 

“చన్నులపెంపు, పాదజలజమ్ములకెంపు, మనోహరమ్ములౌ 

కన్నుల సొంపు, మైయగరుకంపు, కనుంబొమ వంపు, (శోణులన్‌ 

తిన్నెలనింపు, నెన్నడల తీరనిజంపు, నఖాళితెంపు, పల్‌ 

క్రొన్నన యింపు, ముంగురుల గుంపు దలంప వరింప కెట్టగున్‌?” 

“మాటలనవచ్చు. వచ్చునే మనసు నిలువ” 

“వయసువాండంట ఆమీ(ద వైస్లవుడ(ట” అనుకొంటూ, హావభావచేష్టలతో 
విలాసానికి నిల్చిన వగలాడిని చూచి, 

“తలోదరి! తవాపాంగైః (క్రీత మేకం జగదత్రయమ్‌; 

తాం వినా స తు కందర్చః కం దర్చ మవలోకతే॥” 

ఓ తన్వీ! నీ చూపులతో ముల్ఫ్గొకాలు ఓడిపోయాయి. నీవు లేకపోతే మన్మథుడు 
ఎవరిని జూచుకొని గర్వపడతాడు? అని నానలేక యువకుడు త్హోషశేముషితో నోరు 
జార విడువడం చెలరేగినమారుని లక్షణంగాక మరేమి? 

“మరుండాచార్యుండుగా విశీర్లకబరీమాల్యాళి పుష్పాంజలి 

స్ఫురణల్లాం దదుపెతభృంగనినదస్తోమంబు గానంబుగా 

వరమంజీరరవంబు తాళగతిగా వర్షిల్లు శాతోదరీ 

సురతవ్యత్యయవేగతాండవ మొనర్భుం జింతితాభిషటమున్‌"॥ 


210 నారాయణ శతకం 


ఇలా రతిసుఖసారమైన యువతిశరీరాన్ని కౌగిట జేర్చే భాగ్యం ఏకాంతంగా 
లభించినా, ఇస్పీ అని త్రోసి వేసే గృహస్థుడు “లేడు ప్రవరాణ్యు(డు దక్క 
మరొక్క(డెక్కడన్‌” 

నిగనిగలాడుతూ బంగారుకడ్డీలాగా ఉన్న శరీరం వయస్సు ఊడిగి శ్రథసంధి 
జర్జరమవుతుంది. శరీరం జర్జరీభూతం, ముగ్గుబుట్టలాంటితల, పండ్లూ ఊడిపోయిన 
బోసినోరు, అయినా మూడు కాళ్ళ ముదుసలికి ఆశ పెరుగుతూనే ఉంటుంది. 
అందుకే ఇలా అన్నారు. 

“అంగం గళితం, పలితం ముండం, దశనవిహీనం, జాతం తుండమ్‌, 

వృద్దో యాతి గృహీత్వా దండం, తదపి న ముంచత్యాశాపిండమ్‌॥” 

కన్నులు కనబడక, తిన్నది అరుగక, వాతపిత్త శ్లేష్మాది రోగాలతో మూట పగలక, 
మలమూ(త్రవ్యాధులతో పక్కతడుస్తుంటే, కట్టుకొన్నది గానీ, _కన్నవారుగాని 
ముక్కుమూసుకొని వెక్కిరిస్తూ చీవాట్టు పెట్టే దుర్భర దశ కలది వృద్దాప్యం. 

జరాజర్దరిత శరీరంనుంచి జీవుడు, యమపాశంతో గుండె గూడు కదలి, 
విడిపోవడమే అంత్యదశ. ఆయమయాతన వర్లనాతీతం. ఉన్నవానికీ తెలియదు, 
పోయేవాడు చెప్పలేడుకదా! ఇలాంటి అనేకజన్మలు చాలా తూలితి నన్నాడు కవి. 

స్వశక్తితో పుట్టడం, గిట్టడం కాని పని. పుట్టించి గిట్టించే వాడొక్కడుండాలి. వాడు 
పుట్టువూ చావూలేనివాడై ఉండాలి. వాడూ పుట్టువుకలవాడంటే అనవస్థాదోషం 
సంభవిస్తుంది. 

కర్మఫలానుభవానికి కాక, కేవలం తన సంకల్పంతో ధర్మసంస్థాఫనకోసం పుట్ట 
సర్వస్వతం(త్రుడు పరమాత్ముడు. ఆయన 'అర్జునా! నీకూ నాకూ ఎన్నో జన్మలు 
గడిచాయి. పూర్వజన్మల సంగతి నాకుమాత్రం తెలుసు, నీకుతెలియవు అన్నాడు. 
(భ.గీ.4-5) 

బ్రహ్మవిద్యయైన గీతాశాస్త్రం స్‌దనూ, గీతాచార్యునిబుదనూ, గీతను 
అనుగ్రహించిన వ్యాసభగవానుని మీదనూ, భక్తి విశ్వాసాలు కలవారే జస్తికులు అని 
విజ్జులమాట. 

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే” (భ.గీ.7-19) 

అనేక జన్మల సాధన ఫలితంగా ఒకనికి జ్ఞానోదయ మవుతుంది: అదే అతని 
చివరి జన్మ. దేహాంతమందు ఆజీవుడు దెవునిసన్నిధికి చేరుతాడు, 

“శ్రేయో హి ఢీరోఎభిపేయసో వృణీతే” (కఠోప) 

వివేకవంతుడు (పయస్సుకంటె శ్రేయస్సునే వరిస్తాడు అన్నట్లు కవి, పునర్జన్మ 


రాఘ సయువ్యాఖ్య 211 


సిశ్వాసమూ, పరలోకజ్ఞానమూ కలిగినవాడు కాబట్టి, ఈ జన్మలో దేవుణ్ని 
జన్మరాహిత్యం కోసం 'నన్ను పాలించు, దయతో చూడు'మని ప్రార్థించాడు. 
“లౌకిక మొల్లక నన్నాలోకించు (ప్రపన్నులకును లోబడి కరుణా 
లోకనముల బోషింతును, నాకాశ్రితరక్షణములు నైసర్గికముల్‌॥” 
అని శ్రీకృష్ణభగవానుడే ఉద్దవునికి (తన) స్వభావాన్ని (ప్రకటించాడుకదా! 
ము బలుకర్మాయతపాశబంధవితతిన్‌ బాహాపరిశ్రేణికిన్‌ 
జలయం త్రాన్వితబంధయాతనగతిన్‌ సంసారకూపంబులో 
నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేడెదన్‌ 
వెలయన్నీ కృపచేత. జేకొనవె నన్‌ వే వేగ నారాయణా॥ 83 
అర్థం: ఓ నారాయణా! బలు = అధికమైన; కర్మ+ఆయతపాశబంధవితతిన్‌ = కర్మలు 
అనే పొడవైన (త్రాటిచేకట్టిన ముడుల సముదాయంతో; బాహాపఠిశ్రేణికిన్‌ = బాహువులలాగా 
ఎక్కువగా నున్న బొక్కెనల వరుసకు; జలయం!త్ర+అన్విత బంధయాతనగతిన్‌ = నిటి 
మరతో కూడిన బంధం చేత తీవ్రమైన గమనం రీతిగా; సంసారకూపంబులోన్‌ = 
సంసారమనే నూతిలోన; అలరన్‌ = బాగా; (వికాసంగా); త్రిమ్మరుచుండు = తిరుగుతుండే; 
నన్నున్‌, అకటా! ఆర్తుండనై=బాధపడుతున్న వాడనై; వేడెదన్‌ = (ప్రార్ణింతును. వెలయన్‌ 
= (ప్రకాశంగా; నీకృపచేత = నీదయచేత; నన్‌ = నన్ను; వే వేగ = అతిశీఘ్రంగా, 
చీకొనన. ఆ చేదుకొనుము. 
తా : ఓనారాయణా! (త్రాటితో బొక్కెనలను వరుసగా కట్టివాటిని జలయం(త్రంతో 
అమర్భగా అది రాట్నంవలె తిరుగుతున్నట్టు, అనేక కర్మపాశబంధాలతో సంసారమనే 
బావిలోనే తిరుగుతున్న నేను నిన్ను ఆర్తితో (ప్రార్థిస్తున్నాను. నీవు దయతో నన్ను 
అతివేగంగా ని సన్నిధికి చేర్చుకోవయ్యా! 
వ్యాఖ్య: సంసారకూపంలో తిరుగుతున్న తనను ఉద్దరించుమని కవి ప్రార్థన. 
సంసారం ఒకనుయ్యి. నూతిలోని నీటిని తోడివేయడానికి ఒకపొడవైన (త్రాటి 
- తీగ-తో యాభై, అరవై బొక్కెనలను హారంలాగా గుది గూర్చి అనేకభుజపంక్తులు 
కలిగిన ఒక చక్రానికి అమరుస్తారు. ఆచక్రానికి జలయం(త్రంతో ఒక గట్టి బంధం 
ఉంటుంది. జలయం(త్రం తిరుగుతున్న కొలది ఆచ(క్రమూ తిరుగుతుంటుంది. 
అప్పుడు హారంగా కట్టిన బొక్కెనలు నీటిలో [క్రమంగా మునిగి నీటిని పైకి తెచ్చి 
దోనెలోపోసి, అధోముఖంగా నూతిలోకి నీటిని తేవడానికి తిరిగి పోతుంటాయి. 
బాహాపరి(శ్రేణికి నూతిలో తిరుగడమే పని. కొందరు దీన్ని రాటపు బావి అంటారు. 
ముఖ్యంగా ఇది 'కూపయం(త్రఘటికాన్యాయ' మని (ప్రసిద్ది. 


212 నారాయణ శతకం 


హారంలాగా ఉన్న బొక్కెనల ఊర్జాధోగమనం జననమరణపరిభ్రమణం. 
ఈజననమరణరూపచక్రానికి, జలయంత్రరూపమైన కాలచక్రానికి గొప్ప అనుబంధం 
ఉంది. సంసారమనేపెద్ద నూతిలోనే జననమరణరూపచ(క్ర పరిభ్రమణం, కాలచక్రం 
తిరుగుతున్నంతవరకు జరుగుతుంటుంది. 

ఇలా పరిభ్రమించడానికి కీలకమైనది బంధం. అదే కర్మబంధం. 

“కార్యతే హ్యవశః కర్మ సర్వః (ప్రకృతిజైర్లుణైః'' (భ.గీ.3-5) 

అనుక్షణం మారుతుండే ప్రకృతి యొక్క గుణాల చేత ప్రతివ్యక్తి ఏదో కర్మను 
- పనిని - చేస్తుంటాడు. 

కర్మలు సంచితం, ఆగామి, ప్రారబ్దం అని మూడు విధాలు. 

సంచితం - జన్మజన్మలనుంచి సంసాదించి పెట్టుకొన్న కర్మరాళి. 

“సుకృతం దుష్కృతం చైవ గచ్చంతమనుగచ్చుతః” - జీవుడు ఇంద్రియాలతో 
మంచి, చెడ్డ కర్మల ఫలితాన్ని - సంస్కారాన్ని - తీసికొనిపోతాడు. 

“శరీరం యదవాసోతి యచ్చాప్యుత్రామతీశ్వరః। 

గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్‌॥ (భగ.15-8) 

జీవుడే శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని పొందినప్పుడు, పూలున్నచోటు నుంచి 
గాలి గంధరేణువులను తీసుకొని పోయే విధంగా, ఇం[ద్రియ విషయవాసనలను 
సంస్కారాలను తీసుకొని పోతాడు. 

కర్మ జన్మకు బీజం - విత్తు కదా! కర్మల ఫలాన్ని అనుభవించడానికే 
జన్మనెత్తడం ఆవశ్యకం. 

“తద్య ఇహ రమణీయచరణా:ః కపూయచరణా అభ్యాశోహయత్తే రమణీయాం 
కపూయాం యోని మాపద్యేరన్‌” - (చాం.ఉ.) 

పుణ్యజీవులు పుణ్యజన్మను, పాపులైతే శునక సూకరాది జన్మను పొందుతారట. 

2. ప్రారబ్దం: ఆత్మనంటిపెట్టుకొని ఉన్న సంచితకర్మరాశిలో నుంచి కొంత - 
బియ్యపుబస్తాలోనుంచి నేడు వండుకోవడానికి తీసుకొన్నమానెడు బియ్యంలాగా - 
ప్రత్యేకించి ఈ జన్మలో అనుభవిస్తున్నదే. దీన్ని పూర్తిగా అనుభవించేంతవరకు 
జీవుడీ దేహంలో ఉంటాడు. 

3. ఆగామి: ప్రారబ్దకర్మననుభవిస్తున్న (ఈ) జన్మలోనూ చేస్తున్న కర్మ, మళ్ళీ 
సంచితకర్మరాశిలో కలిసి, రాబోయేజన్మల్లో అనుభవానికి వచ్చేది. 

బాహాపరిశ్రేణికి జలయంత్రంతో కూడిన బంధయాతన రీతిగా, బహుజన్మల 
సంచితమైన, సుదీర్హమైన కర్మపాశంతో దేహబంధమేర్చడిన జీవుడు బ్రహ్మాదిలోకాలతో 
కూడిన ఈ సంసారకూపంలో జననమరణరూపచ(క్రంగా పరిభ్రమిన్తాడు. 


రాఘ వియవ్యాఖ్య 213 


అనేకజన్మల సుకృతంవల్ల కలిగిన ఈ మానవజన్మలో - 

1. దృష్తప్రపన్నుడు, - స్వర్గంలో గానీ, నరకంలో గానీ తననెక్కడ పడవేసినా 
సరే, తాను భగవంతుని చరణారవిందస్మరణ చెసే రీతిగా తనను అనుగ్రహించాలని 
పరమాత్ముణ్న వేడుకొంటాడు. ఆయన 

“వెకుంఠవాసేపి న మేభిలాషు” - అంటాడు. 

2. ఆర్హప్రపన్నుడు, - ఈ ప్రకృతి బంధంనుంచి విముక్తుణ్ని చేసి, త్వరగా 
తన పాదసన్నిధిలోకి చేర్చుకోవాలని ఆర్తితో ప్రభువును ప్రార్థిస్తాడు. 

ఈ సుకవి, ఆర్తితో 'నన్ను వేగంగా నీ దగ్గరికి చేర్చుకొ'మ్మని వేడుకొన్నాడు. 
రూపకానుప్రాణితోపమాలంకారమున్న పద్యమిది. 
ను. మమహంకారవికారసన్నిభమహామత్తాదిలోభాంధకా 

రముచే ముక్తికి నేగుమార్గమెటు(గన్‌ రాదింక నాలోన నీ 
విమలాపాంగదయాదివాకరరుచిన్‌ వెల్లింపు మింపార నో 


కములానందనిహారవక్షలలితా ! కంజాక్ష!నారాయణా ॥ 84 
అర్థం : కమలా+ఆనంద విహార ఖక్షలలితా = లక్ష్మీదేవి ఆనందంతో విహరించే, 
వక్షఃసలంచేత అందమైనవాడా = అందమైన వక్షఃస్థలంకలవాడా! కంజ+లఅక్ష = 


వారిజనయనా!నారాయణా! మమహంకార - అంధకారముచే; మమ = మమకారమూ; 
హంకార = అహంకారమూ అనే; వికార = (ప్రాకృతిక వికారాలతో; సన్నిభ = సమానమైన; 
మహా = గొప్ప; మత్త+ఆది=మదమూమొదలైన; లోభ+అంధకారముచే = లోభమనే చీకటి 
చేత; ముక్తికిన్‌, మోక్షానికి; ఏగు = వెళ్ళే; మార్గము = త్రోవ; ఎటుగన్‌ రాదు 
తెలియరాదు; ఇంక; నాలోన = నాహృదయంలోపల; నీ విమల+అపాంగ దయా = 
పరిశుద్దమైన కడకంటితో దయ అనే; దివాకర రుచిన్‌ = సూర్యకాంతిని; ఇంపార 
మనోజ్ఞంగా; వెలింపుము. 
తా : లక్ష్మీదేవి ఆనందంతో విహరించే భుజాంతరంచేత శోభించేవాడా! ఓ 
నీరజనయనా!నారాయణా! మమకార అహంకారాలనే వికారాలతో సమానమైన 
మదమాత్సర్యలోభాలనే అంధకారంచేత ముక్తిని బడసే దారి తెలియరాదు. కాబట్టి. 
నీ కటాక్షంతో దయాభాస్కరునికాంతిని నా హృదయంలో ఇంపుగా ప్రకాశింపజేయుము. 
వ్యాఖ్య : మోక్షమార్గాన్ని ప్రకాశింపజేయుమని కవి ప్రార్థన, 
సుమసుకుమారశరీరయైన కమలాదేవి నారాయణుని వక్షఃసలంలో ఉల్లాసంగా 
విహరిస్తుంది; అంటే ఆయన ఉరఃస్టలం ఎంత మృదువైనదో, ఎంతవిశాలమైనదో 
కదా! దయారూపిణియెన లక్ష్మీదేవికి అను(గ్రహించడమేకాని నిగ్రహించడం తెలియదు. 


+ లా ll 


214 నారాయణ శతకం 


ఎదలోవే కమల కాపురం చేస్తున్నది కాబట్టి కమలాకాంతుడు కంజాక్షుడయ్యాడు. 
హార్దమైన దయాగతాభావాదులు కన్నుల్లో స్ఫురిస్తాయి. 

"Face is index of mind." 

కమలానందవిహారానికి కారకుడు దివాకరుడు, సూర్యకిరణాలు సోకితే కమలాలు 
వికసిస్తాయి. నిశాకరుని కిరణాలు సోకితే అవి ముడుచుకుపోతాయి. సూర్యచం(ద్రులే 
నేత్రాలుగా ఉన్నవాడు కాబట్టి కంజాక్షుని కన్నులు అరవిరిసిన తామరలున్నట్టు 
ఉంటాయి. 

నిండుచూపు నిగ్రహానికి, కడకంటి చూపు అనుగ్రహానికి సంకేతం. అందుకే 
కవి అపాంగదయాదివాకరరుచిని వెల్ళింపుమన్నాడు. అపాంగదృష్టియే దయ. అదే 
సూర్యకాంతి. 

మోనక్షమార్గాన్ని కనుక్కోవడం మానవునికర్తవ్యం. కాని ఆదారిని కానరాని చీకటి 
కమ్ముకొన్నది. ఈ చీకటి, కాలప్రభావంచేత కలిగింది కాదు. మానవ ప్రకృతి 
జన్యగుణాలచేత ఏర్పడింది. 

ఇది హృద్గతమైనది. కాబట్టి కన్నుల్లోకి కప్పుకొని వచ్చింది. చీకుకు ద్రారి 
కనబడదుకదా! 

'మమకారం” అంటే 'నాది' అనే భావం. ఈ మేడలు మడిమాన్యాలు నావి, 
ఇతరులకు గాక నాకుమాత్రమే అనుభవించే హక్కు ఉంది. అని (ప్రకటించడం 
భోకృత్వాభిమానమని అర్థం. 

'అహంకారంి' అంటే “నేను అనే భావం. ఇంత భూమి, ధనం 
- స్టిరచరాస్తులను సంపాదించాను. మంచి చెడ్డలు తెలిసి నేను మసలుకోవడంవల్లనే 
లోకం దృష్టిలో గొప్ప ప్రజ్ఞావంతుడనయ్యాను, అని గర్వించడం - కర్భత్వాభిమానమని 
అర్హం. 

“హంకారం' అంటే అభిమానం, అహంకారం. (శబ్దరత్నాకరం). 

“హంకారములకెల్ల నాటపట్టు” (చంద్రాంగదచరిత్రు. 

జీవాత్మ, పరమాత్మలకన్న భిన్నమైన (ప్రకృతి, వికారాస్పదమైనది. 

“మనుజపతిం వా దిగధిపతిం వా, జలజభవం వా జగదధికం వా- 

మమతాహంకృతి మలినో లోకో, నిందతి నిందతి నిందత్యేవ॥ 

మమకారాహంకారాలచేత మలినుడైన మనిషి నరేంద్రుబ్నీ, దేవేం[ద్రుణ్నీ, 
(బ్రహ్మనైనా, వాని అబ్బనైనా లక్ష్య పెట్టక, నిందిస్తుంటాడు. 
“వైప్లవకులగుణదూషణచింతాం, మా కురు నిజకులశీలాహంతాం” - అన్నట్టు, 


రాఘవియవ్యాఖ్య 215 


విష్ణుభక్తులకులగుణాదులను దూషించేవాడు, తనకులశీలాదులను నాశనం 
చేసుకొన్నవాడవుతాడు. 

ప్రకృతివికారమైన మమతాహంకారాలకు దీటైనవి మదమత్సరలోభాలు. “నషా 
నయనే కస్యాలోకః చిత్తే మత్తే కస్య వివేకః?” అన్నట్టు కన్నులు పారలు కప్పి 
చెడిపోతే దేన్నీ చూడలేవు. చిత్తం, మత్తెక్కితే మేలు కీళ్ళు ఎంచదు కదా! 

“న చ లోభాత్సరో వ్యాధిః” లోభంకంటే లోకంలో వేరే వ్యాధి లేదు. తన 
(ద్రవ్యాన్ని తాను అనుభవింపడు. మరొక్కణ్న అనుభవింపనీయడు సరికదా! పరుల 
ద్రవ్యం కూడా తనకే చెందాలని పేరాసతో ఉంటాడు లోభి. 

“లోభాత్‌ (క్రోధః (ప్రభవతి, లోభాత్కామః (ప్రజాయతే। 

లాభాన్మోహశ్ళ నాశశ్చ, లోభః పాపస్య కారణమ్‌॥” 

లోభంవల్ల కామ[క్రోధాలు తలెత్తుతాయి. అజ్ఞానం ఆవరిస్తుంది. సకల పాపాలు 
చేయడానికి (పేరకమై, లోభం సర్వనాశనం చేస్తుంది. 

భక్తిరూపమైన శేముషి కలవానికే మోక్షమాగ్గచింతన కల్గుతుంది. బ్రహ్మ విద్యకు 
అంగమైన అర్బిరాదిగతిని స్మరించే యోగంవల్ల హృదయపుండరీక మందున్న 
పరమాత్మ ప్రసన్నుడవుతాడు. హార్జానుగ్రహంవల్ల జీవాత్మస్థానమైన హృదయాగ్రాన 
అద్భుతమైన వెలుగు ద్యోతకమవుతుంది. 

“శతం చైకా చ హృదయస్య నాడ్యః, తాసాం మూర్జాన మభినిస్పృతైకా; 

తయోర్యమాయన్నమృతత్యమేతి, విష్వజబ్గన్యా ఉ(త్రమణే భవంతి"॥ (కఠ) 

హృదయంలోని నూట ఒక్క నాడులలో మస్తకాభిముఖంగా ఉండే ఒక్క 
సుషుమ్నానాడి ద్యారా (ప్రకాశించే మార్గం కలవాడై, భక్తుడైన జీవుడు శరీరం నుంచి 
ఊర్ష్యభాగంగా వెడలి అమృతస్వరూపమైన మోక్షం పొందుతాడు. ఈ విషయాన్ని 
“త దోకో౬ ధికరణం” (బ్ర.సూ.4 ఆ-2పా-16సూ) లో “శ్రీభాష్యం” విపులంగా 
విశదికరిస్తున్నది. 

ఇది రూపకాలంకృతపద్యం. 

మ. పరిపంథిక్రియ నొత్తి వెంటంబడు నప్పాపంబు( దూలించి మీ 
చరణాబ్దస్థితిపంజరంబు శరణేచ్చం జొచ్చితిం గావు మీ 
బిరుదుం జూడుము మీరు సూడ భవద్చృత్యుండు దుఃఖంబులం 


బొరయ న్మీకపకీర్తిగాదె శరదంభోజాక్ష నారాయణా ॥ 85 
అర్థం : శరత్‌+ అంభస్‌+జ+అక్ష మ్న్‌ శరదృతువులోని కమలాల వంటి కన్నులు కలవాడా! 


నారాయణా! మీ చరణ+అబ్జ్బస్థితి పంజరంబు = మీ పాదపద్మాలు అనే స్థిరమైన పంజరం; 


216 నారాయణ శతకం 


శరణ+ఇచ్చన్‌ = రక్షక మనే కోరికతో; చొచ్చితిన్‌; పరిపంథి(క్రియన్‌ = శత్రువు చేసినట్టు; 
ఒత్తి = నెట్టి; వెంటబడు; పాపంబు = పాపాన్ని; తూలించి = తొలగించి; కావుము 
= రక్షింపుము; మీ బిరుదున్‌ = మీ (ప్రవర్తనను బట్టి కలిగిన పేరును; చూడుము; 
భవత్‌+భృత్యుండు = మీసేవకుడు; మీరు సూడగ; దుఃఖంబులన్‌ = ఆపదలను; పారయన్‌ 
= సాందుతుంటే; మీకు; అపకీర్తి కాదె = మీకు చెడ్డపేరు ఏర్పడుతుందికదా! 

తా : శరత్కాలపద్మాలలాంటి నయనాలుకలవాడా! ఓ నారాయణా! ప్రీపాద 
పద్మాలనే స్థిరమైన పంజరంలోకి రక్షకమనే వాంఛతో (ప్రవేశించాను. 

శత్రువు వెంటబడి నెట్టి తరుముతున్నట్టున్న పాపాన్ని తొలగించి కాపాడుము. 
మోకు గొప్ప బిరుదు ఉంది. ఆలోచించుము, మీరు చూస్తుండగా మీ సేవకుడు 
ఆపదలపాలై దుఃఖపడుతుంటే మీ కపకీర్తి కాదా? 

వ్యాఖ్య : శరణాగతరక్షకుడ వనే బిరుదును సార్థకంచేయుమని కవివిజ్ఞప్తి 

శరదృతువులో సరస్సులందలి నీరు గంభిరంగానూ, సన్మనుష్యుని మనస్సులాగా 
ప్రసన్నంగానూ ఉంటుంది. ఆతేటనిటిఉపరితలాన కెందామరలు ప్రకృతి రంజకంగా 
వికసిస్తాయి. హంసలు రమణీయంగా కులుకుతూ జలాశయాల్లో ఓలలాడుతొయి. 
శరత్కాలాన వికసించిన కెందామరలవంటి కన్నులు కలవాడు నారాయణుడు. 
సౌందర్య, సౌకుమార్య, సౌశీల్య, సౌలభ్య, వాత్సల్యాది కల్యాణగుణ దీక్షాదక్షుడు 
అంభోజాక్షుడు. 

జీవితం తామరాకుమీది నీటిబిందువులాగా చంచలమైనది. మృత్యువుకు 
దయాదాక్షిణ్యాలు లేవు. దానికి కబళించడమే పని. ప్రాణప్రయాణవేదనాదో 
దూయమాన మానసునికి పుండరీకాక్షునిస్మరణ కలుగుతుందని నమ్మకమేమి? 
స్వస్థచిత్తుడుగా ఉన్నప్పుడే తనచిత్తాన్ని భగవదాయత్తం చేయడం వివేకవంతునిలక్షణం. 
మానవజన్మకు మోక్షమే ప్రయోజనం. లౌకికవిషయాసక్తునికి మోక్షం దుర్లభం కదా; 

“సంప్రాప్తే సన్నిహితే కాలే న హి న హి రక్షతి డుకృళ్‌ కరణే” - 

'కృజ్‌' ధాతువుకుండే పదిలకారాలూ, యజన్త యజ్‌లుగన్హాలూ వల్లెవెస్తూ ఉంటే 
చావుకాలం దాపురిస్తే శబ్దశాస్త్రం రక్షించదు. గోవిందుణ్ని భజించుమని బోధించారు. 
భగవత్సాదులు. 

“కాణాదంబు (ప్రాణాదంబు, కాపిలంబు చాపలంబు, మీమాంస హింస, 
వ్యాకరణం బశరణంబు - మోక్షార్జులకయ్య నవి ప్రతిబంధకములే” అని విష్ణుచిత్తుడు 
కేవలం భగవత్కైంకర్యపరుడై యుండెనని 'ఆముక్తమాల్యద' యందు వర్ణితం. చల్లర 
దేవతలను కొల్చేవారికి చిల్లర సుఖాలే దొరుకుతాయి. ఆ దేవతలకు ఆ కోరికలు 
దీర్చే శక్తి కూడా నారాయణుడిచ్చినదే కదా! 


రాఘవీయవ్యాఖ్య 217 


“మామేవ యే (ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే” 'నన్నాశ్రయించిన వారికే 
ప్రకృతిబంధవిముక్తి' అని బోధించాడు శ్రీకృష్ణభగవానుడు. 

'సాధారణంగా ఒక చిన్న పిట్ట గూటిచిక్కును విడదీయలేని మనం, మన 
కర్మబంధాన్ని విడదీసుకోగలమా? ఆ నారాయణుని కాళ్ళు పట్టుకొనే ఊడ 
కొట్టించుకోవాలి. (భగవద్విషయావతారిక) 

అందుకే ఈ శతకకర్త శరణేచ్చతో నారాయణుని పాదపద్మమనే పంజరంలో 
ప్రవేశించాడు. పంజరమన్నందువల్ల స్వచ్చమైన అతని మనస్సే పక్షి అని గమనీయం. 

“కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాంతమద్దైవ మే విశతు మానసరాజహంస: 
(ముకుందమాల). 

శత్రువులెవ్వరూ చేరరాని వ(జ్రపంజరంలాంటిది భగవత్సాదపద్మం. 

ప్రకృతిలో పాపాలన్ని జీవుని వెంటబడి తరుముతుంటాయి. తుదకు కుంభీపాకానికి 
(నరకానికి) తీసుకొని పోయి హింసకు గురి చేస్తాయి. కాబట్టి పాపాలు పరిపంథులు, 
ముముక్షువులకు విరోధులు. 

“నామీ నః (ప్రభవంతి పాపరిపవః స్వామి నను శ్రీధర” - (ముకుందమాల. 12) 

శ్రీధరుడు మన(ప్రభువుకదా! మన మాయన నాశ్రయిస్తే ఈ పాపపరిపంథులు 
మనలనేమీ చేయలేరు. వారే భయంతో పారిపోతారు, అంటారు శ్రీకులశేఖరులు. 

'ఒక్కసారి మనం భగవత్సాదాలను పట్టుకుంటే, మనం విడువదలచుకొన్నా అవ 
మనలను ఎడవవు అంటారు ఆళ్వార్లు, 

శరణుజొచ్చినవారిని కాపాడే ధర్మజ్ఞుడు భగవానుడు, “విదితస్సహి ధర్మజ్ఞః 
శరణాగతవత్సల:” (రా.సుం.) “శరణాగతవత్సలు'డని బిరుదు. 

“కాకాయ కంకాయ చ యోదితేష్టం 

దాశాయ కీశాయ చ రాక్షసాయ” 

కాకాసురుడు, జటాయువు, గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు - మొదలైన 
వారిని కాపాడడంవల్ల ఆ బిరుదులు వచ్చాయి స్వామికి. 

“కిం తు త్వదగ్రే శరణాగతానాం 

పరాభవో నాథ! నతేఇజనురూపమ్‌” (ఆళవందార్‌ స్తోత్రం -25) 

ప్రాకృతిక బంధాలచేత దుఃఖాల పాలై నీయెదుటికి వచ్చి శరణుజొచ్చిన వారిని 
'శరణాగతరక్షకు'డన్న బిరుదు ఉన్నవాడు, రక్షించడంలేదనే అపకీర్తి నీకు తగదు 
స్వామి! అని శ్రీయామునాచార్యుల సూక్తి 


218 నారాయణ శతకం 


ఇలా జీవుడు దేవునితో, రక్షిస్తాడనే దృఢ విశ్వాసంతో, చేస సంవాదనను “ప్రార్థనా 
మతిః (ప్రపత్తి అని (ప్రపన్నునిలక్షణంగా శాస్త్రం అనుమతించింది. 

మ. సతతాచారము సూనృతంబు కృపయున్‌ సత్యంబునున్‌ శీలమున్‌ 
నతి శాంతత్వము చిత్తశుద్దికరము న్నధ్యాత్మయున్‌ ధ్యానమున్‌ 
ధృతియున్‌ ధర్మము సర్వజీవహితముం దూరంబు గాకుండ స 
మ్మతికిం జేరున మీనివాససుఖమున్‌ నూనాథ నారాయణా॥ 86. 

అర్ధం : మానాథ = శ్రీపతీ! నారాయణా! సమ్మతికిన్‌ = (ప్రజ్ఞావంతునికి; 
సతత+ఆచారము= ఎల్లప్పుడు శుచిగా మెలగడం; సూనృతం = సత్య, (ప్రయవాక్యం, 
కృపయున్‌ = దయ; సత్యంబునున్‌ = యథార్థవచనం; శీలమున్‌ = చక్కని నడవడి; 
నతి = నమ్రత; శాంతత్వము = శాంతభావం; చిత్త శుద్దికరమున్‌ = మనస్సును 
నిర్మలంగా ఉంచడం; అధ్యాత్మయున్‌ = ఆత్మజ్ఞానం; ధ్యానమున్‌ = సంతతస్మృతి; 
ధృతియున్‌ = ధైర్యం; ధర్మము = వేదశాస్త్రచోదితలక్షణం; సర్వజీవహితమున్‌ = 
సకల(ప్రాణులకు మేలుచేయడం; మోనివాస సుఖమున్‌ = మో సన్నిధి (లో ఉండడమనే) 
సుఖం; దూరంగాకుండ; చేరువగా ఉంటాయి. 

తా : మానాథ! నారాయణా! ప్రాజ్ఞానికి సతతాచారంమొదలు పద్నాలుగు 
లక్షణాలు అవశ్యంగా ఉంటాయి. దుర్మతికి ఇవి దూరంగా ఉంటాయి. సమ్యక్‌ 
జ్ఞానంకలవానికి దగ్గరగా ఉంటాయి. 

వ్యాఖ్య : సమ్యక్‌ జ్ఞానం కలవ్యక్తియందు ఉండే లక్షణాలను వర్షించే పద్యం. 

మోక్షధర్మాలలో ఆచారమే (ప్రథమంగా పరిగణింపబడింది. 

“సర్యాగమానామాచారః (ప్రథమం పరికల్వ్యతే” (వి.స.నా.ఉత్తరపీఠిక,) 

1. సతతాచారం: “బ్రాహ్మ ముహూర్త ఉత్తిష్టిత' ఉషుకాలాన మేల్కొనడం, 
దంతధావనం, స్నానం చేయడమూ ఆరోగ్యానికీ, ఆచారానికీ (ప్రధానమైనవి. 

“అభ్యంగమాచరీన్నిత్యం స జరాశ్రమవాతహా” - నిత్యమంటే ఇక్కడ ప్రతి 
వారమని అర్థం. పురుషులు (ప్రతి శనివారం, (స్ర్తీలు (ప్రతి శుక్రవారం తలంటు 
స్నానం చేస్తే, ముసలితనం రాదు. వాతరోగమంటదు. శరీరం చురుకుగా 
ఉంటుందట. 

నిత్యమంటే ్రతిదినమనీ చెప్పే వారున్నారు. డా. ఆచంట లక్ష్మీపతిగారు 
ప్రతిదినమూ అభ్యంగన స్నానమందుకే చేసేవారు. 

“ఉద్దరతి భక్తజనానితి ఊర్వతాశ్రయణ సూచితశక్తిమ్‌”” 

“ఉత్సం తత్పుండ్రమూర్ష్యం జనిమరణతమఃఖండనం మండనం నః”అన్నట్టు 


రాఘవియవ్యాఖ్య 219 


ఆత్మ యొక్క ఊర్ష్యగమనాన్ని సూచించే ఊర్షృపుండ్రధారణం, కర్మసాక్షి యైన 
సూర్యునికి నమస్కరించడం, సంధ్యావందనం ఆరోగ్యదాయకం. 

“సంధ్యాహీనో ఒశుచిర్నిత్యమనర్హ స్పర్వకర్మసు” (దక్షస్మృతి) సూర్యనమస్కారం, 
సంధ్యావందనం చేయనివాడు అంటరానివాడని ఆచారకాండ చెబుతుంది. 

“ఆచారీనం న పునంతి వేదా? ఆచారపరుడు కాని వ్యక్తిని వేదమంత్రాలు 
కూడా పావనం చేయలేవని 'వసిష్టస్టృతి' వాక్యం. 

శుచిర్చూతుడు సర్వకర్మలను చేయడానికి అర్హుడుకదా! 

2. సూనృతం: 'సూనృతం ప్రియే సత్యే” (అమరం) ప్రియమైన, సత్యమైన మాట. 
“అనుద్వేగకరం వాక్యం సత్యంప్రియహితం చ యత్‌” (భ.గీ.17-15) మాటాడేవానికీ, 
వినేవానికీ చిత్తక్షోభం కలిగించరాని మాట. 

“వరం కూపశతాద్యాపీ, వరం వాపీ శతాత్కతుః వరం (క్రతుశతాత్సుత్రః' 

నూరునూతులకంట దిగుడుబావి, నూరుబావులకంట ఒక (క్రతువు, 
నూరు(క్రతువులకంటె ఒక సుపుత్రుడు మేలు. “తత్సుత శతకంబు కంటె ఒక 
సూనృతవాక్యము మేలు చూడంగన్‌” (భారతం.) 

3. కృప: వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః”(రామాయణం). 
దీనుల దుఃఖాన్నీ, కష్టాలనూచూచి చిత్తం (ద్రవించి కన్నిరొలుకడం దయాలక్షణం 
- దయాళువుకు త్యాగబుద్ది ఉంటుంది. 

4. సత్యం: సకారం బీవవాచకం, తకారం ప్రకృతి వాచకం, 'యం'” అంటే ఆజీవ 
ప్రకృతులరెంటినీ నియమించే సామర్థ్యం. కాబట్టి 'సత్యం' పరబ్రహ్మవాచకం. కాబట్టి 
“సత్యేన లోకాన్‌ జయతి” సత్యవాక్సాలకుడు లోకాలను జయిస్తాడు. 

సత్యం (ప్రామాణికవ్యవహారం. (ధర్మసూక్ష్మమిలా ఉంది.) 

“న తథ్యవచనం సత్యం నాతథ్యవచనం మృషా; 

యద్భూతవాతమత్యంతం తత్సత్యమితరన్మ్రషా॥” 
ఉన్నదున్నట్టు చెప్పడం సత్యమూ కాదు? అబద్దం, అసత్యమూ కార్య 

“భూతహితంబుకై పలుకుబొంకును” సత్యమే అవుతుంది. 

మునిఆశ్రమంలో తలదాచుకొన్న బాటసారుల విషయాన్ని అ ముని యథార్థంగా 
దొంగలకు చెప్పగా, వారు ధనం దోచుకొని బాటసారులను చంపివేశారు. ఆ 
పాపమంతా మునినెత్తిమోద పడిందని శ్రీకృష్ణుడు పార్భునికి చెప్పాడు (భార-కర్లప.) 
కాబట్టి, హింసను నివారించే అసత్యం సత్యంగా పరిగణితం. 

5. శీలం: సచ్చరిత్ర. ఏ యెండకాగొడుగు పట్టడం కాదు. 


220 నారాయణ శతకం 


“మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనామ్‌” - మనస్సు, మాట, చేష్ట 
(మూడు)త్రికరణాలు ఒకే బుజుమార్గంలో, సామాజిక ధార్మికవిషయాలను 
అతి[క్రమింపక, (ప్రవర్తించడం “శీలం”. 

6. నతి: దాంభికంగా (ప్రవర్తించక, ప్రవాహంలో (ప్రబ్బలిచెట్టులాగా, స(మ్రతతో 
వర్తించడం. 

7. శాంతత్వం: జ్ఞానకర్మేంద్రియాలను విషయాసక్తంకాకుండా మనస్సును 
నిరోధించి, వాటిని సమాజ(శ్రేయస్సుకోసం ఉపయోగించేరీతిగా భద్రపరచుకోవడం 
శాంతస్త్వభావం. 

8. చిత్తశుద్దికరం: మనస్సును నిర్మలంచేసుకునే విధానం. వివేకం, విమోకం, 
అభ్యాసం, (క్రియా, కల్యాణం, అనవసాదం, అనుద్దర్షణం అనే సాధన సప్తకం వల్ల 
మనస్సుకు శుద్ది కలుగుతుంది. 'సర్వ(త్ర ప్రసిద్ద్యధికరణం' - (శ్రీభాష్యం) లో 
విశదీకృతం. 

9. అధ్యాత్మ: ఆత్మపరమాత్మల స్వరూపజ్ఞానం, “అధ్యాత్మ విద్యా విద్యానామ్‌” 
(భ.గీ.10-32) జననమరణరూపమైన సంసారబంధంనుంచి విముక్తి నొందే జ్ఞానం. 
ఇది వేదాన్తశా(స్రోపదిష్టం. 

10. ధ్యానం: యోగకృత్యం తు యోగానాం ధ్యానమేవ పరం బలమ్‌” 
మధుకైటభుల వలె కలిసియున్న రాగద్వేషాలను నివృత్తి చేసి మనస్సును దైవాభిముఖంగా 
మలచి, అవిచ్చిన్నస్మృతి కలిగియుండడం. 

11. ధృతి: ధృతిర్ద్రష్టర్మతిర్దాక్ష్యం స్వకర్మసు న పీదతి”. 

ధైర్యం, సూక్ష్మ దృష్ట మేధ, కార్యకారణ సామర్థ్యం - ఈ నాలుగు 
గుణాలున్నవాడు విజయాన్ని సాధిస్తాడు. అందులో ధృతి గుణానికే ప్రాథమ్యం 
ఆరంభించిన కార్యాన్ని విఘ్నాలెన్ని కలిగినా నెరవేర్చేదైవిసంపద కల్గిన మనోధర్మం 
ధృతి. 
12. ధర్మం: “యతో ఒభ్యుదయనిశ్రేయససాధనం ధర్మః"'(కణాదవైశేషికసూత్రం.) 
నామాజికజీవనగతిలో దైనందినాభివృద్ధికీ, మోక్షానికీ సాధనమైనది ధర్మం. 
'ధరతీతి ధర్మః" (కర్రర్థక వ్యుత్పత్తి ధర్మో విశ్వస్య జగతః (ప్రతిష్టా ! 
సమస్త ప్రపంచాన్ని నిలిపేది ధర్మం. “ధ్రియతే అనేన ఇల్‌ ధర్మః(కరణవ్యుత్పత్తి. 
చేద శాస్త్రాలు చెప్పిన విధి నిషేధాలను పాటించడం ధర్మం. 

“ధర్మేణ పాపమపనుదతి.” ధర్మమాచరిస్తే పాపం తొలగుతుంది. 


రాఘవీయవ్యాఖ్య 221 


“అక్షైర్మాదీవ్యః” - జూదమాడకుము. 

“కృషిమత్కృషస్వ” - కష్టపడి పనిచేయుము. 

“విత్తే రమస్వ” - కలిగిన కలిమితో తృప్తిపడుము. 

బోధిస్తే ధర్మం, ఆచరిస్తే కర్మం అవుతుంది. 

13. సర్యజీవహితం: సకల ప్రాణులకు మేలు చేయడం. దీనికి 
దయాక్షమాదానగుణాల సహకారమావశ్యకం. 

14. భగవన్నివాససుఖం: భగవంతుని సన్నిధిలో తాను ఉండాలనో లేదా తన 
హృదయపద్మసద్మంలో భగవంతుడు నివసించాలనో కోరడం జీవలక్షణం. “నిధి 
సుఖమా? రాముని సన్నిధి సుఖమా?” (త్యాగరాజు) 

“శివేన మే సంతిష్ట్థస్వ స్యోనేనమే సంతిస్టస్వ” (శ్రుతి) 

సర్వేశ్వరా! నీవు సకల కల్యాణ గుణాలతో సుఖంగా నాయెదలో ఉండవయ్యా! 
అని వేదమూర్తులు అంజలి ఘటించి వేడుకొంటారు. భగవదుపాసనవల్ల ఆయనగుణాలే 
తనకు సం(క్రమిస్తాయని వేదవిహితం. 

మ. భవనాశిన్‌ గయ తుంగభద్ర యమునన్‌ భాగీరథిం గృష్ణ వే 
త్రవతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశిన్వియద్గంగయం 
దవగాహంబున నైనపుణ్యములు బెంపారంగ నే(డిచ్చటన్‌ 
భవదంఘ్రిస్మరణంబునం గలుగుపో పద్మాక్ష నారాయణా॥ 87 

అర్ధం : ఓ పద్మాక్ష = ఓ అంభోజనయనా ! నారాయణా! భవనాశిన్‌ = భవనాశియనే 
పేరుగల నదియందు; గయ, తుంగభద్ర, యమున, భాగీరథి, కృష్ణ వేత్రవతి, నర్మద, 
పెన్న, గౌతమి = గోదావరి; పయోరాశిన్‌ = సముద్ర మందు; వియత్‌+గంగ = ఆకాశగంగ 
యందు; అవగాహంబునన్‌ = స్నానంచేత; ఐన = కలిగిన; పుణ్యములు = సుకృతాలు; 
నేడు; ఇచ్చటన్‌ = ఉన్నచోటనే; భవత్‌+అం(ఘై స్మరణంబునన్‌ = మి పాదాలను 
ధ్యానించడంచేత; 'పెంపారంగ = అతిశయంగా; కలుగు పో = సంభవించును కదా! 

తా: ఓ పద్మాక్ష! నారాయణా! భవనాశిమొదలైన పవిత్రనదులయందు స్నానం 
చేయడంవల్ల కలిగే పుణ్యరాశి, ఈనాడు ఉన్నచోటున మీ చరణస్మరణవల్లనే 
సమృద్దిగా కలుగుతుందిసుమా! 

వ్యాఖ్య : పవిత్రనదులందు తీర్థమాడిన పుణ్యం, నారాయణచరణస్మరణవల్ల 
కలుగుతుందని వర్గితం. 

త్రివిక్రముని వామపాదమందు ఉద్భవించిన ఆకాశగంగ భగీరథుని తపః 
ఫలితంగా దివినుంచి భువికి వచ్చి, పెక్కు పేర్లతో, నదీనదాలుగా (ప్రవహించింది. 


222 నారాయణ శతకం 


నదులు తూర్పు దిక్కుకు, నదాలు పడమటి దిక్కుకు (ప్రవహిస్తూ సముద్రంలో 
సంగమిస్తున్నాయి. 

పుణ్యభూమి, కర్మభూమియైన భారతదేశంలో, పద్యంలో పేర్కొన బడిన భవనాశి 
మొదలైన ద్యాదశనదీనదజలాలు పౌరులకు యోగక్షేమాలను కల్పిస్తున్నాయి. 
వాటిపరీవాహ(ప్రదేశాలు తీర్ణస్థలాలుగా (ప్రసిద్ది పొందాయి. భారతీయసంస్కృతికి 
ఆయువుపట్టువులయ్యాయి. 

“ఉశతీరివ మాతరః” - అవి కన్నబిడ్డల అభ్యుదయార్హం పాటుపడుతున్నట్టున్న 
తల్లులట. 

“అత్యాశనా దతీపానాత్‌ యచ్చ ఉగ్రా (త్రతిగ్రహాత్‌” 

ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కువగా తిని, (త్రాగి, ఇష్టంవచ్చినట్టు తిరిగినందువల్ల 
కలిగిన వ్యాధిరూపపాపాలను కెరటాల రూపంలో ఉన్నచేతులతో నఖశిఖపర్యంతం 
తుడిచి వేసి, దేహపుష్టినీ, సర్వకర్మసమారాధనకు యోగ్యమైన చిత్తశుద్ధిని కలిగిస్తాయన్నది 
శ్రుతి. 

గైరికాది ధాతువులతోనూ ఇరుదరుల యందున్న తరుమూలాలతోనూ ఒరసి, 
రకరకాల రసాయనాలున్న నేల పొరలలో దొరలుతూ పారే ఏటి నీటిలో మునిగి 
చేసేస్నానం ఎన్ని పుణ్యాలకు మూలమో! పర్వదినాలలో సముద్రస్నానం చేయడం 
ఎంతో సుకృతం కదా! 

స్నానం చేసే సమయంలో గోవింద! పుండరీకాక్ష! నారాయణ! అంటూ శిరః 
స్నానం చేయకపోతే అది, గజస్నానం లాగా నిష్పలమవుతుందని ఇదివరకే 
చెప్పబడింది కదా! ధనాన్ని వెచ్చించి, కాలాన్ని వ్యయంచేసి, (శ్రమకోర్చి దూర 
తీరాలకు పోయి సంసాదించుకొన్న పుణ్యరాశి, ఒక్క నారాయణ చరణారవిందాలను 
ఉన్నచోటనే నిశ్చలంగా స్మరిస్తే క్షణంలో చిత్తానికి హత్తుకొంటుంది. 

“యమో వైవస్వతో రాజా యస్తవైష హృది స్థితః; 

తేన చేదవివాదస్తే మా గంగాం మా కురూన్‌ గమః”(మనుస్మృతి) 

దేహాంతంలో పరలోకాన యమునిచే బాధపడుతామనే భయపడి పాపాలను 
చేయకుండడం, సూర్యుడు వెలిగే పగలు పాపాచరణకోసం భయపడడం, ఈ 
రెండింటినీ నిర్లక్ష్యంచేసే వారైనా రాజుకు భయపడి పాపం చేయరు. ఈ మూడింటిని 
లక్ష్యం చేయనివారుకూడా అంతర్వామికి భయపడి పాపం చేయరుకదా! 

“యము” డంటే చేతనాచేతనాలను నియమించే పరమాత్ముడు. 

సూర్యమండలమధ్యవర్తి రమైన నారాయణుడే వైవస్వతుడు. (ప్రకృతిని 


రాఘవియవ్యాఖ్య 223 
ఆనందింపజేసేవాడు రాజు. అందరి హృదయాల్లోనూ ఉండేవాడు పరమాత్ముడే. 
“నేను స్వతంత్రుడను కాబట్టి అంతా నాదే” అంటూ భగవంతునితో వివదించే 
వారికి, తాము చేసిన అపరాధాలకు ప్రాయశ్చిత్తంగా, తీర్రయాత్రచేయడం, పవి(త్రనదీ 
జలాల్లో (క్రుంకులిడడం ఆవశ్యకం. 

'న్నీ హృదయకమలమందున్న (అంతర్యామి) పరమాత్మతో నీకు వివాదం 
లేకుంటే గంగాది తీర్జాలకుగాని, కురు దేశాది పుణ్యక్షేత్రాలకు గానీ వెళ్ళవద్దు" అని 
పెద్దలు ఉపదేశిస్తుంటారు. 

“స గంగా స గయా సేతుః స కాశీ స చ పుష్కరమ్‌; 

జిహ్వాగ్రే వర్తతే యస్య హరి రిత్యక్షరద్యయమ్‌॥” (హర్యష్టకం) 

'హరి' అనే రెండక్షరాలు నాలుకమీద నర్తించిన వ్యక్తి (లక్షణయా) గంగలాగా 
పవిత్ర తీర్జుడవుతాడు. గయాక్షేత్రంవలె పితృదేవతలను పిండోదకాలతో తృప్తిపరచి 
అభ్యుదయాన్ని పొందుతాడు. రామకార్యార్థులై కపివరులు కట్టిన వారధి (సేతువు) 
లాగా శ్రీ హరికృపకు పాత్రుడవుతాడు. కాశివలె భగవంతుని నామవైభవాన్ని చాటే 
భాగవతశిఖామణి అవుతాడు. పం(డైెండు సంవత్సరాలకు ఒక్కొక్కనది యందు 
బృహస్పతి (ప్రవేశించే పుష్కరక్షేత్రంలాగా, తానే సాక్షాత్కరిస్తాడు. ప్రారబ్దకర్మ 
ఫలాన్ని అనుభవిస్తున్న ఈజన్మలోనే భగవదంఘై స్మరణచేస్తున్న ప్రాణి, 
మరణానంతరం సాయుజ్యమనే మోక్షానందాన్ని పొందుతాడుకదా! కాబట్టి - 

“పృథివ్యాం యాని తీర్జాని పుణ్యాన్యాయతనాని చ। 

తాని సర్వాణ్యశేషాణి, హరి రిత్యక్షరద్వయమ॥” 

సకలతీర్హక్షే త్రాభిగమనంవల్ల కలిగే పుణ్యాలన్నీ, ఒక్క హరినామ. స్మరణ 
పుణ్యంలో ఇమిడి ఉన్నాయనడం రెండువాదాలకు తావులేని మాట. 

“స్యాద్దర్మ మ(స్తియాం పుణ్యం” - పుణ్యమంటి ధర్మమే (అమరకోశం). సకల 
శాస్రావగాహియెన ఈ శతకకవి ధన్యజీవులలో మూర్హన్యుడు. 
ను. ధర గ్రామాధిపునింటిదాసు(డు వెసం దా ద్రోహముంజేసినన్‌ 

పరగం జెల్లుట సూచి తీభుననసంపాద్యుండవైనట్టి తర 
నరదాసానళిదాసదాసినని దుర్వారాఘముల్‌ జేసితిన్‌ 
కరుణం జేకొని కావుమయ్య త్రిజగత్కల్యాణ నారాయణా॥ 88 
అర్థం: (త్రిజగత్‌ కల్యాణ = ముల్లోకాలకు మంగళకరుడా! నారాయణా! ధరన్‌ = 
లోకంలో; (గ్రామ+అధిపుని ఇంటి దాసుడు = ఒక ఊరి దొరయింటి సేవకుడు; వెసన్‌ 
= త్వరగా; తాన్‌; ద్రోహమున్‌ = అపకారాన్ని; చేసినన్‌ = చేసినప్పటికీ; పరగన్‌, చెల్లుట, 


224 నారాయణ శతకం 


సూచితి + (ప్రసిద్దంగా ఒప్పిదమై సాగిన దాన్ని చూచాను. దుర్యారాఘముల్‌ = 
ఘోరపాపాలను; చేసితిన్‌; చేసినాను. ఈ భువన సంపాద్యుండవైనట్టి = ఈజగత్తును 
కల్పించినవాడవైన; మో = మీయొక్క; వరదాస+ఆవలి = గొప్పుసవకుల సమూహాలకు; 
దాస, దాసిని = సేవకులైన వారికి సేవకురాలను; అని = తలచి; కరుణన్‌ = కృపతో; 
చేకొని = కైకొని; కావుము+అయ్య = కాపాడుము, తండ్రీ! 

తా : ముజ్జగాలకు మేలుచేసి ఓ నారాయణా! ప్రపంచంలో ఒక్క (గ్రామాధికారి 
ఇంటి సేవకుడు దద్రోహంచేసినా, ప్రసిద్దంగా చెల్లిన విషయాన్ని గమనించాను. నేను 
తొలగించరాని అపచారాలను కుప్పలుకుప్పలుగా చెశాను. ఈ (ప్రపంచాన్ని రచించిన 
దొరవైన మోకు (పియులైన పరిచారక సమూహాలకు పరిచర్య చేసే వారికి పరిచారిక 
నని భావించి నన్ను దయతో చేపట్టి రక్షింపుము తండ్రీ! 

వ్యాఖ్య: భగవద్దాస దాస దాసి యైన తనను కాపాడుమనే కవిపద్యమిది. 
భాగవతధర్మం అతిగహనమైనది. భోగబుద్దిని విడిచి భగవంతుని పీతికోసమే 
సకలసేవలు చేసే యోగబుద్దిగల వ్యక్తులను - భగవంతుని భక్తులను - 
భాగవతులంటారు, భాగవతోత్తముడు 'దాసుడు' అనే పేరుతో వ్యవహరిస్తాడు. 

“శ్రీమద్భాగవతార్భనం భగవతః పూజావిధేరుత్తమమ్‌” (రామానుజసూక్తి) 
భగవంతునికి దాసులుగా ఉండడమే కాదు, భగవద్దాసులకు దాసులుగా వర్తించడమే 
జీవితపరమార్జం. మనమెన్నో అపరాధాలు చేసిన, చేస్తున్న మొనగాళ్ళమే కదా! 
భగవంతుడు (ప్రభువు, స్వతంత్రుడు, అపరాధ చక్రవర్తులు ఎంత ్రార్హించినా, 
ఆచక్రధారి వారిని (శిక్షాశాస్త్రంరీతిగా) నరకంలోకి త్రోసి వేయనూ వచ్చు. 

“సిద్ధిర్భవతి వా నేతి సంశయోచ్యుత సనక 

న సంశయో౭గస్తి తద్భక్తపరిచర్యారతాత్మనామ్‌॥ 

అచ్యుతుణ్ని సేవించిన వారికి సిద్దికలుగుతుందో లేదో అనుమానమే. ఆయన 
భక్తులను సేవించేవారికి అనుమాన మక్కరైదు. 

“వినా భాగవతాపచారం మోక్షవిరోధో నాస్తి' 

భగవద్భక్తులకు అపచారంచేయకపోతే మోక్షం పొందడానికి ఆటంకమే లేదు, 
అని పూర్వాచార్యసూక్తి. భాగవతులు ఆమోదిస్తే భగవంతుడు అంగీకరిస్తాడు. 

“విధేయాత్మా” అని విష్ణుసహ(స్రనామాల్స్‌ పరమాత్ముడు తనదాసులకు 
విధేయుడుగా ఉంటాడనే ఒక పేరుందికదా! 

భక్తుడు వినయవిధేయతలతో ఎంత (క్రిందికి ఉంటే, దాసభావానికి అంత ఉత్కర్హ 
జొన్నత్యం ఉంటుంది. (మూడవ పద్యం వ్యాఖ్యలో దాస్య విధం ఉంది.) శ్రీకులశేఖర 
మహారాజు (ముకుందమాలలో) - 


జ జ ఎరువ్యాఖ్య 225 


“వృద్చుత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతె మారి 

స్మర లోకనాథ!” తనకంటె ఆరు అంతస్థుల పైన ఉన్న భగవద్దాసానుదాసు 
లకు తాను దాసుడుగా గుర్తించుమని జగన్నాధుణ్న ప్రార్థించాడు. 

“యః సప్తపర్యవ్యవధానతుంగాం, శేషత్వకాష్టామభజన్నురారేః"'। 

శ్రీ శఠకోపసూరికి సప్తపురుషవ్యవహితమైన దాసత్యం అభిమతమయింది. ఆ 
శఠకోపనామాన్ని ధరించిన భక్తులు అష్టపురుష వ్యవధానం ఉన్న దాసత్వ 
అధ్యవసాయంకలవారే అని శ్రీవేదాన్తదేశికులు'పాదుకాసహ(స్రం'ల్‌ దాసత్యోత్కర్షను 
ఉగ్గడించారు. 

దాసీత్య విషయం: పతివిషయంలో పత్నికి అనన్యార్హత్వం, అనన్యభోగ్యత్వం, 
అనన్యశరణ్యత్వం అనే ఆకారత్రయసంపద సంభవిస్తున్నట్లే, దేవునిపట్ల జీవునికి 
వర్తిస్తుంది. సమాధియోగమందు సాక్షాత్కరించిన పురుషోత్తమునిసర్లీషంతో సుఖమూ, 
విశ్లేషంతో దుఃఖమూ పొందడం; ఆయన చేతనే నిర్వహింపబడడం స్త ధర్మంగా 
చెప్పబడింది. 

“స ఏవ వాసుదేవో౬సా సాక్షాత్సురుష ఉచ్యతే, 

ప్ర్రప్రాయమితరత్సర్వం జగద్ర్రహ్మపురస్పరమ్‌॥” 

వాసుదేవుడొక్కడే పురుషోత్తముడు, (బ్రహ్మతోకూడిన ఈ జగమంతా యు, 

“స్వామి త్యాత్మత్వశేషిత్యపుంస్తాద్యాః స్వామినో గుణాః | 

స్వేభో ్ట్‌ దాసత్వదేహత్వశేషత్వ స్రిత్వదాయిన: 11” 

స్వతంత్రుడైన భగవంతునికి, పరతంత్రులైన చేతనులకూ స్వామిత్వం దాసత్వం; 
ఆత్మశరీరభావం; శేషి-శేషత్యం; పుంస్త్యం - స్తేత్యం; ఇత్యాదిగా శా(స్తోక్తం. కాబట్టి 
'దాసుణ్ని' అనడంకంటె “దాసిని అని భావించడంలో శేషత్యోత్కర్షయేకాక, 
ఆకారత్రయసంపత్తూ ప్రాప్తిస్తుంది. దాసీభావనగల భక్తులయెడ భగవంతుడు 
“గోవువెంట(దగులు కోడెభంగి” ఉంటాడని భాగవత మధురభావన. 

శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి రక్షణకోసం సుతలలోకాన కావలి ఉన్నట్టే, 
మహాదేవుడు భక్తత్రాణుడై బలిసుతులలో పెద్దవాడైన బాణాసురునిఇంటికి సపరివారంగా 
కావలి ఉన్నట్టు పరాశరవ్యాసకృతులవల్ల తెలుస్తున్నది. 

బాణాసురుణ్ని కాపాడడానికి శ్రీకృష్ణునితో ప్రమథాధిపుడు యుద్దంచేసి “జృంభణ 
శరపాతముచే శంభుడు” ఆవలింతలతో నిద్రాపరవశుడయ్యాడు. బాణుని వేయి 
చేతులను (రెండు-వి.పు) నాలుగు మిగులునట్టుగా (భాగ) శ్రీకృష్ణుడు నరికి వేశాడు. 
అప్పుడు “సమానాధికవస్తుళూన్యుండవైన నిన్ను నేనునుం (బ్రహ్మయుం 


226 నారాయణ శతకం 


బరిణతాంత:కరణులైన మునిగణంబులును భజియించుచుందుము అని ఈశ్వరుడు 
శ్రీకృష్ణుణ్ని సన్నుతించాడు. (ప్రహ్లాదునివంశంలో పుట్టినవారిప్రాణాలను మాత్రం 
తీయనన్నాడు శ్రీకృష్ణభగవానుడు (భాగవతగాథ). 

ఉక్కు శోణపురాధీశుడు బాణాసురుడు, సర్వభువనాధిపుడు నారాయణుడు. 
ఒక్క (గ్రామాధిపుని ఇంటికి దాసుడైనంత మాత్రాన యుద్దానికి తలపడిన (ద్రోహం 
చేసినా, శంకరునిమాటను కాపాడాడు. ఆయన తప్పును ఒప్పుగానే చూశాడు కదా! 
శ్రీకృష్ణుడు. అది (ప్రసిద్దవిషయం. 

ఈ కవి, జన్మజన్మలలో చేసిన తప్పులు కుప్పలు కుప్పలు అయినా, 
నారాయణునికి తప్ప మరెవ్వరికీ తెలిసిన విషయం కాదు. ఆతప్పులు దుర్వారమైనా, 
తాను కరుణిస్తే నివారింపబడుతాయి. 

ఆ వ్యక్తి ఒకరియింటికి దాసుడు. అందులో పౌరుషం మెరుస్తున్నది. ఈవ్యక్తి 
త్రిజగత్కల్యాణుడైన నారాయణునిదాసబృందాలకే దాసులైనవారికి దాసి. ఇందులో 
(స్రైణం జాగృత మవుతున్నది. 

భక్తి ప్రణయంగా పరిణమించడంవల్ల విరహసంగమ ప్రవృత్తులతో అంతరంగాన్ని 
సింగారింపజేసి, భగవదనుభవాన్ని పొందడం దాసిధర్మం. దాసదాసీభావతారతమ్యాన్ని 
వలపుల తలపులతో తలకెక్కించడంవల్ల పురుషోత్తమునిచిత్తం మెత్తపడుతుంది, 
హృదయం స్పందిస్తుంది. అలాంటప్పుడు కల్యాణమూర్తి కరుణతో కరగ్రహణం చేసి 
దాసిని కావకుండా ఉంటాడా? ఇలాంటి అధ్యవసాయ గాంభీర్యం ఈ కవికేసరికే సరి. 
మ. గణుతింపన్‌ బహుధర్మశాస్త్రనిగమౌఘంబెప్పుడున్న న్నకా 

రణబంధుండని చెప్ప నత్తెజంగు దూరం బందకుండంగనే( 
బ్రణతుల్‌ జేసెద( గొంతయైన; గణుతింపంబాడి లేకుండినన్‌ 
బుణమా నానుతి, నీవు శ్రీపతివి నీక్తే అప్సు? నారాయణా॥ 89 
అర్ధం: ఓ నారాయణా! బహు ధర్మశాస్త్ర నిగమ+ఓఘంబు = అనేక ధర్మ శా(స్తాలనూ, 
వేదాలనూ. గణుతింపన్‌ = పరిశీలించగా; నిన్ను, ఎప్పుడున్‌, అకారణబంధుండు = 
కారణంలేని చుట్టం; అని, చెప్పన్‌; ఆ తెబగు = ఆ పద్దతి; దూరంబు, అందక, ఉండంగ 
= అందనంతదూరంగా ఉంటుంటే; నే, ప్రణతుల్‌, చేసెదన్‌ = నేను దండాలు పెడుతాను. 
కొంతయైన; గణుతింపన్‌ = లక్ష్యపెట్టడం; పాడి = న్యాయం, లేకుండినన్‌ = లేకుంటే; 
నా, నుతి = నా స్తోత్రం/శతకం; బుణమా = అప్పు అవుతుందా? నీకు, ఏల, అప్పు 
= నీకెందుకు బుణమవుతుంది? నీవు; శ్రీపతివి = లక్ష్మీనాథునివి. 


తా: ఓ నారాయణా! ధర్మశా[స్తాలూ, వేదాలు నిన్ను అకారణబంధువని 


రాఘునీయవ్యాఖ్య | 227 


బోధిస్తున్నాయి. ఆ బంధు మార్గం దూరంకాకుండా నేను దండం పెడుతాను. నీవు 
దాన్ని లక్ష్యపెట్టడం న్యాయం. లేకపోతే, నేను చేసే నుతి - స్తోత్రం నీకు బుణంగా 
పరిణమిస్తుందనుకొంటే, లక్ష్మిపతికి బుణమెందుకవుతుంది? - కాదని తాత్సర్యం. 

వ్యాఖ్య : నారాయణుడు నిరుపాధికబంధువని వర్ణన. 

లోకంలో మాతాపితృకళత్రపుత్రాదులు ఆభాసబంధువులు. ఆభాసటంధువులమీద 
ఆసక్తి భవరోగాల్డ్‌ ఒకటి (37వ పద్యవ్యాఖ్యలో ఉంది). 

“బుణానుబంధరూపేణ పశుపత్నీసుతాలయాః। 

బుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరివేదనా!” 

పశుపత్నీసుతాదిబంధుత్వం జన్మాంతరబుణసంబంధాలచేత ఏర్పడింది. ఇది 
అనుబంధమేకాని సంబంధం కాదు. ఆ బుణానుబంధం, బుణం తీరగానే 
నశిస్తుంది. ఈ దేహబంధువుల పట్ట అత్యాసక్తిగాని, (వారు నశించగానే) 
దుఃఖపడడంగానీ నిరర్ధకం. 

స్వరూపంచేతనూ, స్వభావం (గుణాల) చేతనూ బృహత్త్యం కలవాడు 
శ్రీమన్నారాయణుడే. అతడే జిజ్ఞాస్యుడు. “లోకవత్తు లీలాకైవల్యమ్‌” ((బ.సూ.2- 
1-33) లోకంలో అధికారులు లీల కోసం బంతిఆట ఆడేరీతిగా, పర్బబహ్మకూడా 
ఎప్రయోజనం ఆశించక, కేవలం లీలకోసమే జగత్సృష్ట్యాదికం చేస్తుంటాడు. 

“సర్వేషాం తు సనామాని కర్మాణి చ పృథక్‌ పృథక్‌; 

వేదశబ్దేభ్య ఏవాదౌ పృథక్‌ సంస్టాళ్ళ నిర్మమే॥” (మనుస్మృతి) 

ఆపర(బ్రహ్మ అన్నింటికి నామధేయాలను, కార్యాలను, రూపసంనివేశాలను 
వేర్వేరుగా వేదాలయందలి శబ్దాలను బట్టి సృజించాడు. 

“వైషమ్యనైర్హృణ్యే న సాపేక్షత్వాత్‌” (2-1-34) 

జీవులు చేసుకొన్న కర్మలనుబట్టి వారిని ఉత్తమలోకవాసులనుగానో లేదా 
అధమలోకవాసులనుగానో భగవంతుడు స్పజిస్తాడు. 

“సాధుకారీ సాధుర్భవతి, పాపకారీ పాపో భవతి” (బృహదా.6-4-5) 

మంచిపని చేసినవాడు మంచివాడుగా పాపకార్యాలను చేసినవాడు పాపిగా 
జన్మిస్తాడని ఉపనిషద్పోధ. ఇలా సృజించడంవల్ల సర్వేశ్వరుడు పక్షపాతం, 
నిర్ణయకలవాడని భావించడానికి అవకాశం లేదని 'బ్రహ్మసూత్రం” విశదీకరిస్తుంది. 

“తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్‌” తాను సృజించిన చేతనాచేతనవర్గంలో తానూ 
(ప్రవేశించిఉంటాడు. అని (శుతివాక్యార్థం. 

“ఏష నారాయణః; కృష్ణః ఫాల్లుణశ్చ నరః స్మృతః 

నారాయణో నర్జ్యూవ సత్త్యమేకం ద్విధాకృతమ్‌”॥ (భార.ఆది.) 


228 నారాయణ శతకం 


శ్రీకృష్ణుడు నారాయణుడు. పార్టుడు నరుడు. ఈ నరనారాయణుల సత్యం 
ఒక్కటే అయినా, అది రెండు విధాలుగా చేయబడింది. జీవాత్మ పరమాత్మలది 
నళించని తత్త్యంకదా! 

“యన్యాత్మా శరిరం, యః ఆత్మానం అంతరో యమయతి” అనే (శ్రుతి వాక్యం 
వల్ల బీవాత్మపరమాత్మలకు శరీరాత్మభావసంబంధం ఉందని తెలుస్తుంది. కాబట్టి 
నారాయణుడు ఆత్మబంధువు. 

(38వ పద్యవ్యాఖ్యలో నవవిధసంబ౦ధం సృష్టమయిందికదా!) 

'ఉరుక్రమస్య స హి బంధురిత్సం” (ఏష్లుసూక్తం). “ఇత్సముక్షప్రకారిణ స హి 
బంధుః స ఖలు సర్వేషాం సుకృతినాం బంధుభూతః హెతకరో వా, తస్య పదం 
(పాప్తవతాం న పునరానృత్తిః అన్న (ప్రకారంగా సుకృతాతు గలందరికి బంధువైనవాడు 
/ హితకరుడు సర్వేశ్వరుడు. ఆయన స్పానాన్ని / పాదాన్ని పొందినవారికి పునర్జన్మ 
లేదు. అని సాయణభాష్యం. 

“స ఓతః (ప్రోతశ్చ విభుః ప్రజాసు” సర్వప్రజలయందు నారాయణుడు “పడుగు 
సక్‌ లాగా వ్యాఎంచి ఉన్నాడు. కాబట్టి బివాత్మ పరమాత్మలది నిత్వసంబంధంకదా! 

“స నో బంధుర్దనితా స విధాతా” అతడే నిజమైన బంధువు. లోకంలో తండ్రి, 
పుత్రుని దేహ మాత్రానికి ఉత్సాదకుడు. కానీ నారాయణుడు తండ్రికి కూడా 
తండ్రియేకదా!” ఎందతందతందై” - అనీ, “సపితుః పితా సత్‌” జగన్నిర్మాతకాబట్టి, 
అందరికీ బంధువైనవాడు ఒక్కవ్యక్తికి మాత్రమే బంధువనే భావన కలుగనేరదు. 
అందువల్ల వేదశా(స్తాలన్ని అవాప్రసమస్తకాముడైన నారాయణుడు అకారణబంధువని 
నొక్కి వక్కాణించాయి. 

అందరికీ హితకరుడైనప్పుడు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని మాత్రం కటాక్షించడం 
దూరాలోచనయే కాని దురాలోచనమాత్రం కాదు కదా! 

అందుకే ఈ కవి, తనను కటాక్షించడానికి నతులూ నుతులూ అర్సిస్తా నన్నాడు. 
సుఖం కోరేవాడు (శ్రమపడడం న్యాయం. పరి(శ్రమించేవాడు జీవుడు. ఫలదాత 
నారాయణుడు. (ప్రార్థించిన - స్తోత్రం చేసిన - వానికి కొంతనైనా ఫలమీయకుంటే, 
ప్రార్థితుడు బుణపడి ఉంటాడు. 

“గోవిందేతి యదా(క్రందత్‌ కృష్ణా మాం దూరవాసినం; 

బుణం (ప్రవృద్ద మివ మే హృదయాన్నాపసర్పతి॥” (భార-ఉద్యోగ.) 

ద్రౌపది 'గోవింద!పుండరీకాక్ష!' అని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వలువల 
నిచ్చి ఆమెను మానభంగంనుంచి రక్షించాడు. అయినా, తనను నుతిస్తూ, 


రు ఎయవ్యాఖ్య 229 


రెండుచేతులు పైకెత్తి ప్రణతులర్సిస్తుంటే తాను ఆమె దగ్గరికి పోయి దర్శన 

మోయక, దూరంగా ఉన్నందువల్ల తనమీద చక్రవడ్డితో పాటు బుణభారం 

పెరుగుతున్నదని శ్రీకృష్ణుడు బాధపడినాడట. ఆ, జ్ఞానం ఈకవికి పుష్కళంగా 
ఉంది. కాబట్టి తాను చేసిన నుతిని (ఈశతకాన్ని) బుణంగా భావించకూడదని, 
సిరిటెంకి కలవానికి అప్పు ఎందుకుంటుందని, ఒక వేళ ఉన్నదనుకొన్నా సిరికలవాడు 
అప్పు దీర్చుకొనే సమర్దుడని కవి చమత్కారంగా ప్రార్థిస్తున్నాడు. 

బహుకార్యధురంధరుడైన నారాయణుడు బహుశః ఏమరుపాటు చెందినా, శ్రీదేవి 
పురుషకారంవల్ల తనకు మోక్షలక్ష్మిని ప్రసాదిన్తాడని వ్యంగ్యార్థం. 

“విశ్శతశ్చక్షురుత విశ్వతోముఖో విశ్యతోహస్త ఉత విశ్వతస్సాతో' (శ్రుతి) 

“సర్వతః పాణిపాదం తత్సర్వతో ఒక్షిశిరోముఖమ్‌। 

సర్వతః (శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్థతి॥”(భ.గ!.13-14) 

నారాయణుడు అంతటా చేతులు, కాళ్ళు, కన్నులు, తలలు, ముఖాలు చెవులు 
కల్షి విశ్వమంతటా ఆవరించి - వ్యాపించి ఉన్నాడు. ఏకార్యమైనా అది యెంత 
రహస్యమైనదైనా సర్వాంతర్యామికి తెలియకపోదు. తప్పక శ్రీపతి కవినుతిని 
గ్రహిస్తాడు. జయలక్ష్మిని తనకు అను(గ్రహిస్తాడనే సాభిప్రాయమైన శ్రీపతి పదప్రయోగం 
వల్ల అభివ్యక్తం. 

మ. కరినాధుండు జలగ్రహగ్రహణదు:ఖాక్రాంతు.డై యీశ మీ 
శరణంబన్న( గృశానుభానుశతతేజస్ఫూర్తి యెనట్టి మీ 
కరచక్రంబున నక్రకంఠము వెసన్‌ ఖండించి మంచెం దయా 
పర సద్భక్త భయానక ప్రకరస త్రాకట్య నారాయణా॥ 90 

అర్థం: ఓ నారాయణా! దయాపర = దయాళూ! సత్‌+భక్త భయానక (ప్రకర సత్‌ 

'ప్రాకట్య = భక్తవరుల యొక్క భయభీతులందు ఉనికిని ప్రకటించే వాడా! కరినాథుండు 

= గజేంద్రుడు; జల - డై జలగ్రహ = మొసలి యొక్క; గ్రహణ = పట్టుచేత; 

దుఃఖ+ఆ(క్రాంతుడై = దుఃఖపడినవాడై; ఈశ! ఓ (ప్రభూ! మీ, శరణం = మోరే రక్షకం, 
ఉపాయం; అన్నన్‌ = అనగానే; (అది-ఆశరణం. కర్భపదం.) కృశాను, భాను, శత, 
తేజస్‌+స్ఫూర్తి, ఐనట్టి = నూరు అగ్నులయొక్క నూరుసూర్యులయొక్క, తేజస్సులాంటి 
తేజస్సుతో (ప్రకాశించునట్టి; మీకరచ[క్రంబున = మీచేతిచ(క్రంచేత; నక్రకంఠము = 
మొసలితలను; వెసన్‌ = త్వరగా; ఖండించి = నరికివేసి; మంచెన్‌ = (కరినాథుణ్ని) 
బ్రతికించెను. 

తా: ఓ నారాయణా! దయాళూ! భక్తులకు ఆపదలు కలిగినప్పుడు నీ ఉనికిని 


230 నారాయణ శతకం 


వెల్లడించేవాడా! గజేంద్రుడు మకరపు పట్టుతో దుఃఖపడి, ఓ సర్వేశ్వరా! మీరే శరణి 
మని ప్రార్దింపగా, అది అనేకాగ్నుల, సూర్యుల తేజస్సులాంటి తేజస్సుతో (ప్రకాశించే 
మీచేతిచక్రంతో మొసలితలను నరికి గజేంద్రుణ్ని రక్షించింది. 

వ్యాఖ్య : భగవంతుణ్ని శరణువేడడమే జీవించడానికి ఉపాయమని సోదాహరణ 
కథనం. 

భగవంతుడు దయాళుడు. భక్తులు ఆపదలచే బాధపడుతున్నప్పుడు తన సత్తను 
ప్రకటిస్తాడు. భంగ్యతరంగా చెప్పితే, ఆర్తత్రాణపరాయణుడు నారాయణుడు, అని 
భావం. దీనికి గజేంద్రమోక్షమే ఉదాహరణం. నీటి మడుగులో అడుగు పెట్టిన 
గజేంద్రుని పాదాన్ని మకరం పట్టి పీడించినప్పుడు; “ఈశ్వర! కావవే వరద!” అనే 
(ప్రార్ధన గజేంద్రుణ్ని రక్షించింది. 

“నక్రాక్రాంతే కరీంద్రే ముకుళితనయనే మూలమూలే ౬ తిఖిన్నే 

నాహం నాహం న చాహం న చ భవతి పురస్తాదృశోమాదృశేషు। 

ఇత్యేవం త్యక్తహస్తే సపది సురగణే భావశూన్యే నమస్తే 

మూలం యత్రాదురాసీతో. (స దిశతు భగవాన్‌ మంగళం సంతతం నః") 

మకరపు పట్టుతో బాధపడుతూ పెక్కేండ్లు పోరాడి డస్సిపోయింది ఒక 
మదగజం. దానికండ్లు మూతపడ్డాయి. దుర్భరదుఃఖంనుంచి కాపాడేవాడు. దేవుడని 
నమ్మింది. ఆ దేవునిపేరూ, ఊరూ, తెల్వదు, లోకాలనన్నిటిని స్పజించి, రక్షించి, 
లయంజేయడానికి ఆదికారణం ఎవ్వడో వాణ్ని ఆర్తితో మూలా! మూలా! అని 
మొరపెట్టింది ఆమకరపీడిత మత్తేభం. 

ఇంద్రుడు తాను మూలకారణం కానని అంగలార్చాడు. శివుడూ, (బ్రవ్మా 
దేవుడూ తమకు జగత్కారణ లక్షణాలే లేవని రాలేక చేతులు ముడుచు కొన్నప్పుడు 
మూలమే ఆవిర్భవించింది. ఆమూలమే ఈశుడు. 

“తాం పద్మిని మీమ్‌” అని శ్రీసూక్తి ఈకారం లక్ష్మీవాచకం. 

'రఈ+ ఈశః = ఈశః అంటే శ్రియఃపతి. అలవైకుంఠంలోని ఒక మూలనుంచి 
ఈనేలకు దయతో ఒకజంతువును రక్షించడానికి దిగివచ్చిన శ్రీపతి 'త్వర'ను 
భక్తిరసానికి ఏతమెత్తిన పోతనకవిమాత్రమే అక్షరాలా సాక్షాత్కరింపజేశాడు. 

ఆ వైకుంఠుడు భాస్కరకోటితుల్యమై, సహ(స్రారశిఖాతితీవ్రమైన సుదర్శన మనే 
చక్రంతో న(క్రకంఠాన్ని లుంఠనంచేశాడు. 

“సంతమేనం తతో విదుః” (శ్రుతి రీత్యా, నారాయణుడు ఆర్హత్రాణపరాయణుడుగా 
తనను తాను ప్రకటంచుకొన్నారు. 


రాఘఎయవ్యాఖ్య 231 


“శరణ” శబ్దానికి గృహం, రక్షణం, ఉపాయం అని నానార్జాలున్నాయి. “అన్యథా 
శరణం నాస్తి” అని శరణాగతి” చేసిన వ్యక్తికి ఆపదలనుంచి విముక్తి, అంత్యదశలో 
వైకుంఠనవ్రాప్తి అవశ్యంగా కలుగుతుంది. 
శా ఏ భావంబున నిన్‌ దలంచె గజయూథేంద్రుండు ఆపన్ను(డై 

యేభావంబున ద్రౌపదయ్యెడ రమాధీశా యనె న్యాయసం 

బె భావంబున నీశరణ్య మనెనో యీ నికృపాదృష్టిచే 

నా భావంబున నితలంపు(గలుగ న్నాకిమ్ము నారాయణా॥ 91 

అర్థం: ఓ నారాయణా! గజయూథ+ఇంద్రుడు = ఏనుగులగుంపులో శ్రేష్టుడు; 

ఆపన్నుడై = ఆకస్మాత్తుగా బాధకలిగినవారై? ఏ భావంబున = ఏ ఉద్దేశంతో; నిన్‌ తలంచె 
= నిన్ను స్మరించాడో; (ద్రౌపది = (ద్రుపదుని కూతురు)పాండవసత్ని; ఆయెడ = 
వలువలనిడ్బిన వేళ; ఏభావంబున = ఏ ఆశయంతో, రమా+అధి+ ఈశా= లక్ష్మీనాథా; 
అనెనో; వాయసంబు = కాకాసురుడు; ఏభావంబున = ఏయభిప్రాయంతో; నీశరణ్యము 
= నీవే రక్షింపయోగ్యుడవు; అనెనో; ఆ భావంబున = రక్షకుడవనే ఆ బుద్దితో; ఈ 
నికృపాదృష్టిచే = ఈ నీదయాలోకనం చేత; నీతలంపు = నీ స్మరణ; కలుగన్‌; ఇమ్ము 
= నాకు కలుగునట్టు చేయుము. 

తా: ఓ నారాయణా! గజేంద్రుడు ఆపదకు గురియై ఏ భావంతో నిన్ను 
స్మరించాడో; (ద్రౌపది ఏ ఆశయంతో కౌరవసభయందు 'రమాధీశా'! అని ఆర్తితో 
పిలిచిందో; కాకాసురుడు ఏ ఉద్దేశ్యంతో నివే దిక్కు అని మొరపెట్టాడో, ఆ భావంతో 
నే నీ కృపాదృష్టిచేత నాకు ని స్మరణ కలుగనిమ్ము. 

వ్యాఖ్య : శరణాగత రక్షకుణ్ని స్మరించేశక్తిని అనుగ్రహించుమని కవి ప్రార్థన. 

ఒక మొసలి - చిన్న నిటి పురుగు తనను పట్టి బాధిస్తుంటే గజేంద్రుడు తనను 
రక్షించడానికి పరమాత్ముడు వస్తాడని 'నీవే తప్పనితఃపరంబెరుగను' అని శరణాగతి 
చేసింది. భగవంతుడు సంకల్పమా(త్రంచేత మొసలిని వధింపవచ్చు. కాని తనరాకకోసం 
ఎదురుచూచే ఆగజేంద్రుని కోరిక తీరదు కదా! 

“నాహం కళేబరస్యాస్య (త్రాణార్థం మధుసూదన; 

కరస్టకమలాన్యేవ పాదయోరర్సితుం తవ”॥ అన్నట్టు సరస్సులో ఉన్న కమలాలను 
(తొండంతో) తన చేతితో భగవత్సాదారవిందాలపై అర్సించాలని స్మరించాడేకాని, 
తన దేహాన్ని రక్షించడానికి కాదు. మొసలివల్ల గజేంద్రునికి కలిగిన బాధ తనకే 
కలిగినట్లు భావించి త్వరగా వచ్చి సాక్షాత్కరించాడు భగవానుడు. 

ద్రౌపది, కౌరవసభలో తనకట్టుపుట్టాన్ని పట్టి దుశ్శాసనుడు ఈడ్వగా, 


232 నారాయణ శతకం 


'మానసంరక్షకుడు శ్రీకృష్ణుడే' అనే దృఢవిశ్వాసంతో 'రమాధీశా' అని అంజలి 
ఘటంచింది. ఆమె, శరణాగతి చేసినందువల్ల అక్షయ వస్రాలతో అనన్యార్హురాలుగా 
ఆదరణపొందింది. 
తిర్యక్కులలో నికృష్ణరూపమైన కాకి సీతమ్మ రొమ్మును చండచంచువుతో 
పొడిచినందువల్ల శ్రీరాముడు గడ్డిపరకను. మహాస్త్రంగా ప్రయోగించాడు. శ్రీరాముడేది 
చేత పట్టినా అదే మహాయుధమవుతుంది. 
“అస్రామాస తృణం ప్రియాద్రహి, తృణామాస స్మరారే ర్హనుః” 
“ప్రాణేభ్యోపి గరీయసీ” తన ప్రాణాలకంటె ప్రియురాలైన సీతమ్మను బాధించిన 
పచ్చి అపరాధియైన కాకాసురునిపై ప్రయోగించిన గడ్డి పోచయే మహాస్త్రమయింది. 
శివునిధనుస్సుకూడా గడ్డి పరకలాగా రామునిచేతిలో నిస్సారమయింది. మూడులో కాల్లో 
తిరిగినా గత్యంతరం లేనికాకి, 'రామపాదమే శరణ' మని వచ్చి కాళ్ళమీద 
పడినందువల్ల కాపాడబడింది. 
“దురాచారో౬పి సర్వాశీ కృతఘ్నో నాస్తిక; పురా 
సమాశ్రయే దాదిదేవం (శ్రద్దయా శరణం యది॥ 
నిర్దొిషం విద్ది తం జంతుం! (ప్రభావాత్సరమాత్మనః'॥ 
అతడు, మొదట ఎంత నాస్తికుడైనా కృతఘ్నుడూ, దుష్టవర్తనుడూ, సర్వభక్షకుడూ 
అయినా, భగవంతునిపై (శ్రద్దతో శరణుపొందినట్టైతే అతని మొదటి నడవడిని 
గమనించక, ఇతడు నిర్దోషి అని పరమాత్మ భావించి అనుగ్రహిస్తాడట. “భూయిష్టాంతే 
నమ ఉక్తిం విధేమ” అనే ఉపనిషన్మంత్రంలో 'తే భూయిష్టాం' అని అన్వయించి, 
'నమళ అనే ఉక్తిమాత్రమే భగవంతునికి గొప్ప సంతోషాన్ని కలిగిస్తుందని వాండత్య 
పాథోనిధులు ప్రవచిస్తారు. శ్రియఃపతి గజేంద్రుని పట్ట ఆర్తి నిర్వాపణాన్ని, (ద్రౌపది 
విషయమై జౌదార్యాన్ని, ఆర్రాపరాధియైన కాకి పట్ట క్షమాగుణాన్ని ప్రకటించడానికి, 
శరణాగత రక్షకుడు అనే భావమే నిదానం. ఆభావంతోనే భగవంతుణ్ని స్మరించే 
యోగ్యత తనకు అను[గ్రహింపుమని కవి ప్రార్థించాడు. 
“యమే వైష వృణుతే తేన లభ్యః” - అనే (శ్రుతి వాక్యప్రకారం భగవంతుని 
కృప (ప్రసరిస్తే జీవునికి ఆయనను స్మరించే యోగ్యత కలుగుతుంది. 
శా నీలగ్రీవుడు చేతి పున్క విడిచె న్నీయింతి భిక్షంబునన్‌ 
నిల గ్రీవుడు యీశ్వరాఖ్య6దనరె న్నీనాముజప్యంబునన్‌ 
నీలగ్రీవు(డు మించి త్రుంచె. బురముల్‌ నీప్రాపు సేవించినన్‌ 
నీలగ్రీనముఖాబ్దభాస్కర కృపానిత్యాత్మ! నారాయణా ॥ 92 


౨ నయ వ్యాఖ్య 233 
అర్థం : కృపా నిత్వ+ఆత్మ = దయయే నిత్యస్వరూపంగాగలవాడా! ఓ నారాయణా! 
నలగ్రీవుడు = నీలకంఠుడైన శివుడు; చేతిపున = చేతియందంటుకొన్న తలపురైను; 
నీ ఇంతి భిక్షంబునన్‌ = నీ సత్నియైన లక్ష్మీదేవి పెట్టిన బిచ్చంతో; విడిచెన్‌; నిలగ్రీవుడు 

శితికంఠుడు; నీనామాన్ని జపించినందువల్ల; ఈశ్వర+ఆఖ్యన్‌ = ఈశ్వరుడనే పేరుతో; 
తనరెన్‌ = ప్రసిద్దిని పొందాడు. నీలగ్రీవుడు = కాలకంఠుడు; నీ ప్రాపుసేవించినన్‌ = 
నీ ఆశ్రయాన్ని పొందినందువల్ల; మించి = (ప్రకాశించి; పురముల్‌ = త్రిపురాలను; (త్రుంచెన్‌ 
= ధ్వంసంచేశాడు. నీల(గ్రీవముఖ+లఅబ్బ భాస్కర = శ్రీకంఠుని ముఖాలనే కమలాలకు 


ఇ 
( 


సూర్యుని వంటివాడా! 

తా : ఓ కృపానిత్యాత్మ! నీల(గ్రీవుని ముఖకమలవికాసానికి సూర్యునివంటివాడా! 
ఓ నారాయణా!నీలగ్రీవుడు తన అరచేతికి అంటుకొన్న కపాలాన్ని లక్ష్మి పెట్టిన 
భిక్షతో విడిచిపెట్టాడు. అతడు నీ నామజపంవల్ల ఈశ్వరుడనే పేరుతో శోభించాడు. 
కాలకంఠుడు నిన్నాశ్రయించినందువల్ల తేడోవంతుడై మూడుపురాలను దహించి 
వేశాడు. 

వ్యాఖ్య : నారాయణుడు దేవ దేవుడనే ఉద్నాటించాడు కవి. 

నారాయణుడు దయామూర్తి. కాబట్టి సూర్యుడు కమలాల వికాసానికి కారకుడైనట్ల 
నీలగ్రీవునిముఖోల్లాసానికి ముఖ్యకారకుడు నారాయణుడు. శివునిఅనిష్టాలను పోగొట్టి, 
ఇష్టాలను కలిగించినవాడు నారాయణుడు. 

తత్పురుష (తూర్పుదిక్కున) అఘోర (దక్షిణం వైపున) సద్యోజాత 
(పడమరదిక్కున)వామదేవ (ఉత్తరం వైపున) ఈశాన (ఊర్ష్యభాగాన) సంజ్ఞలుగల 
పంచముఖాలతో 'ప్రకాశించెవాడు పరమశివుడు. 

అమృతంకోసం సముద్రాన్ని మధించినప్పుడు మొదట ఉప్పతిల్లన హాలాహల 
మనే కాలకూటమనే విషాన్ని జగద్రక్షణార్థంమైింగినప్పుడు కంఠం నల్లబడఉనందు 
వల్ల నీల(గ్రీవుడయ్యాడు. 

ఒకప్పుడు తనవలె (బ్రహ్మకు వజ క ఆయిదు(5)తలలున్నందువల్ల చాలా మంది 
(భ్రమపడే అవకాశం కలుగుతుందని తమోగుణాభిభూతుడైన రుద్రుడు, తన 
తండ్రియని యోచింపక, నిరపరాధియైన బ్రహ్మయొక్క ఒక తలను (తుంచివేశాడు. 

“బ్రహ్మణస్తు శిరశ్చిన్న మంగుళ్య([గ్రనఖేన హ” (స్కాం-పు-కాశీఖండం) 

'నిరపరాధియెన నాతలను (త్రుంచినఫలితంగా నివు 'కపాలిఏ కాగలవు అని 
(బ్రహ్మ రుద్రుణ్న శపించాడు. 

“యస్మాదనపరాధస్య శిరశ్చిన్నం త్వయా మమ; 

తస్మాచ్బాపసమాయుక్తః కపాలీ త్వం భఎష్యసి॥" 


234 నారాయణ శతకం 


'బ్రహ్మహత్య' అనే గురుపాతకంవల్ల (బ్రహ్మకపాలం శివుని అరచేతికి 
అంటుకొన్నది. 

“కపాలపాణి ర్విశ్ళాత్మా చచార భువనత్రయమ్‌; 

నాత్యాక్షీచ్చాపి తం దేవం (బ్రహ్మహత్యా సుదారుణా॥ 

అది మొదలు కపాలపాణి ముల్గాకాల్లో భిక్షాటనం చేశాడు. కపాలం నిండలేదు. 
దారుణమైన (బ్రహ్మహత్యాపాతకం ఆయనను వదలలేదు. 

“కాపాలికో యయౌ దేవో నారాయణనికేతనమ్‌”। 

కాపాలికుడైన శివదేవుడు ఒకనాడు బదరికాశమానికి చేరి నారాయణున్ని 
సేవించాడు. “శీరోదమథనోద్భూతాం ప్రాహ పద్మాలయాం హరిః; 

ప్రియే పశ్యాబ్దనయనే ధన్వాజఒసి సుభగే ౬నఘే॥” 

నారాయణుడు లక్ష్మీదేవితో ' ఈకాపాలికుని స్థితిని చూడు" మన్నాడు. 

“ఇత్చం వదతి గోవిందే విమలా పద్మయా తయా; 

మనోరథవతీ నామ భిక్షాపాత్రే సమర్పితా॥” (కాశీఖండం - స్కాందం) 

వెంటనే లక్ష్మీదేవి విమలమైన - పాతకాన్ని నశింపచేసే - 'మనోరథవతి' అనే 
భిక్షను పెట్టింది. కపాలం నిండింది. 

“విష్టుప్రసాదాత్‌ సుశ్రోణి కపాలం తత్సహ(స్రథా! 

స్ఫుటీతం బహుథా యాతం స్వప్నలబ్దం ధనం యథా॥” (మత్స్యపురాణం) 

విష్ణుమూర్య్యను[గ్రహంవల్ల, కలలో దొరికిన ధనం చెల్లా చెదరైనట్టే, కపాలం చేతి 
నుంచి జారిపడి వేయి ముక్కలయింది. 

దక్షయజ్ఞాన్ని ధ్యంసంచేసినతర్వాత రు(ద్రునిశూలం తపస్సు చేస్తున్న 
నరనారాయణులను తాకింది. శూలతేజస్సుచేత నారాయణునికేశాలు “ముంజ” 
వర్ణమయ్యాయి. ముంజకేశుడు హుంకరిస్తే ఆశూలం పోయి శివుని చేతిలో పడింది. 

“అథ రుద్రము పాధావత్తా వృషీ తపసాన్వితౌ, 

తత ఏనం సముద్భూతం కంఠే జగ్రాహ పాణినా 

నారాయణః స విశ్వాత్మా తేనాస్య శితికంఠతా!” (భార.శాంతి. - 342 అ.114 1/2) 

వెంటనే రుద్రుడు నరనారాయణులపైన విరుచుక పడ్డాడు. నారాయణుడు 
తనచేతితో రుద్రుని గళాన్నిగట్టిగా పట్టాడు. అందువల్ల రుద్రుని గళం నీలవర్లంగా 
కమిలిపోయింది. శితికంఠుడు, నిల(గీవుడు అనే అన్వర్థనామం శివునికేర్పడిందని 
మోక్షధర్మం స్పష్టంచేసింది. 


ల్‌. వ్యాఖ్య 235 


“త్వం హి రుద్ర! మహాబాహో! మోహశాస్తాణి కారయ; 

దర్శ్భయిత్వా౬_ల్పమాయాసం ఫలం శీఘ్రం ప్రదర్శ్మయ॥” 

మహాబాహో! రుద్రా! నీవు జనులను మోహింప జేసే శాస్త్రాలను (ప్రవర్తింప 
జేయుము. కొద్దిశ్రమతో శీఘ్రంగా ఫలమిచ్చే మార్గాన్ని (ప్రదర్శించుము' అని 
నారాయణుడు ఆదేశించాడు. 

“బ్రైహ్మాదయః సురాస్సర్వే విష్ణుమారాధ్యతే పురా; 

స్వం స్వం పదమనుఫ్రాప్తాః కేశవస్య (ప్రసాదతః॥ 

(బహ్మరుద్రేం[ద్రాదులు విష్ణుమూర్తిని ఆరాధించి తమతమ పదవులను పొందారు. 
“తదా దర్శితపంథానౌ సృష్టిసంహారకారకౌ॥” (బ్రహ్మకు సృష్టికోసం, రుద్రునికి 
సంహారంకోసం ఈశ్వరత్యాన్ని (ప్రసాదించాడు. విష్ణుమూర్తి అని భారతం - 
కర్ణపర్యం విశదం చేసింది.నీల[గ్రీవుడు రామనామాన్ని జపించి భగవదను(గ్రహాన్ని - 
పొందడంవల్ల ఈశ్వరుడనే పేరుతో ప్రఖ్యాతుడయ్యాడు. (ఈవిషయం కొంత 39వ 
పద్యంలో వ్యాఖ్యాతం.) 

ఎవరికి ఈశ్వరత్వం ఉన్నా అది అవధిలేని అతిశయంకలది కాదు. ఒక్క 
నారాయణునికే 'ఇంతకుపైన లేదు' అన్నట్టు నిరవధికాతిశయమైన ఈశ్వరత్యం 
ఉంది. 

నీల[గ్రీవుడు త్రిపురా(సురు)లను_ జయించడానికి సకలదేవతల తేజస్సును 
ఒక్కరాశిగా (గ్రహించాడు. ముఖ్యంగా నారాయణున్ని సవించి, నారాయణాసస్తాన్ని 
ప్రయోగించాడు. ఇనుము, వెండి, బంగారంతో నిర్మింపబడిన మూడుపురాలను 
ఒక్కచోట చేర్చి దహించాడు. 

రాజసతామసపురాణాలలో (బ్రహ్మకూ, శివునికీ పరత్వం చెప్పబడింది. వేదమూలమైన 
సాత్త్విక పురాణాలలో నారాయణునికే అసాధారణమైన సర్వేశ్వరత్వమూ, పరత్వమూ 
స్థాపింపబడింది. రాజస తామస పురాణాలను విరోధాధికరణ న్యాయంగా గ్రహించడం 
ఆవశ్యకంకదా! 
ను. నిను నర్షింపనివాడు మూ మదిలో నినామమున్‌ నీనులన్‌ 


విని మోదింపనివా(డు చెన్న మరి నిన్‌ నేడ్కన్‌ మనోవీధినిన్‌ 
గని పూజింపనివాండు నాశకరు(డౌ కర్మక్రియారంభు.డై 


తనలో. గొననివాండు నీచమతిపో తత్త్వ్వజ్ఞ నారాయణా॥ 93 


అర్థం i తత్వజ్ఞి = వఐశృరహస్యం తెలిసినవాడా!నారాయణా! నిను వర్షింపనివాండు 


మూంగ = నిన్ను అక్షరాలాస్తోతంచేయనివాడు నోటనాలుకలేనివాడు. నీ నామమున్‌ 


236 నారాయణ శతకం 


వీనులన్‌ విని మదిలో మోదింపనివాండు చెవ్లు = నీపేరు చెవులతో విని కూడా మనస్సులో 
సంతోషించనివాడు బధిరుడే. మరి = ఇంక; సర్‌ వేడ్కన్‌ = నిన్ను కుతూహలంతో; 
మనోవీధినిన్‌ = హృదయమందు; కని = చూచి; పూజింపనివాడు = భక్తితో 
ఆరాధించనివాడు; నాశకరు(డౌ = ఆత్మ నాశకుడేకాక పరులను చెడగొట్టేవాడవుతాడు. 
కర్మక్రియా+ఆరంభుడై = కర్మచేయ పూనుకొన్నవాడై; తనలోన్‌ = అంతరంగంలో; కానని 
వాడు = చూడనివ్యక్తి; నీచమతి, పో = కొంచెపు బుద్ది కలవాడే సుమా! 

తా: ఓ తత్త్యజ్ఞ!నారాయణా! నిన్ను వర్షింపని వ్యక్తి మూగవాడు. నీపేరు చెవిలో 
పడగానే సంతోషింపని వ్యక్తి చెవిటివాడు. నిన్ను మానస దృష్టితో చూచి పూజింపని 
వ్యక్తి ఆత్మనాశకరుడు. కార్యాలను చేయబూను కొని అంతరంగమందు నిన్ను 
గొనని వ్యక్తి క్షుద్రబుద్దికలవాడు. 

వ్యాఖ్య : నారాయణున్ని భజించని వ్యక్తులు పామరులు, అంటున్నాడు కవి. 

సారాయణగుణవభూతులను స్మరించినవాణ జీవితం ధన్యమవుతుంది. 
భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు అంటారు కొందరు. ఆయన సగుణుడు, 
సాకారుడంటారు మరికొందరు, ఈతత్త్యం భగవంతునికి తప్ప మరెవ్వరికీ తెలియదు. 
కాబట్టి తత్త జ్ఞుడు భగవంతుడే. 

సగుణ, నిర్గుణ వాదాలన్నీ ఉపాసనలోని భేదాలే కాని ఉపాస్యుడైన భగవంతుడొక్కడే 
బుభుక్షువులైనా ముముక్షువులైనా అంటే సంసారసుఖాన్ని అనుభవించాలని కోరేవారైనా, 
సంసారబంధం నుంచి విముక్తిని కోరేవారైనా, భగవంతుణ్ని భజించవలసిందేకదా! 

“క ఉత్తమశ్టోక గుణానువాదాత్‌ 

పుమాన్‌ విరజ్యేత వినా పశుఘ్నాత?” (భా.గ10 స్కం) 

ఉత్తమ శ్లోకుడైన నారాయణుని గుణ గణాలను గానం చేయడానికి, కథలను 
వినడానికి పశుహంతకుడు-కసాయివాడు-తప్పు విముఖుడెవడుంటాడు? కసాయివాడైనా 
భుక్తికోసం కంసారిని సంస్మరించక ఉండలేడేమో! 

అపశుఘ్నాత్‌ (= అపగతా శుక్‌ యస్మాత్‌ సః = అపశుక్‌, ఆత్మా తం హంతి) 
ఆత్మఘాతకుడు విముఖుడు కావచ్చును, అంటే అతడు అదే సుఖమనుకొని 
దైవచింతన చేసి యుండవచ్చునుకదా! ఇంతకు దైవచింతన లేని దెవరు? అంటే 
పశువులను చంపే సాధనం. చైతన్యంలేని ఖడ్గం, కుఠారం అని వ్యాసోక్తి ఈ,సుకవి 
నిర్వేదంతో చెప్పిన పద్యమిది. నోటిలో నాలుక లేదు కాబట్టి మూగవాడు 
భగవంతుణ్ని వర్లింప లేడు. బధిరునికి భగవన్నామం చెవుల్లోకి చొచ్చినా హృదయంలోకి 
ప్రవేశించదు, కాబట్టి హర్షించడు. నాశకరుడు ఉన్మాదుడు కాబట్టి చంచలమనస్సుతో 


రాఖఘుఎయవ్యాఖ్య 237 


చక్రిని కనలేడు, పూజింపలేడు. ఉచ్చస్టితిగతిలేని మతికలవాడు నీచమతి. కాబట్టి 
దిగజారిన బుద్దికలవాడు అంతర్ముఖుడెలా అవుతాడు? ఆత్మారాముబ్ని ఎలా 
కనుగొంటాడు? కాననివాడే కదా! 
వ్యతిరకాన్వయ పద్దతిగానూ చెప్పదగిన పద్యమిది. 
మ. నిను వర్ణింపని నిచబంధమతి దా నిర్మగ్నమూఢాత్ముడై 
పెను దైవంబుల(గోరి తా మనమునన్‌ సేవించు చందంబు తా 
ననలంబారిన భూతియందు వెలయన్నాజ్యాహుతుల్‌ పూని వే 
ల్సిన చందంబున వ్యర్థ్హమై తనరు జూ చిద్రూప నారాయణా॥94 
అర్థం : ఓ చిత్‌+రూప = ఓ జ్ఞానమూర్తీ! నారాయణా! నిను వర్లింపని = నిన్ను 
స్తుతించని; నీచబంధమతి = మందమతి; తాన్‌; నిర్మగ్నమూఢ+ఆత్ముండై = అజ్ఞాన 
మందు మునిగినవాడై; పెను దైవంబుల కోరి = పెక్కు దేవతలను ప్రార్థించి, తాన్‌; 
మనమునన్‌ = మనస్సునందు; సేవించు చందంబు = ధ్యానించే విధం; తాన్‌; 
అనలంబు+ఆరిన = అగ్గి ఆరిపోయిన; భూతియందు = బూడిదలో; వెలయన్‌ = 
ప్రకాశంగా; ఆజ్య+ఆహుతుల్‌, పూని = నేతిధారలను పోసి; వేల్ళిన చందంబున = హోమం 
చేసిన రీతిగా; వ్యర్ణమై, తనరు = నిష్పలమవుతుంది; చూ=సుమా! 
తా: ఓ చిద్రూపా! నారాయణా!క్షుద్రబుద్దికలవాడు నిన్ను స్తుతించడు. 
మూఢమనస్కుడై అనేక దేవతలను ప్రార్థిస్తాడు. మనస్సులోనూ ధ్యానిస్తాడు. ఈ 
విధానం అగ్గి ఆరిపోయిన బుగ్గిలో ఆజ్యధారను పోసినట్టు వ్యర్థ్ణమవుతుంది సుమా! 
వ్యాఖ్య : పెక్కుదేనతలను భజించడం మూఢలక్షణ మంటున్నాడు కవి. 
జ్ఞాన - జ్యోతి రూపంతో వెలిగేవాడు నారాయణుడు. కర్మబంధుడు జీవుడు. 
పుణ్యకర్మలనాచరించిన వ్యక్తికి దొడ్డబుద్ది, పాపకర్మలను చేసిన వ్యక్తికి నిచబుద్ది 
ఉంటుంది. కర్మానుబంధిఫలదానరతుడు నారాయణుడే. నిచకర్మలచేత కట్టుబడిన 
వ్యక్తికి నారాయణుణ్ని వర్షించె బుద్ది పుట్టదు. అజ్ఞానం నిండుగా కమ్ముకొని 
ఉంటుంది. తత్సలితంగా అనేక దేవతలను కొలుస్తాడు. "అగ్నిలో ఆజ్యం పోస్తే 
ప్రజ్యరిల్దుతుంది కాని బూడిదలో ఎంతపోస్తే నేమి ప్రయోజనం? ద్రవ్యనష్టమేకాక 
కాలమూ వృథా, శ్రమకూడా ఫలమీయదు. పెక్కుదేవతలను పూజిస్తే, ఏదేవతకూ 
అతనిమీద విశ్వాసం ఉండదు. ఒక్క ధ్యేయమూర్తి మంత్రంతో 'స్వాహా' అంటూ, 
అగ్నికుండంలో ఆజ్యాహుతులు వేస్తే, “అగ్నే నయ సుపథా రాయే అస్మాన” అన్నట్టే, 
మోక్షం లభిస్తుంది. “మౌఢ్యాత్‌ భస్మన్యేవ జుహోతి సః” (భాగ.3-29-3) కపిలుడు 
దేవహూతికి భక్తియోగం తెలిపాడుకదా! 


238 నారాయణ శతకం 


“మూఢుడై యుచితభక్తిని నన్ను భజింపండేని, యమ్మనుజుండు భస్మకుండమున 
మానక వేల్చినయట్టివాండగున్‌” (అం.భాగ.3-29-955) 
మ. నిను వర్షింపనిజిహ దాబదటికా? నీలాభదేహాంగకా 
నిను నాలింపని చెన్న దాబదటికా? నీరెజపత్రేక్షణా 
నిను(బూజింపనికేలు దాబదటికా? నిర్యాహకక్ష్మాతలా 
నిను( జింతింపని యాత్మ దాంబదటికా నిర్వాణ నారాయణా॥ 95 
అర్థం : నీల+అ(భ్ర దేహ+అంగకా = నీలమేఘంవంటి శరీరావయవాలుకలవాడా! నిను 
వర్షింపని = నిన్ను స్తుతించనట్టి; జిహ్వ = నాలుక; తాన్‌ = అది; బదని (ట్రికా = 
చెట్టులోనే పుట్టి పెరిగిన మరొక చెట్టా? నిష్పలమా? నిరేజ పత్రేక్షణా = తామరసదళనయనా? 
నినున్‌ ఆలింపని = నిన్ను విననట్టి; చెవు = (శ్రవణేంద్రియాలు; తాన్‌, బదటికా? 
నిర్యాహకక్ష్మాతలా = భూ తలాన్ని వహించేవాడా! నినున్‌ పూజింపని; కేలు = చేయి; 
తాన్‌, బదటికా = నిప్రయోజనం. నిర్యాణ నారాయణా = మోక్షసుఖ (మిచ్చే) దేవా! 
నినున్‌, చింతింపని = స్మరింపని ఆత్మ = మనస్సు, తాన్‌, బదటికా = నిప్రయోజనం. 
తా : ఘనశ్యామశరీరుణ్ని వర్లించనినాలుక బదనికయా? నీరేజ పత్రేక్షణుని 
కథలను వినని చెవులు అంటే శవణేంద్రియం బదనికయా? నిర్వాహక క్ష్మాతలుని 
పూజసేయని చేతులు బదనికలాంటివా? మోక్షదాతయైన నారాయణుణ్ని స్మరించని 
మనస్సు బదనిక కదా! 
వ్యాఖ్య : నారాయణ సేనకు ఉపయోగపడని కర్మజ్ఞానేంద్రియసముదాయం 
నష్పలమని కవి భావన. 
ఒక చెట్టులో మట్టి చేరి దానిలో పక్షుల ద్వారా లేక గాలిద్వారా విత్తు (లు) 
పడితే చెట్టు మొలుస్తుంది. అది తగయో వృక్షమో కావచ్చు. కాని దానికి నేరుగా 
ఆహారం - లవణ రసాయనాలసారం - సరిగా అందక తొందరగా అంతరిస్తుంది. 
పరాన్నభుక్కుగా ఉన్న ఈ నిష్పలతరువు బదనిక (బదటిక) 'బదటికి అనేది 
పలుకుభేదం. 
నీలమేఘం జొదార్యానికి సంకేతం. వర్షంద్వారా మేఘం నేల నంతా సస్య 
శ్యామలం చేస్తుంది. జీవకోటికి భుక్తిని కల్పిస్తుంది. నీలాభ్రవర్షంగల దేహాంగాలు 
కలిగిన నారాయణుడు చేతనాచేతనవర్గాలకు భుక్తినీ, ముక్తినీ కల్పిస్తాడు. అలాంటి 
భగవంతుణ్ని నోరార క్రీర్తించనివాడు 'కలుగనేటికి తల్లుల కడుపుచేటు' అంటాడు 
కవిపోతన - 
“సా జిహ్యా యా హరిం సాతి”. “శ్రీనాథు వరించు జిహ్వ జిహ్వ" 
లేకపోతే అది జిహ్వ కాదు. బదనిక అవుతుందా కాదా? 


౧యువయవ్యాఖ్య 239 


తామరరసదళనయనుని గుణవిభూతులను ఆలింపని చెవులు చెవులు కావు. 
అవి బదనికలాంటి వవునా కాదా? “విష్ణునాకర్లించు వీనులు వీనులు” కదా! 
భూభారనిర్వాహకునికి పూజ చేయక పోతే అవి చేతులుకావు. బదనికలే కాక 
మరేమి? “కమలాక్షునర్భించు కరములు కరములు” అన్నాడు కదా! భక్తపోతన. 
మోక్షసుఖాన్ని కలిగించే నారాయణుని గూర్చి నిశ్చలచిత్తంతో ధ్యానం చేయకుంటే 
అది. చిత్తం. కాడు. చిత్తం చెత్త కాకూడదు, 

“మధువైరి దవిలిన మనము మనము” అని భాగవతసూక్తి 

“అరయ తనదుజిహ్య హరి పేరు నుడువదు, చిత్తమతని పాదచింత( జనదు; 

తలప తమకు ముక్తి తంగేటి జున్నాకో? సకల విష్ణుభక్తులకునుబోలె॥ 

(భాగ.6 స్కం.190) 

జీవుడు యాత్రికుడు. శరీరం రథం. పది ఇంద్రియాలు అశ్వాలు, పదకొండవ 
ఇం([దియమైన మనస్సు కళ్ళెం. నియంత భగవానుడు. ప్రతిపదనుంచి పదకొండవతిథి 
ఏకాదశి. అది హరివాసరమన్నారు పెద్దలు. కాబట్టి ఏకాదశీతిథినాడైన మనస్సును 
భగవద్దానంలో మగ్నం చేస్తే, సర్వేంద్రియాలు ఆయన కభిముఖంగా ఉండి, 
వాటికర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తాయికదా! అలాగా చేయకుంటే శరీరమే ఒక చెట్టు, 
ఆచెట్టులోనే ఉన్న మనస్సు బదనికలాగా వ్యర్ణమైనదే. 

చిత్తమొక్కటి బదనిక అయితే, ఇంద్రియాలన్నీ బదటి(ని)కలవుతాయనడం 
యుక్తమే. 

హరిని స్తుతించే జిహ్యయే జిహ్వ. భగవంతునికి అర్పింపబడే చిత్తమే చిత్తం. 
భగవంతుని పూజించే చేతులే చేతులు. ప్రశంసాపాత్రము'లని 'విష్ణుధర్మ' సూక్తి; 
“సా జిహ్వా యా హరిం సాతి, తచ్చిత్తం యత్తదర్శితమ్‌। 

తావేవ చ కరౌ శ్చాఘ్యా sth తత్ఫూజాకరౌ కరౌ” 
శా నీవే తల్లివి నీవె తండ్రివరయన్నీవే జగన్నాథుండౌ 

నీవే నిశ్చలబాంధవుండ నరయ న్నీవే మునిస్తుత్యు(డౌ - 
నివే శంకరమూలమంత్రమరయన్‌ నీవే జగత్కర్తవున్‌ 


నీవే దిక్కనువారివారలె కడున్నీవారు నారాయణా॥ 96 

అర్థం: ఓ నారాయణా! సీనే తల్లివి తండ్రివి; అరయన్‌ = విచారింపగా, నీదే; 

జగత్‌+నాథుడవు; నీవే; నిశ్చలబాంధవుండవు = స్థిరమైన చుట్టానివి. నీవే; మునిస్తుత్యుండవు 

= మునులచే స్తుతింపదగినవాడవు; శంకరమూలమం('త్రము = సుఖంకలిగించడానికి ఆది 

కారణమైన మంత్రం, నీవే. జగత్‌కర్తవున్‌ = విశ్శనిర్మాతవుకూడా నీవే, దిక్కు = గతి; 
అనువారూ, వారి సంబంధులే; నీ వారు = నీభక్తులు, 


240 నారాయణ శతకం 


తా : ఓ నారాయణా! నీవే తల్లివి, తండ్రివి, జగత్పతివి, ఆప్రబంధుడవు, మునుల 
చే స్తోతంచేయదగినవాడవు; నీవే సుఖప్రాప్తికి మూలమంత్రం. విశ్యనిర్మాతవు స 
నిన్ను శరణు పొందినవారూ, వారి సంబంధులుకూడా వారే, 
వ్యాఖ్య : “పరమాత్ముడే సరమగతి' అనేవారు పరమభక్తులని పేర్కొన్నాడు కవి. 
భక్తులకు నారాయణుడే సర్వవిధబంధువు. తల్లి, తండ్రి, రక్షకుడు అతడే. 
“సర్వేషామపి లోకానాం పితా మాతా చ మాధవః। 
గచ్చధ్వమేనం శరణం శరణ్యం పురుషర్షభాః॥;” (భార.అర.18 9-52) 
“క్రేశనాశకుడైనకేశవుడే మాకు దిక్కు, అనే భక్తులూ, వారిని ఆశ్రయించిన వారూ 
భగవంతునికి నేదిష్టులు. 
“పద్మనయనుమాంది భక్తియోగం బెల్ల 
ముక్తియోగమనుచు మొదలెణుంగు 
వారి వారి వారి వారి. జేరిన వారి 
(త్రోవంబోవవలదు, దూతలార॥” (భాగ.6-191) 
అని యముడు తన దూతలకు బోధించాడు కదా! 
“త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ। 
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ॥” అని ప్రార్థించే 
ప్రపన్నులూ, వారి సంబంధ సంబంధులూ భగవద్బంధథువులే. 
ను. అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతమున్‌ 
విపరీతంబుగ( జేసినాండ నిశ నీవే దిక్కు నాలోనికిన్‌ 
గపటంబింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపు మీ 
కృపకుంబాతు(డనయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా॥ 97. 
అర్థం: ధర్మపురి = ధర్మమే గృహంగా కలవాడా! లక్ష్మీనాథ = శ్రీపతీ! నారాయణా! 
వినుము; ఏను = నేను; ఆజన్మ పర్యంతమున్‌ = పుట్టినప్పటినుంచి; నన్ను నమ్మి; 
అపరాథంబులు = నేరాలు; విపరీతంబుగ = వ్యత్యస్తంగా। లెక్కకుమిక్కిలి; చేసినాడను; 
ఇక; నాలోనికిన్‌ = నా అంతరంగానికి; నీవే, దిక్కు = శరణం, గతి; కపటంబు = 
వ్యాజం; ఇంతయులేక; దండధరుకున్‌ = యమునికి; కట్టు+ఈక = బంధించనియక; 
రక్షింపు; మీ కృపకున్‌ పాత్రుడను; అయ్య = తండ్రీ. 
తా: ఓ ధర్మగేహి! లక్ష్మీనాథా! నారాయణా! జన్మించినప్పటినుంచి నిన్ను 
నమ్మినాను. ఎనలేని, ఎనలేని అపరాధాలను చెశాను. ఇప్పుడు నా మనస్సుకు నీవే 
దిక్కు; యముడు బంధించకుండా అవ్యాజంగా కాపాడుము. అయ్యా! నీదయకు 
పాత్రుడను. 


ఎ ఏయువ్యాఖ్య 241 


వ్యాఖ్య : అపరాధియైన తనను రక్షింపుమని కవిభగవంతుణ్ని ప్రార్థించే పద్యం. 

ధర్మపురి తీర్ణక్షేత్రం. గోదావరీతీరాన ఉన్నది. లక్ష్మీనృసింహక్షేత్రమిది. 

ఈ కవికీ, ఆక్షేత్రానికీ ఉన్న సంబంధం విచారణీయం. పురం అంటే గృహం, 
శరీరం అనే అర్జాలున్నాయి. కాబట్టి ధర్మమే గృహం శరీరంగా కలవాడనతగును. 
లేదా, “పూపాలన పూరణయోః” అనే ధాత్వర్థాన్ని బట్టి, ధర్మాన్ని పాలించేవాడు. 
జీవుడు అనేక జన్మలెత్తుతాడు. దేవుణ్ని నమ్ముతుంటాడు, పాపాలు చేస్తూ ఉంటాడు. 
చేయతగినవి చేయకుండడమూ, చేయకూడని పనులను చేయడమూ 
విపరీతకృత్యాలుగా భావింపబడుతాయి. 

“దోషో యద్యపి తస్య స్యాత్‌” శ్రీరాముడు, మిత్రభావంతో శరణుపొందిన 
వ్యక్తిని, అతనికి దోషమున్నా, రక్షించకుండా విడిచి పెట్టనన్నాడు. శ్రీకృష్ణావతారంలోనూ 
భగవానుడు సర్వధర్మాలను త్యజించి తననే శరణుపొందితే సర్వపాపాలనుంచి 
విముక్తుణ్ని చేస్తానన్నాడు. ఈ మాటలను నమ్మి విపరీతంగా నేరాలు చేశాడు. 
ఇప్పుడు శరణాగతుడయ్యాడు. 

పాపాలు చేసిన వ్యక్తిని యముడు దండిస్తాడు. అది 'కట్టు' అంటే నియమం. 
పాపాత్ముడనే వ్యాజంతో యముడు బంధించకుండా తనను కాపాడుమని 
వేడుకొంటున్నాడు. 

“న నిందితం కర్మ యదస్తి లోకే సహస్రశో జయం న మయా వ్యధాయి; 

సోఒహం విపాకావసరే ముకుంద! (క్రందామి సం(ప్రత్యగతిస్తవా[గ్రే "(స్తోత్రరత్నం 
23) లోకంలోనూ శాస్త్రంలో నూ నింద్య (కూర కర్మలెన్ని ఉన్నాయో వాటిలో నేను 
చేయనిది లేదు. ఆపాపాలు పండినప్పుడు నాకు గత్యంతరమూ లేదు. కాబట్టి, 
ఓ ముకుంద! నీ యెదుట ఇప్పుడే మొరపెట్టుకొంటున్నాను “అనుత్తమం పాత్ర 
మిదం దయాయాః” నీదయకు పాత్రుడను” అన్నారు శ్రీయామునాచార్యులు - 
“లక్ష్మ్యా సహ హృషీకేశో దేవ్యా కారుణ్యరూపయా। రక్షక; సర్వసిద్దాన్తే వేదాంతేషు 
చ గీయతే” - అన్నట్లు లక్ష్మీనాథుడే రక్షకుడు కదా! 
శా. చెల్లంజేసితి పాతకంబులు నుదిన్‌ శ్రీనాథ మీనామముల్‌ 

పొల్లుల్‌ బోవని నమ్మి పద్యశతమున్‌ బూర్లంబుగా( జెప్పితిన్‌ 
చెల్లంబో నను నమ్మె నీడని దయంజేపట్టి రక్షింపుమీ 
తల్లిం దండ్రియు నీవుగాక యొరులే తర్కింప నారాయణా॥ 98 
అర్థం : ఓ నారాయణా! పాతకంబులు = పాపాలు; చెల్లన్‌, చేసితి = వాటి ఫలాలను 
పొందునట్టుగా చేశాను. ఓ శ్రీనాథ = ఓ లక్ష్మీపతీ! మీ నామముల్‌ = మోపేర్లు; పాల్లుల్‌, 


242 నారాయణ శతకం 


పోవు = వ్యర్ణంకావు; అని; మదిన్‌, నమ్మి = మనస్సులో విశ్శసించి; పద్యశతమున్‌ . 
నూరుపద్యాలను; పూర్ల్ణంబుగా; నిండుగా; చెప్పితిన్‌; చెల్లన్‌, పో = చెల్లనీగాక; అది 
అట్టుండనీయండి. “వీడు, నన్ను నమ్మె అని, దయన్‌ = కృపతో; చేపట్టి = కైకొని; 
రక్షింపుమీ = కాపాడుమీ. తర్కింప = విచారింపగా; తల్లిందం[డ్రియు = తల్లి మరియు 
తండ్రికూడ; నీవుగాక = నీవు తప్ప; ఒరులే = ఇతరులౌతారా? 

తా : ఓ నారాయణా! పాపాలను, వాటిఫలాలను అవశ్యం అనుభవించక 
తప్పవన్నట్టు చేశాను. ఓ లక్ష్మిపతీ! మూ నామాలు రిత్తబోవని యెదలో నమ్మినాను. 
పూర్ణసంఖ్యగల నూరు పద్యాలతో నిన్ను స్తుతించాను. ఆపాపాలు చెల్లనీగాక. “వీడు 
నన్ను నమ్మినా”డని కృపతో (గ్రహించి నన్ను రక్షింపుము. తల్లివి, తండ్రివి గ్‌ 
కాబట్టి వేరే వారెలా నన్ను కాపాడుతారు? 

వ్యాఖ్య : నమ్మిన వ్యక్తిని చే(త)పట్టి రక్షించేశక్తిమంతుడు శియఃపతి. 

చేసిన కర్మలకు ఫలమనుభవించక తప్పదు. 

“అశుభస్యాస్పదమపితవ స్మారం న్మారం గుణగణమితీచ్చామి గత. భీః” 
(స్తోత్రరత్నం - 58) 'పాపరాశికి జన్మభూమిగా ఉన్న నేను నీ కల్యాణగుణాలను 
పలుమారులు తలిచినప్పుడు, చేసిన పాపాలు నన్నేమి చేస్తాయని భయంపిడి, 
భోగవంతుణ్ని ప్రార్థించాడు శ్రీయామునాచార్యులు. అలాగే ఈకవి 
భగవన్నామసంకీర్తనఫలం అమోఘమని నమ్మినాడు. పాపాలన్ని పటాపంచలౌతాయని 
విశ్వసించి, అనేక గుణవిభూతులను కీర్తిస్తూ నారాయణ నామంతో భగవంతుణ్ణి 
వందసార్లు స్మరిస్తూ (నారాయణ) శతకాన్ని పూర్తిచేశాడు. 

పాపాలు పండే అవకాశమున్నా, భక్తుని నమ్మకాన్ని వమ్ముచేయక భగవంతుడు 
కృపతో కటాక్షిస్తే, వేచిన విత్తనపు గింజలకు మొలిచే శక్తి నశించేరీతిగా, పాపాలకు 
ఫలించేశక్తి నశిస్తుంది. అచ్యుత, అనంత, గోవింద నామాలను స్మరిస్తే భవరోగమే 
నశిస్తుంది. 

“పితా త్వం మాతా త్వం” (స్తోత్రరత్నం) అన్నట్టు జగజ్జననకారణుడైన 
నారాయణుడే పాపాలను తొలగించి, శాశ్యతసుఖాన్ని ప్రసాదించగలడు. ఆ సామర్థ్యం 
నాన్యతోదర్శనీయం. 


మ, నరసంహాచ్యుత వాసుదేవ వికసన్నాళీకప త్రాక్ష భూ 
ధర గోవింద ముకుంద కేశవ జగత్రాతాహితల్ఫాంబుజో 
దర దామోదర తార్‌క్ష్యవాహన మహాదైత్యారి వైకుంఠమం 
దిర పీతాంబర భక్తవత్సల కృపన్‌ దీవింపు నారాయణా 99. 


రాఘవఎయవ్యాఖ్య 243 


అర్ధం : నరసింహ! అచ్యుత! వాసుదేవ! వికసత్‌+నాళీకపడత్ర+అక్ష = వికసిస్తున్న 
కమలదళాల లాంటి కన్నులు కలవాడా! భూధర = భూమిని ధరించినవాడా! గోవింద 
= గోవులను కాపాడేవాడా! ముకుంద = ముక్తిని, భుక్తిని కల్పించువాడా! కేశవ! 
జగత్‌+(త్రాత = (ప్రపంచాన్ని రక్షించేవాడా! అహితల్ప = పాముసెజ్జకలవాడా! అంబుజ+ఉదర 
= కమలం కడుపున కలవాడా! దామ+ఉదర = దమమనేనియమంకలవారికి ఉన్నతస్థితిని 
కల్పించువాడా! తార్‌క్ష్యవాహన = గరుడవాహనా! మహాదైత్య+అరి = గొప్పరాక్షసులకు 
శత్రువైనవాడా! వైకుంఠమందిర = వైకుంఠమందుకాపురంకలవాడా! పీత+అంబర = పచ్చని 
పట్టు పుట్టంకట్టేవాడా! భక్త వత్సల = భక్తుల దోషభోగ్యుడా! నారాయణా! కృపన్‌ = 
దయతో; దీవింపు = ఆశీర్వదింపుము. 

తా : నరసింహాచ్యుత వాసుదేవాది నామాలచే ప్రసిద్ధిపొందిన ఓ నారాయణా! 
దయతో కాపాడుము. 

వ్యాఖ్య : నామావళితో భగవంతుణ్ని కీర్తించిన పద్యమిది. 

ఒక్క క్షణకాలమైనా భగవంతుణ్ని చింతించక పోతే భక్తునికి చాల కష్టమనిపిస్తుంది. 

“యన్ముహూర్తం క్షణం వాఒపి వాసుదేవ్‌ .న చింత్యతే। 

సా హానిస్తన్మహచ్చి ద్రం సా భ్రాంతి; సా చ వి(క్రియా॥” 

1. నరసింహుడు: “ఆకంఠమాదిపురుషం కంఠీరవముపరి” (కామాసికాష్టకం) 
అన్నట్టు, భక్తుల మాటను సత్యంగా నెరవేర్చడానికి పూర్వకాయం మానవరూపంగానూ, 
ఉత్తరకాయం సింహరూపంగానూ ప్రకటించుకొని దుష్టశిక్షణచేసిన విష్ణుమూర్తి 
యొక్క అద్భుతావతారముది. 

2. అచ్యుతుడు: “చ్యవనోత్పత్తియుక్తేషు బ్రహ్మేంద్రవరుణాదిషు । 

యస్మాన్నచ్యవసే స్లానాత్తస్మాత్సంకీర్యతే ఒచ్యుతః” 

బ్రహ్మేంద్రాదులతో సమానంగా అవతరించినా, వ్యూహంలోకూడా, తనస్థానంనుంచి 
జరుగక, స్థిరంగా ఉండేవాడు అచ్యుతుడు. 

“యసా శ్రన్నచ్యుతపూర్యోహమచ్యుతస్తేన కర్మణా॥” 

తాను జారక, తనను ఆశ్రయించిన పరమభక్తులను చేపట్టి జారవిడువనివాడు. 

3.వాసుదేవుడు: “ఛాదయామి జగత్సర్వం భూత్వా సూర్య ఇవాంశుభిః 

సర్వభూతాధివాసశ్ళ వాసుదేవస్తతః స్మృతః॥ (భారతం) 

సమస్త లోకాలను, సూర్యుడు కిరణాలచే ఆవరించియున్నట్టే, భగవంతుడు 
ఆవరించి సమస్త భూతాలకు ఉనికి పట్టువయినవాడు. 

“సర్వ(త్రాసౌ సమస్తం చ వసత్యత్రేతి వై యతః। 

తతస్స వాసుదేవేతి విద్వద్భిః పరిపఠ్యతే॥” (వి.పు) 


244 నారాయణ శతకం 


తానంతటా వసించేవాడు, తనయందన్ని వసిస్తాయి కాబట్టి భగవంతునికి 
“వాసుదేవుడు” అని వ్యవహారనామం. 

4. వికసన్నాళీక పత్రాక్షుడు: “రామః కమలపతత్రాక్షః" వికసిస్తున్న తామరలవలె, 
ఆ(్రితుల(శ్రమను తొలగించే అందమైన కన్నులు కలవాడు. 

5. భూధరుడు: “ఉద్దృతాసి వరాహేణ”. (శ్రుతి) నీటమునిగియున్న భూమిని 
ధరించి పైకి తెచ్చిన వరాహమూర్తి, 

“సదాధారప్పథివీం ద్యాముతే మామ్‌”((శ్రుతి) 

భూమి ఉపలక్షణం సత్సదవాచ్యుడైన పరమపురుషుడు భూమినీ, ఆకాశాన్ని 
ధరించినవాడు. 

6. గోవిందుడు: “గాః - వాచః విందతీతి గోవిందః” స్తోత్రవాక్కులను 
పొందేవాడు. 

7. ముకుందుడు: “ముం,కుం దదా తీతి ముకుందః” ముక్తినీ, భుక్తిని 
ఇచ్చేవారు. 

8. కేశవుడు: “సూర్యస్య తపతో లోకానగ్నేః సోమస్య చాప్యుత। 

అంశవో య(త్రకాశంతే మమైతే కేశసంజ్ఞితాః॥ 

సర్వజ్ఞాః కేశవం తస్మాన్మ మాహుక్షిజసత్తమాః:” 

లోకాలను తపింపజేసే సూర్యుని యొక్క, ప్రకాశించే అగ్నియొక్క, ఆహ్ల్హాదపరచే 
చంద్రుని యొక్క కిరణాలే నారాయణుని కేశాలుగా పేరు పొందాయి. అలాంటి 
(ప్రశస్తకేశాలు కలవాడు కేశవుడు. 

9. జగత్రాత : జగ(ద్రక్షకుడు 

10. అహాతల్సుడు : పాముపడక కలవాడు 

11. అంబుజోదరుడు: పద్మంలాంటి ఉదరం కలవాడు, లేదా పద్మం 
ఉదరమందుకలవాడు. 

12. దామోదరుడు: దమమంటే ఇం(ద్రియనిగ్రహసామర్థ్యం, దమమే దామం. 
(దామేన ఉదీర్యతే యస్మాత్సః) ఇం(ద్రియసంయమం కలవారికి ఉన్నతస్టితిని 
కల్పించేవాడు దామోదరుడు. (భారతం) 

“దమాత్సిద్దిం పరీప్పంతో మాం జనాః కామయంతి హః 

దివం చోర్వీం చ మధ్యం చ తస్మాద్దామోదరోహ్యహమ్‌॥” 

13. తార్‌క్యవాహనుడు: మాతృదాస్యవిముక్తికై అమృతభాండాన్ని సాహసంతో 
తెచ్చినా, ఒక్క బిందువునైనను ఆస్వాదించని అలౌల్యప్రవృత్తికి సంతోషించిన 
నారాయణుడు గరుత్మంతుణ్న వాహనంగా వరించి స్వీకరించాడు. 


గు ఎయు వ్యాఖ్య 245 

14. మహాదైత్యారి: దంభ దర్పాలుకలిగిన మధు, కైటభులనే గొప్పు రాక్షసులను 
వధించినవాడు. 

15. వైకుంఠమందిరుడు: అనేకావతారాలెత్తినా , వైకుంఠమందు స్రరమైన 
కాపురమున్నవాడు. 

16. పీతాంబరుడు: పస్సుపచ్చనిపట్టు ధోతి కట్టుపుట్టంగా కలవాడు. 

17. భక్తవత్సలుడు: “ప్రపన్నాన్‌ మాధవః సర్వాన్‌ దోషేణ పరిగృహ్యాతే। 

అద్యజాతం యథావత్సం దోషేణ సహ వత్సలామ్‌॥” 

ప్రసన్నుల దోషాలను, ఆవు లేదూడ మురికిని వలె, భోగ్యంగా పరిగ్రవాంచి, 
వారిని పరిశుద్దులుగా జేసే ఆదిపురుషుడు. 

18. నారాయణుడు : జయసూచకమైనది పద్దెనిమిది (18) సంఖ్య. ఆ 
నామాలతో ఆర్తత్రాణపరాయణుణ్ని స్తుతించి, తనను కటాక్షించుమని క్షు ప్రార్థించాడు. 
మ. కడకంటం గడలేని సంపద లొగింగావింపు లక్షీశ! సా 

ల్కడలిన్‌ బన్నగశాయివై భువనముల్‌ గల్సించు సత్వుత్రనిన్‌ 

బొడమన్‌ జేసిన నాభిపంకజ జగత్సుణ్యాత్మ భాగీరథీ 

పడతింగన్న పదారవిందముల నే భావింతు నారాయణా॥ 100 

అర్థం : ఓ నారాయణా! పాల్కడలిన్‌ = పాలసము[ద్రమందు; పన్నగశాయివై = 

పాముమిద పవళించినవాడవై; భువనముల్‌ = లోకాలను; కల్పించు = సృజించే; సత్‌ 
పు[త్రునిన్‌ = (శ్రేష్టుడైన కుమారుణ్ని; పాడమన్‌ జేసిన = పుట్టించిన; నాభిపంకజ = బొడ్డున 
కమలంకలవాడా! జగత్‌+పుణ్య+ఆత్మ = జగమే పవిత్రమైన శరీరం కలవాడా! భాగీరథీ 
భాగీరథి, అనే పడతిని (గంగను); కన్న = ఉద్గమింప జేసిన; పద+అరవిందములనే 
= పాదకమలాలనే; భావింతు = స్మరింతు, ఓ, లక్ష్మీ+ ఈశ = శ్రియః పతీ! కడకంటన్‌ 
కటాక్షంతో; కడలేని = అంతంలేని; సంపద = భాగ్యాలను; ఒగిన్‌ = (క్రమంగా; 
కావింపు = కలిగింపుము. 


ll 


తా: ఓనారాయణా! క్షీరాబ్దిలో శేషశాయివై లోకాలను సృష్టించేమంచి తనయుణ్న 
పుట్టించిన పొక్కిలి తామర కలవాడా! (ప్రపంచమే పవిత్రదేహంగా కలవాడా । 
గంగాదేవిని ఉద్భవింపజేసిన పాదపద్మాలనే ధ్యానిస్తూంటాను. ఓ లక్ష్మీశా! అపాంగ 
దృష్టితో అనంతభాగ్యాలను (క్రమంగా కల్పించుము. 

వ్యాఖ్య : బ్రహ్మనూ భాగీరధినీ కన్నవాడు బహుభాగ్యదాత అనే వర్షన. 
పాలకడలిలో శేషతల్పాన పవళించిన స్వామియొక్క పొక్కిలి యందు ఒక్క 
కమలముంది. ఆ నాభీకమలమే విశ్వాయమానమైన రజః పుంజం కలిగిఉంది. 
కాబట్టి, ఆకమలంనుంచి లోకాలను సృజించే (స్రష్టను ఉద్భవింప జేశాడు నాభిపంకజుడు. 


246 నారాయణ శతకం 


“యస్య పృథివి శరీరం” అనే [శ్రుతిప్రకారంగా, ప్రవంచమే పరమాత్ముని పవిత్ర 
శరీరం. ఆఎశ్వాత్మకుని పాదాలు కూడా సుగంధసుకుమారమకరంద భరితారవిందాలను 
పోలిఉన్నాయి. లోకాలను పావనంచేసే భాగీరథి ఆయన చరణారవిందాలనుంచి 
ఉద్గమించింది, అంటే, ఆపాదాలెంత పవిత్రమైనవో కదా! కాబట్టి అందరు ఆ 
పాదారవిందాలనే ఎదలో నిల్సుకొని ధ్యానిస్తుంటారు.ఒక పుత్రుణ్ని, ఒక పుత్రికను కన్నభాగ్యశాలి 
లక్ష్మీశుడు. ఆయన సిరిగలవాడైనందువల్ల, కటాక్షిస్తే ధనధాన్యపశ్యన్నభో గారోగ్రైశ్యర్యాదులు 
క్రమంగా ఒన గూడుతాయి. కాబట్టి, లక్ష్మీశుడు భుక్తినీ, ముక్తినీ తనకు కటాక్షిస్తాడనే 
దృఢాధ్యవసాయంతో కవి, ఆయన పాదారవిందాలనే సర్వదా సంస్మరిస్తుంటా 
నన్నాడు. 

“ధ్యాయంతి యే విష్ణు మనంత మవ్యయం, ..... 

తే యాంతి సిద్దిం పరమాం చ. వెషనీమ్‌॥” అన్నారు శ్రీ కులశేఖరులు. 


వైప్ల 
మ. తపముల్‌ మంత్రసమస్తయజ్ఞఫలముల్‌ దానక్రియారంభముల్‌ 


జపముల్‌ పుణ్యసుతీర్హసేవఫలముల్‌ సద్వేదవిజ్ఞానమున్‌ 
ఉపవాసవ్రతశీలకర్మఫలముల్‌ ఒప్పార నిన్నాత్మలో 
నుపమింపంగలవారికే కలుగు వేయున్నేల? నారాయణా॥ 101 
అర్థం : ఓ నారాయణా! తపముల్‌; మంత్రసమస్త యజ్ఞఫలముల్‌ = వేదమం(త్రాలతో 
పూర్ణమైన యజ్ఞాలవల్ల కలిగే పుణ్యాలు; దానక్రియా+ఆరంభముల్‌ = దానం చేసే 
ప్రయత్నాలు; జపముల్‌; పుణ్యతీర్థ్ణస్నాన ఫలముల్‌ = పవిత్రమైన నదీజలాల యందు 
స్నానం చేయడం వల్ల కలిగే ఫలాలు; సత్‌ వేద విజ్ఞానమున్‌ = పరబ్రహ్మను తెలిపే 
వేదాన్త శాస్త్రమందలి అనుభవజ్ఞానం; ఉపవాస(వ్రత శీలకర్మఫలముల్‌ = భగవత్సన్నిధిలో 
నియమంగా ధ్యానం చేసే స్వభావంగల కార్యం వలని ఫలాలు; వేయున్‌, ఏల = 
వేలమాటలెందుకు? ఆత్మలో = మనస్సులో; నిన్ను; ఉపమింపంగలవారికే = ఇవన్ని 
నారాయణ నామస్మరణం వల్ల కలిగే ఫలంతో సమానమైనవని భావించిన వారికే; కలుగు 
= పొందును. 
తా: ఓ నారాయణా! జపతపః ఫలాలు, సకల యజ్ఞఫలాలు, దానకర్మ ఫలాలు, 
సర్వతీర్ణస్నానఫలాలు, వేయిమాటలేల? వేదాన్తవిజ్ఞానఫలమూ, _ఉపవాసంవల్లనూ. 
నోములనోచడంనల్లనూ, సచ్చరిత్రవల్లనూ కలిగే ఫలాలన్ని ఒక్క నారాయణ 
నామాన్ని స్మరించడంవల్ల కలిగే ఫలంతో సమానమైనవి. 
వ్యాఖ్య : భగవన్నామస్మరణ చేసినవారికే సకలకర్మల ఫలాలు కలుగునని కవి 
ఆశయం. 


(ము ఎయువ్యాఖ [| 247 


భగవంతుణ్ని స్మరించకుండా  అభీష్టసిద్దికోసం ఎన్నేండ్డు కాయక్షేశానికోర్చి 
తపస్సు చేసినా, అది నిప్రయోజనమే. 
“ఇవ్టాపూర్తాని కర్మాణి సుబహూని కృతాన్యపి। 
భవే హేతూని తాన్యేవ, హరేర్నామ తు ముక్తిదమ్‌॥” (బోధాయనసంహిత) 
ఇష్టం: దర్శపూర్ణమాసాది (శౌతకర్మలు. 
పూర్తం: వాపకూపతటాకారామనిర్మాణాదిస్మార్తకర్మలు. 
ఇష్టాపూర్తకర్మలన్ని సంసారబంధాలకు - పునర్ణన్మలకు హేతువులే. 
నారాయణున్ని సంతతం స్మరిస్తే భవబంధాలు తెగిపోతాయి. మోక్షఫలం 
సిద్దిస్తుంది. నారాయణస్మరణ చేయనివారు, నూరు అశ్వమేధయాగాలను, నూరు 
వాజపేయ యజ్ఞాలను చేసినా, సద్గతిని పొందలేరు. 
“అశ్వమేధశతైరిష్ట్వా, వాజపేయ శతైరపి। 
న (ప్రాప్నవంతి సుగతిం నారాయణపరాజ్ముఖాః॥” (నృసింహపురా) 
దివ్యక్షేత్రసందర్శనంవలనిఫలమూ, సర్వతీర్ణస్నానఫలమూ, వేయేల; 
“సము(ద్రకోటిగంభీరః తీర్హకోటి సమాహ్యయః | .... 
కోట్యశ్యమేధపాపఘ్నః, యజ్ఞకోటిసమార్చ్భన:ః॥” (పద్మపురాణం, 
_ _భగవదర్భన, కోటియజ్ఞాలఫలసదృశమనడం అతిశయోక్తి కాదు. 
శా. శ్రీనారాయణ యన్నంజాలు దురితశ్రేణిన్నివారింపగా 
నానందస్థితి గల్లునంచు నిగమార్జానేక మెల్లప్పుడున్‌ 
నానాభంగుల( జెప్ప నేను విని శ్రీనారాయణా! యంచు ని 
న్నేనే నెప్పుడు గొల్తుబోవ(గదె తండ్రీ! నన్ను నారాయణా॥ 102 
అర్హం : ఓ నారాయణా! దురిత (శ్రేణిన్‌ = పాపరాశిని; నివారింపగా = పోగొట్టడానికి; 
శ్రీనారాయణ | అన్నన్‌ చాలు = లక్ష్మీనారాయణ! అని తలచిననూ సమర్హమైనది. ఆనంద 
స్టితికలుగున్‌; అంచు =అంటూ; నిగమ+అర్థ+అనేకము = వేదార్జాలబాహుళ్యం; ఎల్లప్తుడున్‌ 
నానాభంగుల = అనేకవిధాలా; చెప్పు; నేను, విని, శ్రీనారాయణా! యంచు; నిన్నే, నేను. 
ఎప్పుడు, కొల్తు = ధ్యానింతును; తండ్రీ! నన్ను, ప్రోవగణదె = కాపాడుము. 
తా : ఓ నారాయణా! శ్రీనారాయణా! అని స్మరిస్తే సకల పాపాలు 
తొలగిపోవడమే కాక శాశ్వత ఆనంద స్థితి కలుగుతుందని అనేక వేదార్డాలు అనేక 
విధాలా చెప్పగా విన్నాను. శ్రీనారాయణా! అంటూ నిన్నే ఎల్లప్పుడు ధ్యానిస్తుంటాను. 
తండ్రీ! నన్ను కాపాడుము. 
వ్యాఖ్య : శ్రీ నారాయణస్మరణవల్ల శాశ్వతానందస్థితి కలుగుతుందని కవి ఆశయం. 


248 నారాయణ శతకం 


ఈకృతికర్తకు వేదశా(స్తాలమీద ఎనలేని, ఎన్నలేని విశ్వాసముంది. ఈ 
విశ్వాసంకలవాడే ఆస్తికుడు, లేనివాడు నాస్తికుడు. 

“శోత్రం దైవం, శ్రోత్రేణ హి తద్విందతే, బహుథా (శ్రోతవ్యం” 

అని బృహదారణ్యకొపనిషద్యాక్యాల రీతిగా, వైదికమంతా దైవికం. అది జ్ఞానద్రవ్యం. 
చెవులతో వినదగినదేకాని కనదగినది కాదు. అందుకే అనేకపర్యాయాలు, అనేకులు 
చెప్పగా వింటూనే ఉండాలి. వినగా వినగా, (ప్రత్యక్షసమానాకారదర్శన మవుతుంది. 
దీనినే భగవత్సాక్షాత్కారమంటారు. 

“అస్మై దేవాసో వపు చికిత్సత యమాశిరాదంపతీ వామమశ్నుతః 1” 

దేవతలుకూడా జ్ఞానగమ్యుడైన, లక్ష్మితో కూడియున్న నారాయణుణ్ని ఆది 
దంపతులను సేవించి అందమైన భగవదనుభవాన్ని పొందుతారన్నది యజుర్వేదం, 
దంపతులలో ఏ ఒకరినో సేవించడం ఆసురలక్షణమంటారు. 

“జగత్కుంటుంబినం దేవం నారాయణ మనుత్తమమ్‌। 

క్షీరాబ్దిశాయినం నిత్యం లక్ష్మీనాధం నమామ్యహమ్‌॥” అని, శ్రీనారాయణుడే 
ధ్యేయుడు. భగవన్నామస్మరణకు దేశ కాలనియమాలుండవు. 

“న దేశనియమో రాజన్‌! న కాలనియమస్తథా। 

విద్యతే నాత్ర సందేహో, విష్ణోర్నామానుకీర్తనే”॥ (స్కాంద పురాణం) అన్నదే 
సిద్దాంతం. 

శ్రీమహావిష్ణువును ఉపాసిస్తే పాపాలూ పోతాయి. శాశ్వతానందమే ఉనికిగా 
గలలోకాన్నీ పొందుతాడన్నది “'విష్ణధర్మోత్తర(పురాణ)ం.' 

“విధూతపాపాస్తే యాంతి (బ్రహ్మలోకం సనాతనమ్‌” 

“యే నృశంసా దురాత్మానః పాపాచారరతాస్తథా। 

తేఒ౭పి యాంతి పరంధామ నరా నారాయణా(శ్రయాః'' 

నరులెంత పాపిష్టులయినా నారాయణుణ్ని ఆశ్రయిస్తే పరంధామాన్ని - 
వైకుంఠాన్ని పొందుతార్నది నృసింహపురాణం. 

“అథ పాతకభీతస్థం సర్వభావేన భారత; 

విముక్తాన్యసమారంభో నారాయణపరో భవ॥” 

ఓ భారతీయుడా! పాతకాలనుంచి భయపడిననీవు, మరొకటి వేరే ఏదీ 
ఆలోచించక, ఆచరించక, సర్వవిధాలా నారాయణ మూర్తినే శరణు పొందుమని 
'భారతం” నొక్కి వక్కాణించింది. 

“సకృదుచ్చారయేద్యస్తు నారాయణ మతంధద్రితః। 

శుద్దాంతఃకరణో భూత్వా నిర్వాణమధిగచ్చతి ॥” (పద్మపురాణం) 


రాఘవీయవ్యాఖ్య 249 


అ(ప్రమత్తుడై ఒక్కసారి 'నారాయణా!' అని ఆర్తితో (ప్రార్దించినవాడు 
పరిశుద్దాంతఃకరణుడవుతాడు. మోక్షఫలాన్ని పొందుతాడు. 
“బద్దః పరికరస్తేన మోక్షాయ గమనం(ప్రతి। 
సకృదుచ్చారితం యేన హరి రిత్యక్షరద్వయమ్‌॥” (హర్యష్టకం) 
మోక్షమార్గంలో పయనించడానికి అవసరమైన సాధనసామగగిని కష్టపడి 
కూడబెట్టుకోనక్కరలేదు. ఒక్కసారి మనసార 'హరి' అనే అక్షర ద్వయాన్ని ఉచ్చరిస్తే 
అది అన్నింటినీ సిద్దంచేసి పెడుతుంది. 
ఇలా వేదశాస్త్రపురాణాలయందలి సునిశ్చితార్గాన్ని విన్నవాడు కాబట్టి 
'శ్రీనారాయణా! అని సర్వదా స్మరిస్తూ ఉంటాడట ఈకవి. “పితేవాభిరక్షతాత్‌” 
- తండ్రిలాగా రక్షించడం శ్రీనారాయణునిధర్మమే అన్నాడు. ఉపాయం - సాధనం 
నారాయణ స్మరణమే. ఉపేయం - సాధ్యం కూడా శ్రీనారాయణుని సన్నిధానమేకదా! 
ను. కలితాఘాఘవినాశకారి యగుచుంగ్రవల్యసంధాయిమై 
నలి నొప్ఫారెడు మంత్రరాజమగు నినామంబు (పేమంబునన్‌ 
అలరన్నెవ్వని వాక్కునం బొరయదో యన్నీచుదేహంబు దా 
వెలయన్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ[నారాయణా॥103 
అర్థం : ఓ వేదాత్మ = ఓ వేదమూర్తి! నారాయణా! కలిత+అఘ+ఓఘ, వినాశకారి, 
అగుచున్‌ = (కూడిన) సంచితమైన పాపరాళిని నశింపజేస్తూ; కైవల్యసంధాయియై = 
మోక్షఫలాన్ని సమకూర్చునదై; నలిన్‌, ఒప్పు, ఆరెడు = కడు యోగ్యంగా ఉండే; 
మం(త్రరాజము, అగు = మంత్రాలలో (శ్రేష్టమైన; నీ నామంబు = నారాయణ' అనే 
ని పేరు; అలరన్‌ = స్పుటంగా; ఎవ్వని; వాక్కునన్‌ = వాగింద్రియమైన నాలుకమీద; 
పొరయదో = కీర్తింపబడదో; ఆ, నీచు, దేహంబు = ఆక్షుద్రుని శరీరం; తాన్‌ = ఆ 
శరీరం, అదియే; వెలయన్‌ = స్పష్టంగా; భూరుహకోటరంబు = వ్రూనితొజ్ణయే; సూ 
కము 
తా : ఓ వేదాత్మ ! నారాయణ! మంత్రరాజమైననినామాన్ని భక్తితో అనుసంధానం 
చేసినవ్యక్తికి సకలపాపరాశి నశిస్తుంది, మోక్షసామాజ్యమూ లభిస్తుంది. అత్యంత 
యోగ్యమైన నీనామాన్ని ఉచ్చరించనివాని దేహమే ఒక చెట్టు, వాని నోరు 
ఆచెట్టుకున్న తాజ్జయే సుమా! 
వ్యాఖ్య : మంత్రరాజమైన నారాయణనామాన్ని అనుసంధించని నోరు (మాను 
తొలిగా వర్షితం. 
మానవుడు ఒక వృక్షం, ఆ వృక్షమూలమే మంత్రం. ఆమూలాన్ని అతిశ్రద్దతో 


250 . నారాయణ శతకం 


రక్షించుకోవాలి “తస్మాన్మూలం యత్నతో రక్షణీయమ్‌” అంటుంది దేవీ భాగవతం. 
చెట్టుకు తొజ్జ ఏర్పడితే అది కల్పగా ఉపయోగపడదు. పైగా మొత్తం చెట్టు 
నశించడానికి కారణమవుతుంది. మం(త్రరాజమైన నారాయణ నామాన్ని ఉచ్చరించని 
వ్యక్తి సమాజంలో గౌరవం, ఆదరం, అభిమానం తక్కువ కలవాడనీ, అతని నోరు, 
చెట్టు తొజ్జలాగా, ప్రలాపాలతో ఆత్మనాశక మవుతుందనీ వర్షించాడు కవి. నీచుణ్ని 
రూపకాలంకారంతో శోభింపజేశాడు. 
ప్రపత్తే ర్రక్షణే మంత్రే విధౌ వాక్యాంతరేషు చః 
భాష్యాదౌ సంప్రదాయే చోపాయత్వం (బ్రహ్మణి స్టితమ్‌”| 
(ప్రపత్తిలక్షణమందూ, మం(త్రమందూ, ఎధియందూ, ఇతర వాక్యాలయందూ, 
భాష్యాదులందూ, సంప్రదాయమందుకూడా పరబ్రహ్మమే సిద్దోపాయం - 
మోక్షోపాయమనీ భగవచ్చాస్త్రం బోధిస్తుంది. 
కాబట్టి “వదామి నారాయణనామ నిర్మలమ్‌ 
స్మరామి నారాయణతత్త్య మవ్యయమ్‌”॥ (ముకుందమాల) 
అన్నట్టు పర్వదా నారాయణనామాన్ని స్మరిస్తూ ఉండాలి. 
ఈపద్యం, రెండు,మూడు పదాల, (ప్రత్యయాలభేదంతో (33) ముప్పదిమూడవ 
పద్యంగా పునరుక్తమయిందని చెప్పనక్కరలేదుకదా! 
మ. రమణీయంబుగ నాదిమంబు నవతారంబున్‌ భవద్దివ్యరూ 
పమునామావృతమున్‌ దలంప దశక ప్రాప్త్రయ్యె గృ ష్లానవతా 
రము సుజ్ఞానము మోక్షమున్‌ ద్వివిధసంప్రాప్తిన్‌ శతాంధ్రాఖ్యకా 
వ్యము నర్పించితి మి పదాబ్దములకున్‌ వైకుంఠ!నారాయణా॥ 104 
అర్థం : ఓ వైకుంఠ!నారాయణా! ఆదిమంబున్‌ = మొదటిది; అవతారంబున్‌; 
భవత్‌+దివ్యరూపము = నిదివ్యమైన ఆకృతి; నామ+అమృతమున్‌ = అమృతం వంటి 
నామం, తలంప = విచారించగా; రమణీయంబుగ = అందంగా, దశక ప్రాప్తి, అయ్యెన్‌ 
= ఒక్కొక్కటి పది పద్యాలతో ఏర్పడినది. కృష్ణావతారము; సుజ్ఞానము; మోక్షమున్‌; ద్వివిధ 
సర(ప్రాప్తిన్‌: = పథికి రెట్టింపు అవడంతో; శత+ఆం(ధ్ర+ఆఖ్య, కావ్యమును = 
ఆం(ధ్రభాషయందు వంద పద్యాలు గల శతకమనే కావ్యాన్ని; మీ, పద+అబ్బ్దములకున్‌ 
= మీపాదపద్మాలకు; అర్పించితి = సమర్పించాను. 
తా: ఓ వైకుంఠ! నారాయణా! ఆదిమదశకం, అవతారదశకం, నీదివ్య 
రూపదశకం, నామ(ప్రభావదశకం అని ఈ నాలుగు విషయాలు పదేసి పద్యాలతో 
అందంగా సమకూరినాయి. 


రాఘవీయవ్యాఖ్య ! 251 


కృష్ణావతార వింశతి, జ్ఞాన వింశతి, మోక్షవింశతి, అనే ఈ మూడు విషయాలు 
ఇరవై యేసి పద్యాలతో కూడి ఆంధ్రభాషలో నూరు పద్యాలు రచింపబడినాయి. 
ఓ నారాయణా! ఈశతకావ్యాన్ని మీ చరణారవిందాలకు సమర్పించాను. 

వ్యాఖ్య: శతకరచనావిధానాన్ని వివరించ, కని తనకావ్యాన్ని నారాయణుని 
పాదపద్మాలయందు సమర్పించాడు. 

ఈ పద్యరచనతో కవి, తన శతకాన్ని విషయసౌలభ్యంకోసం సప్తశీర్షికలు కలదిగా 
విభజించినట్టు స్ఫురింపజేశాడు. 

1. ఆదిదశకం: ప్రప్రథమంగా జగత్కారణుడైన పర(బ్రహ్మయొక్క వైచిత్రిని పది 
పద్యాలలో రమణీయంగా వర్గించాడు. 

2. అవతారదశకం : ప్రసిద్దమైన భగవంతుని దశావతారాలను పది పద్యాలలో 
అద్భుతంగా వర్ణించాడు. 

3. దివ్యరూపదశకం: శ్రీమన్నారాయణుని విశ్వరూపవైభవాన్ని పద్యదశకంలో 
గరీయః (ప్రతిభతో చిత్రించాడు. 

4. నామ(ప్రభావదశకం: నాల్గవదశకంలో భగవంతుని గుణవిభూతులను 
అమృతాయమానంగా ఆస్వాదించాడానికి యోగ్యమైన నామమహిమను హృద్యంగా స్తుతించాడు. 

5. కృష్ణావతారవింశతి: పరత్వ, సౌలభ్యాలను (ప్రదర్శించిన శ్రీకృష్ణుని లీలలను 

ఇరవైపద్యాలలో కమనీయంగా వర్లిస్తూ మధురభక్తిరసామృతాని కేతమెత్తాడు. 

6. జ్ఞానఎంశతి: ఇహలోకప రలోకసుఖాలను ఆవిష్కరించే సుజ్ఞాన వఐషయాన్ని 
వింశతి పద్యాలలో సుగమంగా భాసింపజేశాడు. 

7. మోక్షవింశతి: ఉభయ విభూతి నాయకుడైన శ్రీమన్నారాయణుని నిర్హేతుక 
జాయమాన కటాక్షంచేత లభ్యమయ్యే మోక్షమనే పరమపురుషార్గాన్ని విలక్షణంగా 
విశదపరచాడు. 

“అన్నిరై వాక్‌” వాక్కును అగ్నిగా బోధిస్తుంది వేదం. 

శబ్దాహ్వయజ్యోతిచేత పరంజ్యోతి ప్రకటితమవుతుంది. సప్తావరణాలతో కూడిన 
(ప్రకృతిమండలం పరిదృశ్వమానవమవుతుంది. 

“సప్తప్రాణాః ప్రభవంతి తస్మాత్సప్తార్శిషస్సమిధస్సప్త జిహ్వా॥ సప్రఇమే లోకా 
యేషు చరంతి ప్రాణా గుహాశయాన్నిహితా స్పప్త సప్త” “అతస్సముద్రా గిర యళ్ళ 
సర్వే ఒస్మా త్యందతే సింధవస్సర్వరూవాః॥ ((శుతి) 

'సప్తార్లవ స్పప్తకులాచలాశ్చ 

సప్తర్షయో ద్వీపవనాని సప్త॥ (స్మృతి) 

హృదయగుహయందు వెలిగే పరంజ్యొతివల్ల సప్త ప్రాణాలు - 


అత 


252 నారాయణ శతకం 


“సప్త వై శీర్షణ్యాః ప్రాణాః అన్నట్టు తలయందు చక్షురాది సప్తసంఖ్యగల 
ప్రాణాలు - సప్తార్శిస్సులు, సప్తసమిధలు, సప్తజిహ్వలు, సప్తలోకాలు, సప్తద్వీపాలు, 
సప్తర్షులు, సప్తసముద్రాలు, సప్తగిరులు, సప్తవనాలు, సప్తనదులు (ప్రభవించినట్లు, 
వేయేల? సప్తాహంగా కాలచక్రం పరిభ్రమిస్తున్నట్టు శబ్దప్రమాణం ఉంది కదా!సఖ్యమూ 
సాప్రపదినమే; 

ఆది కావ్యమైన రామాయణ మహార్లవం సప్తకాండలతో సందీప్తమేకదా! శబ్దజ్యోతి 
సప్తవిభక్తులతో, (త్రిథా వచనబద్దమై ఆకాశగుణమై విశ్వంలో శక్తిమంతంగా 
వెలుగుతున్నది. 

సప్త కింజల్కాలు కలిగి వందరేకులతో వికసించిన ఈ శతకకావ్యశతప[త్రాన్ని 
శ్రీనారాయణచరణారవిందాలయందు సమర్పించి ధన్యుడయ్యాడు, కవులలో 
మూర్చన్యుడయ్యాడు. 
శా. నీమూర్తుల్‌ గన నీకథల్‌ విన. దుదిన్‌ నీ పాదనిర్మాల్యని 

స్టా మోదంబునెటుంగ, నిచరణతోయంబాడ, నైవీద్యముల్‌ 

నీమంబొప్ప భజింప, నీజపము నవర్లింపన్‌ గృపంజేయనే 

శ్రీమించన్‌ బహుజన్మజన్మములకున్‌ శ్రీయాదినారాయణా॥ 105 

అర్థం: శ్రీ ఆదినారాయణా = సంపత్కరమైన ఆదిదేవుడవైన ఓ నారాయణా! 

బహుజన్మజన్మములకున్‌ = అనేక జన్మాలకు; (శ్రమించన్‌ = జ్ఞానలక్ష్మి ప్రకాశింపగా; 
నీ మూర్తులే కనన్‌ = నీ రూపాలను చూడడానికి; నీ కథల్‌ వినన్‌ = నీగాథలు వినడానికి; 
తుదిన్‌ = చివరకు, నీపాదనిర్మాల్యనిష్టా+ ఆమోదరిబును+ఎణఖుంగ = నీచరణాల 
యందర్సింపబడిన తులసీ పుష్పమాలికలను స్థిరనియమంతో ఆ(ఘాణించడానికి; నీచరణతో 
యంబు+ఆడన్‌ = నీ పాదతీర్జాన్ని సేవించడానికి; నైవేద్యముల్‌ నీమంబు+ఒప్పు భజింప 
= అనుభవింపదగిన పదార్థాలను నీకు నియమంగా సమర్పించి సేవించడానికి; నీజపము 
వర్లింపన్‌ = నీ నామమంత్రాన్ని పునఃపునః ఉచ్చరించడానికి, నీ గుణ జాలాన్ని 
స్తుతించడానికి; కృపన్‌, చేయవే = దయతో అను(గ్రహించుము. 

తా: ఓ శ్రీదేవీయుక్త ఆదినారాయణా! జన్మజన్మలలోనూ నీరూపాలను 
కనడానికి, ని కథలను వినడానికి, నీ పాదనిర్మాల్యాన్ని ఆఘ్రాణించడానికి, నీచరణ 
తీర్జాన్ని, కు నిపదిఠిలిన ప్రసాదాన్ని సేవించడానికి, నినామాన్ని జపించడానికి, 
నీగుణశీలాదులను కీర్తించడానికి దయతో జ్ఞానలక్ష్మిని (ప్రకాశింపజేయుము. 

వ్యాఖ్య : శ్రీమన్నారాయణుసేవచేయదగిన జ్ఞానాన్ని ప్రసాదించుమని కవి 


ఆకాంక్ష. 


రాఘవీయవ్యాఖ్య | 253 


ఇదివరకెన్ని జన్మలయ్యాయో, ముందు ఎన్ని జన్మలననుభవించాలో తెలియదు. 
జ్ఞానం కలిగిన జన్మయె చివరిజన్మగా సంభావితం. 

జీవాత్మయొక్క స్వరూపధర్మం భగవత్కైంకర్యం. అదే మోక్షధర్మం. 

“సోఒశ్నుతే సర్వాన్మామాన్‌ సహ (బ్రహ్మణా విపళ్చితా”(తై.ఉ.ఆనంద వల్లి 

భగవంతుని స్వరూపగుణశీల విభూతులనన్నింటిని ఆయనతోడ ఉండి సేవిస్తూ, 
ఆనందంగా తానూ - జీవుడూ పొందడమే సాయుజ్యమనే మోక్ష లక్షణం. 

“బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే! (భీ 

అనేక జన్మలసాధన ఫలితంగా జ్ఞానోదయమైన వ్యక్తికి భగవత్సాన్నిధ్యం 
లభిస్తుంది. 

భగత్సేవకు నోచుకోని జీవితం నరకతుల్యమే. 

“భోగాః పురందరాదీనాం తే సర్వే నిరయోపమాః"। 

పరమపురుషార్థపరులచే, దేవేంద్రాదులయొక్క సుఖభోగస్టానాలైన స్వర్గాది లోకాలు 
కూడా రౌరవాది నరకలోకాలతో సమానంగా భావింపబడుతాయి. 

దివిలో ఉన్నా, భువిలో ఉన్నా ఇతరాపేక్ష లేకుండా శ్రీమన్నారాయణునికి చేసే 
నిత్య, నిరవద్య కైంకర్యమే సర్యోత్తమపురుషార్థం. దీనికి మించి మరేదీ వేరే లేదనే 
దృఢాధ్యవనాయంగల మహనీయులు, వైకుంఠంలో ఉండే అనంత గరుడాది 
నిత్యసూరులచేతనూ ప్రియమైన అతిథులుగా సేవింప బడుతారు, సత్కరింపబడుతారు. 

“యే (బ్రహ్మన్‌! భగవద్దాస్యభోగైకనిరతాః సదా 

తే ప్రియాతిథయ: ్రోక్తాః శ్రీవైకుంఠనివాసినామ్‌” (శ్రీశాస్త్రం) 

భగవంతుని అనంతగుణాలన్ని వైకుంఠంలో కంటెను ఈలోకంలోనే పుష్కలంగా 
(ప్రకాశిస్తుంటాయి. ఆ గుణాలను పుష్కలంగా అనుభవించడానికే కొందరు మహాతు తక 
“వెకుంఠవాసే_పి న మేఒభిలాషు” ఈలీలా విభూతియందు జన్మించడం శ్రేయస్కరం, 
వైకుంఠంలో ఉండాలనే కోరిక కూడా మాకు లేదు' అంటారు. 

“లక్ష్మణో లక్ష్మిసంపన్నః” అన్నాడు వాల్మీకి మహర్షి 

కందమూల ఫలాదులను (త్రవ్వి, నింపి తేవడానికి గడ్డపార తోను, గంపతోను 
శ్రీసీతారాములవెంట బయల్దేరిన లక్ష్మణుడు లక్ష్మిసంపన్నుడట. 

“భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే। 

అహం సర్వం కరిష్యామి జా(గ్రతః స్వపతళ్చ తే॥” (రామాయణం) 

'కొండచరియలయందు నీవు సీతాదేవితో వినోదంగా విహరిస్తుంటే మీయిర్వురికి 


254 . నారాయణ శతకం 


నిద్రిస్తున్నా, మేల్కొనియున్నా, నేను సర్వవిధాలా కైంకర్యం చేయగలను" అని 
లక్ష్మణుడు శ్రీరాముణ్ని ప్రార్థించి, తన - జీవాత్మ - ఉద్దేశం తెల్పుతాడు. ఇది సమ్యక్‌జ్ఞానం. 

“సా హి శ్రీరమృతా సతామ్‌” సత్పురుషులకు కింకరత్వభావమే (ప్రధానమైనది. 
అదే జ్ఞానలక్ష్మి. 

'శ్రీమించన్‌, అంటే జ్ఞానం, సుందర సుకుమార సుగంధ భరితమై ఉండా'లని అర్థం. 

వేరే విషయాలమీద మనస్సును పోనీయక ఏకా[గ్రంగా ఉంచడమే జ్ఞానానికి సౌందర్యం. 

తాను అనుభవించాలనే బుద్ది లేక పోవడం, జ్ఞానానికి సౌకుమార్యం. నిరతిశయమైన 
ప్రేమ కలిగి ఉండడం, జ్ఞానానికి గల సౌగంధ్యం. 

జ్ఞానలక్ష్మి ప్రకాళిస్తే సర్వేంద్రియాలు ఇతరత్ర (ప్రసరించక, సర్వశ్వరునికి 
అభిముఖంగా ఉంటాయి. కన్నులు, కమలాక్షుణ్ని చూస్తాయి. ఏనులు, విష్ణుకథలనే 
వింటాయి. నాసిక, భగవత్సాదతులసీపుష్పాలనే మూర్కొంటుంది. 'భగవత్సాద 
తీర్హమాడి శరీరం, (త్వక్కు) తాపత్రయాన్ని శమింపజేసుకొంటుంది. రసన, ముకుందుని 
తీర్ధ (ప్రసాదాలనే స్వీకరిస్తూ, ఉత్కంఠతో వైకుంరుణ్ణి కీర్తిస్తుంది. అంతరంగం 
హృపీకేశుని నిరంతరచింతనలో మగ్నమవుతుంది. 

ఇతరజలాలన పేక్షించని చాతకపక్షి వాన నీటికోసమే (ప్రతీక్షించే రీతిగా, ప్రపన్నుడు 
ఇతరవిషయాలను అపేక్షించక, ఆలోచించక, శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహంకోసమే 
నిరీక్షిస్తాడు. 

“నిపద్యావళులాలకించు చెవులున్‌ నన్నాడు వాక్యంబులున్‌ 

నీ పేరంబని సేయు హస్తయుగముల్‌ నీమూర్తిపై చూపులున్‌ 

నీ పాదంబులపొంత (మొక్కు శిరముల్‌ నీసేవపై చిత్తముల్‌ 

నీ పై బుద్దులు మాకు నిమ్ము కరుణన్‌ నిరేజపటత్రేక్షణా॥" 

అనే భాగవత (10స్కం) పద్యం ఇచట స్మరణీయం. దేవుడు అవాప్త 
సమస్తకాముడు, సర్వపూర్ణ్ణుడు, చేతనుని దగ్గరినుంచి ఏదైనా స్వికరించవలసిన 
ఆవశ్యకత, కొరత ఆయనకు లేదు. చేతనుడు అకించనుడు. కాబట్టి దేవునికీయడానికి 
తనది అనే వస్తువొక్కటి కూడా ఈయనకు లేదు. 

కావ్య కళామర్శజ్ఞడైన ఈకృతికర్త సకలసుకల మైన సాహిత్యసంపద్ద్వి శిష్టంగా 
భగవ[ద్రూపగుణవిభవైశ్యర్యశీలాదులను వర్ణించడానికి, భక్తి రూపమైన శేముషిని కృప 
జేయుమని శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థిస్తూ నారాయణ శతకాన్ని 'శ్రీమించన్‌' 
ముగించాడు. 

జయ శ్రీమన్నారాయణ. 


తాము సంపాదించిన ఆస్తిని, సంపత్తిని తమ సంతానానికి 
సం(క్రమింపజేసే తల్లిదండ్రులు ఈ లోకంలో కోకొల్లలు. 

భగవచ్చింతనతో ధర్మబద్దమైన జీవనం అలవరచుకొన్నవారే 
భగవన్నామ మహిమ వల్ల ఇహపరసౌఖ్యాలు ప్రాప్తింప జేసుకో 
గలుగుతారు. అట్టివారే తమ సంతతికి భౌతిక సంపత్తిని, భక్తి 
సంపత్తిని కూడ సం(క్రమింపజేసినందున యోగ్యులైన తల్లి 
దం|(డ్రులవుతారు. వారు ధార్మికులు - సత్కర్ములు - చరితార్జులూ 
కూడా. 

అలాంటివారి ఇళ్లల్లో ఆబాలగోపాలానికి శ్రీనారాయణశతకము 
శాంతి సుఖ సౌభాగ్యాలను చేకూరుస్తుంది. 

శ్రీ బమ్మెరపోతనామాత్య (ప్రణీతము, శ్రీనారాయణ శతకము 
భగవ(త్రాప్తికి శరణాగతి వినా శరణ్యము లేదని, ఇందుకు 
భగవన్నామస్మరణ ఒక్కటే మార్గమనీ బోధన చేస్తోంది. 

స్వామి శివశంకరస్వామి వారి మాటలలో 'భక్తి, జ్ఞాన, వైరాగ్యములు 
ఈ శ్రీనారాయణ శతకమున బీజరూపమున నున్నవి," అనునది 
సత్యము. 

నీతి, భక్తి, భావబోధకాలైెన శతకాలు బాలబాలికలను 
విజ్ఞానవంతులుగా చేయడానికి అధికంగా ఉపయోగపడతాయి, అని 
అంటున్నారు శ్రీనారాయణ శతకమునకు వ్యాఖ్య వ్రాసిన శ్రీమాన్‌ 
క.ఎ.రాఘవాచార్యుల వారు. 

ఇది అమూల్యనిధి - దీనిని మో ఇంటన్‌లిపి, మో సంతతికి 
ఒంటబట్టించి మోరు ధన్యులు, మాన్యులు కావాలనేదే శ్రీపావని 
సేవాసమితి ఆకాంక్ష. 


చల్తా సాంబిరెడ్డి, బీఏ. ఎల్‌ఏల్‌బీ 
సంపాదకులు. 


